SANGITA SAMAYASARA 
` 2206 సమయసారము 


` Wirachita 





Ancient Musical Treatise with Word for 
Word Translation and Paraphrase in Telugu 


Sangita Kalaprapurna, Gandharva Vidya Vachaspali, 


Ganakaladhara, Gandharva Vidyabhushana, 
Sangita Lakshya Lakshana Kovida 
Prof : DWARAM BHAVANARAYANA RAO 





ed. TG 3 





శ్రీ పార్చ్వదేవ విరచిత 


సంరీతసమయసారము 


(ప్రతిపదార్థ తాత్సర్య సహితము) 


సంగీత ४606 
ఆచార్య ద్వారం భావనారాయణ రాను 


శ్రీ పార్ప్వదేవ విరచిత 


సంగీత సమయసారము 


ప్రతిపదార్థ తాత్సర్య స హితము 


సంగీత కళాప్రపూర్ణ 
ఆచార్య ద్వారం భావనారాయణరావు 


ప్రథమ ముద్రణ : 2004 
కాపీలు : 1000 (ప్రతులు 


వెల : రూ. 500/- (5530 


ప్రతులకు : 
1. శ్రీనుతి ద్వారం నరదమ్మా భావనారాయణరావు 
'క్రీద్వారం', నెం. 17 
గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ కాలనీ, ఇసుకతోట 
విశాఖపట్నం - 530 022 
ఫోన్‌ : 0891-2543465 


2. శ్రీ నేమాని వెంకటరమణ & 01. శ్రీమతి ద్వారం లక్ష్మి 
16/9, మునిరెడ్డి కాలనీ (వెస్ట్‌), శ్రీ పద్మావతీనగర్డ్‌ 
తిరుపతి - 517 502 
ఫోన్‌ : 0877-2242627 


ముద్రణ : 

శ్రీ లక్ష్మీగణపతి బైండింగ్‌ వర్క్స్‌ 

మల్టీకలర్‌, వెబ్‌ఆఫ్‌సెట్‌ (ప్రింటర్స్‌ & బుక్‌ మాన్యుఫేక్చరర్స్‌ 
మెయిన్‌రోడ్డు, కొవ్వూరు-534 350 

ఫోన్‌ : 08813-231575 ఫ్యాక్స్‌ : 08813-232354 









rire 


శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే 





ఈ గ్రంథము శ్రీశ్రీశ్రీ తిరుమల తిరుపతి దేవస్థానము వారి 
ఆర్థిక సహాయముతో ప్రచురించబడినది. 





నాదరూప దైవసమానులైన మానాన్న గారు సంగీతకళానిధి, 
పద్మశ్రీ, కళాప్రపూర్ణ (ప్రా॥ ద్వారం వేంకటస్వామి నాయుడు గారికి, 
ప్రేమైక మూర్తి మా అమ్మ శ్రీమతి జగ్గయ్యన్ము గారికి నిరంతర (ప్రణామాలు. 


FOREWORD 


In my Foreword to Prof. Dwaram Bhava Narayana Rao'’s 
Telugu translation of the Chaturdandi Prakasika of 
Venkatamakhi | worte “the translation bears testimony not only 
to Prof. Rao’s knowledge of music but also to his understanding 
of the Sanskrit language considering the fact that 
Venkatamakhi's style is terse and scientific. The world of music 
must be grateful to him for his selfless service and should benefit 
by his painstaking reasearch.” 


Prof. Rao’s Telugu Chaturdandi Prakasika was published 
in June this year but the noble soul departed for his heavenly 
abode the very next month. It is, therefore, with a heavy heart 
that | am writing this Foreward to his Telugu translation of the 
Brihaddesi, Dattilam and Sangita Samayasaram Prof. Rao 
appears to have 11181860 into Telugu sevaral other Sakskrit 
treatises without any publicity even his close associates not 
knowing the magnificient service he was rendering to the art of 
music. This, again, was another characteristic trait of Prof. Rao’s 
nature. 


It was perhaps the Almighty’s will that such treatises should 
be translated into Telugu by Prof. Rao before he shed his mortal 
coil. Although he is no longer with us, the translation has been 
made available to the music world which should benefit by it 
with a sense of gratitude to its author. 


SANGITA SAMAYASARA 


The translation into Telugu of this valuable work by Prof. 
Bhavanarayana Rao is another feather in his cap. 


Sangita Kala Acharya 
T.S. PARTHASARATHY 
Fellow, Sangeet Natak Akademi & 
Emeritus Fellow, Department of 
Culture, Government of India 


Dr. Pappu Venugopala Rao 
Director (Programs) 

American Institute of Indion Studies 
CHENNAI-600 004 


The evolution of Music in India is a fascinating story. Treatises 
on Music have been written from as early as 2nd Century BC. The 
concepts however have their origin in the Vedas, the up anishads, 
the epics and the Puranas. We have many Lakshana granthas in 
music, some ancient, some medieval and some modern. 


The earliest endeavour of translating any work from Sanskrit 
into Telugu began with Nannaya’s translation of Mahabharata. 
Unlike works in literature, technical books like this which deal with 
different aspects of music require a scholar of both Sanskrit and 
music to translate it. 

Brevity and clarity of statement have been two great qualities 
that govern the very concept of writting the Lakshana granthas. 


Late Sri Dwaram Bhavanarayana-Rao was an excellent 
musician and a great musicologist with an unending thirst for 
knowledge. 

| was his mission in life to give the world what he learnt from 
these books. He started this exercise of bringing out authentic 
translations, of some of the most important Sanskrit treatises on 
music into Telugu. His translation of Chaturdandi Prakasika 
stands testimony to his scholarship, his undying urge and his untiring 
efforts to bring translations of great musicology books. 





Sri Bhavanarayana Rao took the task of one of the most 
commercially unproductive endeavors of translating Sanskrit books 
written on musicology into Telugu. lt difinitely shows his deep 
detachment from materialism and attachment to mere knowledge. 
So long as people respect Vekatamakhi and his Chaturdandi 
Prakasika, 01119 and his work. Matanga and Brhaddesi, 
Parsvadeva and Sangita Samayasara. Dwaram Bhava Narayana 
Rao will be remembered that long. Late Dwaram Bhavanarayana 
Rao carved a niche for himself in the history of music with the 
monumnetal translation of the great works. 





Dr. Panpu Venugopala Rao 


Dr. N. RAMANATHAN 
Chairperson, School of Fine and 
Performing Arts, Professor & 

Head, Department of Indian Music 
University of Madras 

CHENNAI - 600 005 


| recall with pride and warmth my associaiton with Late 
Professor 


Dwoaram Bhavanarayanagaru. His enthusiasm and zeal for 
augmenting his knowledge of music history and theory was 
admirable and he spared no efforts in sharing it with others. 


ltis very laudable that Professor Dwaram Bhavanarayana garu 
chose ancient texts for translation into Telugu and the world of 
music is once again indebted to him for this contribution. The 
translation 


contains the meaning for each word and also the purport of 
each 


verse. The family of Bhavanarayanagaru needs to be 
commended for the steps taken to complete the projects undertaken 
by him during his lifetime. The world of music eagerly awaits the 
release of other unpublished works of his: 


Dr. N. Ramanathan 


కృ తజ్ఞ తాభినందనాలు 


జగద్దిఖ్యాత వయోలిన్‌ విద్యాంసులు సంగీత కళానిధి, పద్మశ్రీ, కళాప్రపూర్ణ 
బిరుదాంకితులు, పూజ్యాలు శ్రీ మా మామగారైన డా॥ ద్వారం వేంకటస్వామి నాయుడు 
గారి పుత్రుడిగా జన్మించి, శిష్యుడిగా లక్ష్య లక్షణ సంగీత శిక్షణను పొంది, సంగీతం 
యొక్క సమగగ్ర స్వరూపాన్ని, మాధుర్య మహినును యథాశక్తి (గ్రహించి, సంగీతరంగానికి 
తనదైన సేవలనందించి, నాద(బ్రహ్మైక్యం చెందిన నా పతిదేవులు ఆచార్య ద్వారం 
భావనారాయణరావుగారు జగమెరిగిన విద్వాంసులు. వారు చదువుకున్న, తెలుసుకొన్న 
విషయాలను, సంగీతరంగంలో (ప్రముఖంగా పేర్కొనబడుతున్న సంగీత గ్రంథాలను 
'ప్రతిపదార్డ, తాత్సర్యసహితంగా తెలుగులో ప్రకటించాలని, అవి నేటి సంగీతలోకానికి, 
భావితరాల వారికి కూడ ఎంతో ఉపయుక్తంగా వుంటాయని నాతో చెబ్తుండేవారు. 
అలా రూపుదిద్దుకున్న గ్రంథాల్లో ప్రథమంగా 'చతుర్దండీ |ప్రకాశిక'ను 1999 డిసెంబరు 
నెలలో మద్రాసు మ్యూజిక్‌ అకాడమీ, 2000 జూన్‌ నెలలో విశాఖలోని విశాఖ మ్యూజిక్‌ 
क డ్యాన్స్‌ అకాడమీ, విశాఖపట్నంలో ఆవిష్కరణగావించడం, యావత్సంగీతలోకం శ్రీ 
ద్వారం భావనారాయణ రావు గారికి అభినందనలను అందించడం కళాభిమానులందరికీ 
విదితమే. 


అదేకోవలో సుమారు 2 దశాబ్దాలకాలం కృషిచేసి, మరిన్ని (గ్రంథాలను సిద్దంచేశారు. 
వాటినికూడ (ప్రకటించి సంగీతలోకానికి అందించడమే వారి భార్యగా, శిష్యురాలిగా 
వారి కందించే నిజమైన నివాళి అనే ఉద్దేశ్యంతో ఈ (గ్రంథాన్ని ప్రకటించపూనుకున్నాను. 
ఈ యజ్ఞంలో భాగంగా శ్రీ భావనారాయణరావుగారి రచనల్లో దత్తిలముని విరచిత 
'దత్తిలం' గ్రంథానువాదాన్ని 'ప్రచురించాలనే మా సంకల్పాన్ని మున్ముందుగా గమనించి 
అనేకానేక మంగళా శాననాలనందించి, ఆదరించిన నద్భురువులు శ్రీశ్రీశ్రీ 
శివానందమూర్తిగారు దివ్యచరణాలకు భోక్షివ్రవత్తులతో వందనశతాల 
నర్పించుకుంటున్నాను, మా శ్రీవారు భావనారాయణగార్కి చిన్ననాటి నుండి వ్యక్తిగతంగా 
అతిసన్నిహితులై ఆయన యొక్క కళాజీవితానికి ఎంతో స్ఫూర్తినిచ్చి అన్నిరకాలయిన 
సహకారాన్ని అందించిన, అందిస్తున్న కళాప్రియులు శ్రీ వి.పి. రమణయ్య రాజాగారికి 
ప్రణామాలు. 


ఈ గ్రంథరచనల్లో భాషాపరమైన సహకారం అందించిన కుమారి పెనుమర్తి 


లక్ష్మీనరనమ్మ (ఏ.ఒ.ఎల్‌., సంస్కృత విద్యాప్రనీణ, సంస్కృతోపన్యాకరాలు, 
యలమంచలి)కు నా ఆశీఃపూర్వక ధన్యవాదాలు. 


కాగా, ఈ పుస్తకరచనను ఆమూలాగ్రం 5368609, 'ముందుమాట'ను (వ్రాసి 
ఆశీరభినందనలు తెలిపిన శాస్త్రీయ సంగీత, నృత్య కళాభిజ్ఞులు, 'సంగీత కళాచార్య' 
శ్రీమాన్‌ టి.ఎస్‌. పార్థసారధిగారికి నా ప్రణామాలు. 


'శ్రీ బావగారు' వ్రాసిన సంగీత గ్రంథాలన్నింటినీ (ప్రకటించాలనే దృఢసంకల్పంతో 
ఎనలేని కృషిసలుపుతున్న నా ద్వితీయ సోదరుడు చి॥ గుమ్ములూరి మణిభూషణ ప్రసాద్‌, 
మరదలు చి॥సొ॥ రామసుబ్బలక్ష్మికి మనఃపూర్వక ఆశీర్వచనాలు. 

ఈ (గ్రంథాన్ని లేజర్‌ టైప్‌ సెట్టింగ్‌ చేసిన శ్రీ అన్నపూర్ణా గ్రాఫిక్స్‌ తిరుపతి అధినేత 
శ్రీ శర్మగారికి, అతిస్వల్బ్పవ్యవధిలో, అత్యంత సుందరంగా అచ్చువేసిన శ్రీలక్ష్మీ గణపతి 
బైండింగ్‌ వర్క్స్‌ (కొవ్వూరు) శ్రీ మన్యం నాగభూషణరావు సోదరులకు హృదయపూర్వక 
కృతజ్ఞతాంజలి. 

శ్రీ మామగారు అ్రాసిన ప్రతిగ్రంథాన్ని ప్రచురణ చేయడంలోను, శ్రీ ద్వారం 
భావనారాయణరావు మెమోరియల్‌ (ట్రస్ట్‌ ద్వారా ప్రతిసంవత్సరం జరిగే 'సంగీత శాస్త్ర 
శిరోమణి బిరుద |ప్రధానోత్సవ నిర్వహణలో, ఇంకా ఈ (ట్రస్ట్‌ తరపున జరుగుతున్న 
'ప్రతి కార్య(క్రమ నిర్వహణలో వెన్నంటి నిలుస్తున్న చిరంజీవి మా రెండవ అల్లుడుగారు 
శ్రీ శీలంశెట్టి ప్రభాకర్‌ (७8१), మా అమ్మాయి చి॥ సౌ॥ శీలంశెట్టి ద్వారం వేంకటశారదా 
పద్మశ్రీలకు నా (ప్రేమైక ఆశీస్సులు. 

“సంగీత సమయసారం' మూల(గ్రంథం ప్రస్తుతం ఏ భాషలోనూ లభ్యంకావటం 
లేదు. ఇట్టి సమయంలో ఈ (గ్రంథం ఆచార్య ద్వారం భావనారాయణ రావుగారి 
అనువాదంతో సంగీతలోకానికి మిక్కిలి వుపయోగకారి కాగలదని విశ్వసిస్తూ ధన్యవాదాలు 
తెలియజేసుకుంటున్నాను. 


భవదీయురాలు 
ద్వారం వేంకట వరదన్మూ 
భాననారాయణరావు 



































కృతజ్ఞతాంజలి 
ca 
ఈ గ్రంథప్రచురణకు 
శ్రీ ద్వారం భావనారాయణరావు మెమోరియల్‌ ట్రస్ట్‌ 
కార్య(క్రమాలన్నింటికీ 
ఆర్థికంగా, శారీరంగా, మానసికంగా బలాన్ని అందిస్తున్న. - 


చి॥ గుమ్మలూరి మణిభూషణ ప్రసాద్‌ 
చి॥సొ॥ గుమ్మలూరి రామసుబ్బ లక్ష్మి దంపతులకు 





చి॥ శీలంశెట్టి ప్రభాకర్‌ (054) 
से శీలంశెట్లి (ద్వారం) వేంకటశారదాసద్మశ్రీ లకు 
ప్రేమపూర్వక దీవెనలు 


||| 























0 


సంగీతసమయసారః 
సంగీతాకరనామధేయశ్రీ పార్య్యదేవ విరచితః 
ప్రభమమధికరణమ్‌ 


నాదోత్పత్తి ర్యధాశాస్త్ర మిదానీ నుభిధీయలే । 

స్వరో గీతం చ వాద్యం చ తాలళ్ళేతి చతుష్టయమ్‌ ॥ 1 ॥ 
ప్రతిపదార్థము : ఇదానీం = ఇప్పుడు; యథాశా(స్త్రం = च (ప్రకారముగా; నాదోత్సత్తిః = 
నాదము యొక్క పుట్టుక; అభిధీయతే = చెప్పబడుచున్నది; స్వరః = స్వరము; గీతం= 
గీతము; వాద్యం = వాద్యము; कष्टौ ఇతి = తాళములని; చతుష్టయం = నాల్గు 
విధములు, 
తాత్సర్యము ४ ఇప్పుడు च ప్రకారముగా నాదముయొక్క పుట్టుక చెప్పుబడుచున్నది. 
స్వరము, గీతము, వాద్యము, తాళములని నాదము నాల్లు విధములు. 

న సిధ్యతి వినా నాదం తస్మా న్నాదాత్మకం జగత్‌ । 

నాదాత్మాన స్ర్రయో దేవాః (బ్రహ్మనిష్ణుమహేశ్వరాః ॥ 2 ॥ 
ప్రతిపదార్థము : నాదం వినా = నాదములేనిదే; న సిధ్యతి = (సంగీతము) సిద్దించదు; 
తస్మాత్‌ = అందువలన; జగత్‌ = లోకము; నాదాత్మకం = నాదస్వరూపమైనది; 
(బ్రహ్మవిష్ణుమహేశ్వరాః త్రయః దేవాః = (బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మువ్వురును; 
నాదాత్మానః = నాదస్వరూపులు. 
తాత్పర్యము : నాదములేనిదే సంగీత శాస్త్రము సిద్దించదు గనుక లోకము 
నాదస్పరూపమైనది బ్రహ్మవిష్ణుమహేశ్వరులు మువ్వురును నాదస్వరూపులు. 

నాభౌ యదృహ్మణ: స్థానం బ్రహ్మగ్రంథిశ్ళ యో నుతః । 

ప్రాణ స్తన్మధ్యనర్తీ స్యా ठतः ప్రాణాత్‌ సముద్భనః ॥ 3 ॥ 


ప్రతిపదార్థము : నాభౌ = నాభియందు; యత్‌ బ్రహ్మణః స్థానం = యేది (బ్రహ్మకు 
స్థానమో; యశ్చ (బ్రహ్మ(గ్రందిః మతః = ఏది బ్రహ్మ(గ్రంథిగా చెప్పబడునో; సః ప్రాణః 
= ఆప్రాణము; తన్మధ్యవర్తీ = ఆనాభిబ్రహ్మగ్రంథుల మధ్యనుండునది; యై, అగ్నేః 
= అగ్నినుండి; (ప్రాణాత్‌ = ప్రాణమునుండియు; సముద్భవః స్యాత్‌ = జన్మకలది 
యగుచున్నది. 


తాత్సర్యము : నాభియందు యేది (బ్రహ్మకు స్థానమో, ఏది (బ్రహ్మగ్రంధిగా చెప్పబడునో 
ఆ ప్రాణము ఆనాభిబ్రహ్మగ్రంథుల మధ్యనుండునది అనగ్నినుండి, ప్రాణమునుండియు 
పుట్టినీదియగుచున్నది. 


అగ్నిమారుతయో ర్యోగాత్‌ భవే న్నాదస్య సంభవః । 

నకారః ప్రాణ ఇత్యుక్తో దకారో వహ్నిరుచ్యతే ॥ 4 ॥ 
ప్రతిపదార్థము : అగ్నిమారుతయోః యోగాత్‌ = అగ్ని వాయుసంయోగమువలన; 
నాదస్య సంభవః స్యాత్‌ = నాదముయొక్క పుట్టుక అగును; నకారః = నకారము; 
(ప్రాణః ఇతి = ప్రాణమని; ఉక్తః = చెప్పబడినది; దకారః = దకారము; వహ్నిః ఉచ్యతే= 
అగ్నిగా చెప్పబడుచున్నది. 





తాత్సర్యము స అగ్ని! వాయుసంయోగమువలన నాదముయొక్క పుట్టుక అగును, 
నకారము ప్రాణమని చెప్పబడినది. దకారము అగ్నిగా చెప్పబడుచున్నది. 
ఆర్టోఒయం నాదశబ్దన్య సంక్షేపాత్‌ పరికీర్తితః । 
న చ పంచవిధో నాదో నుతంగముని సమ్మతః ॥ 5 ॥ 





ప్రతిపదార్థము : నాదశబ్దస్య అయం అర్థః = నాదశబ్దము యొక్క ఈఆర్థము; సంక్లేసాత్‌ = 
సంగ్రహముగా; పరికీర్తితః = చెప్పబడినది; మతంగముని సమ్మతః = మతంగమునికి 
అంగీకారమైన (ట్లుగ); సః నాదః = ఆనాదము; పంచవిధః = ఐదు విధములైనది. 
తాత్సర్యము : నాదశబ్దము యొక్క ఈలఅర్థము సం(గ్రహముగా. చెప్పబడినది. 
మతంగమునికి అంగీకారమైన (ట్లుగ) ఆనాదము ఐదువిధములైనది 

అతిసూక్ష్మశ్చ సూక్ష్మశ్చ పుష్టోఒపుష్టశ్చ కృ(త్రిమః । 

అతి సూక్ష్మో భవే న్నాభౌ హృది సూక్ష్మః ప్రకాశతే ॥ 6 ॥ 


षः 


తిపదార్థను : అతిసూక్ష్మః = అతిసూక్ష్మము; సూక్ష్మః = సూక్ష్మము; పుష్టః = 


పుష్ట్రము; అపుష్టః = అపుష్టము; కృత్రిమశ్చ = కృత్రిమమును; (అని ఐదువిధములు); 
అతిసూక్ష్మః = అతి సూక్ష్మనాదము; నాభౌ భవేత్‌ = నాభియందుండును; హృది = 
హృదయమందు; సూక్ష్మః (ప్రకాశతే = సూక్ష్మనాదము భాసించును. 
తాత్సర్యము : అతిసూక్ష్మము, సూక్ష్మము పుష్టము, అపుష్టము కృత్రిమమును (అని 
నాదము ఐదువిధములు) అతిసూక్ష్మనాదము నాభియందుండును.హృదయమందు 
సూక్ష్మనాదము భాసించును. 

వుష్టోఒభివ్యజ్యలే కంఠే త్వపుష్ణః శిరసి స్మృతః । 

కృత్రిమో ముఖదేశే తు స్థానభేదేన భాసతే ॥ 7 ॥ 
ప్రతిపదార్థము : పుష్టః = పుష్టనాదము; కంఠే అభివ్యజ్యతే = కంఠమందు వ్యక్తమగును; 
అపుష్టః శిరసి सु = అపుష్టనాదము శిరస్సునందుండునని చెప్పబడినది; కృత్రిమః 
కృత్రిమ నాదము; ముఖదేశే = ముఖమునందును; స్థానభేదేన = స్థానభేదముచే; 
భాసతే = స్పష్టమగుచున్నది. 





తాత్పర్యము : పుష్టనాదము కంఠనుందు వ్యక్షమగును. అపుష్టనాదము శిరస్సు 
నందుండునని చెప్పబడినది. కృత్రిమ నాదము ముఖమునందును స్థానభేదముచే 
స్పష్టమగుచున్నది. 

అన్యక్తః శిరసీత్యుక్తః उ) తన్నోపపద్యతే । 

బిందు రుత్ప్సద్యతే నాదా న్నాదా న్నిఖిలవాజ్మియమ్‌ ॥ 8 ॥ 
ప్రతిపదార్థము : इषो = కొందరిచే; అవ్యక్తం = అవ్యక్తమను నాదము; శిరసి ఇతి 
ఉక్తః = శిరస్సునందున్నదని చెప్పబడినది; తత్‌ న ఉపపద్యతే = అది సరికాదు; 
నాదాత్‌ = నాదమునుండి; బిందుః ఉత్పద్యతే = బిందువు పుట్టుచున్నది; నాదాత్‌ = 
నాదమునుండి, నిఖిల వాజ్మయం = సమస్త వాజ్మియము పుట్టచున్నది. 
తాత్పర్యము : కొందరిచే అవ్యక్తమను నాదము శిరస్సునందున్నదని చెప్పబడినది. 
అదిసరికాదు. నాదమునుండి బిందువు పుట్టుచున్నది. నాదము నుండి సమస్త 
వాజ్మియము పుట్టుచున్నది. 

మంత్రాదిస్థానభేదేన యో నాదః స్ఫురతి స్ఫుటమ్‌ । 

ఆరోహక్రను త సృజ్జైః స ఏన ధ్వని రుచ్యతే ॥ 9 ॥ 


4 





ప్రతిపదార్థము : మం్రాదిస్థానభేదేన = మం(త్రాదుల స్థానభేదముచే; ఆరోహ (క్రమతః 
ఆరోహ[క్రమముగా; चुः = ఆయా అంశములనెటీగిన పండితులచే; యః నాదః 
మేనాదము; స్ఫుటం స్ఫురతి = స్పష్టముగా 'ప్రకాశించునో (వ్యక్తమగునో); సః ఏవ 
ధ్వనిః ఇతి = అదియే ధ్వనియని; ఉచ్యతే = చెప్పబడుచున్నది. 





తాత్పర్యము ~ స్టానభేదముచే ఆరోహా(క్రమముగా ఆయా 
అంశములనెటీగిన పండితులచే యేనాదము స్పష్టముగా |ప్రకాశించునో (వ్యక్తమగునో) 
అదియేధ్వనియని చెప్పబడుచున్నది. 

కాబులో బంబలశ్ట్రైన నారాటో మిశ్రక స్తథా । 

ధ్వని శృతుర్విధః ప్రోక్సో గీతవిద్యావిశారదైః ॥ 10 ॥ 
'ప్రతిపదార్థము : కాబులః = కాబులము; బంబలః = బంబలము; నారాటః = 
నారాటము; తథా = అట్టే మిశ్రకః = మి(శ్రక్రము అని; ధ్వనిః = శబ్దము; గీతవిద్యావిశారదైః = 
సంగీతజ్ఞులచే; చతుర్విధః (ప్రోక్షః = నాల్గువిధములుగా చెప్పబడినది. 
తాత్పర్యము : కాబులము, బంబలము, నారాటము అట్టే మిశ్రకము అని శబ్దము 
సంగీతజ్ఞులచే నాల్లువిధములుగా చెప్పబడినది. 

బాహుల్యా న్యంత్రసంస్సర్ధెః మాధుర్యగుణసంయుతః । 

కాబులః స పరిజ్జేయో గీతధ్వనివిశారదైః ॥ 11 ॥ 


ప్రతిపదార్దము : మం(త్రసంస్పర్థైః = మంత్రసంబంధముగల; గీతధ్వనివిశారదైః 
పండితులైన గాయకులచే; బాహుల్యాత్‌ = అధికమైన; మాధుర్యగుణసంయుతః = 
మాధుర్యగుణముతో కూడిన; సః = ఆధ్వని; కాబులః పరిజ్జేయః = కాబులమని 
తెలియదగినది. 

తాత్పర్యము : మం(త్రసంబంధముగల పండితులైన గాయకులచే అధికమైన 
మాధుర్యగుణముతో కూడిన ఆధ్వని కాబులమని తెలియదగినది. 


ఏరండకాండన ద్యత్ర ఖణికాసంవివర్ణితః । 

నిస్సారో బంబల స్టోలో బాహులో న తు నుధ్యభాక్‌ ॥ 12 ॥ 
ప్రతిపదార్దము : ఖణికా సంవివర్దితః = గట్టిదనము విడిచిన (లేని); ఏరండకాండవత్‌= 
ఆముదపు చెట్టుకాండమువలె; బంబలః = బంబలధ్వని; నిస్సారః = సారములేనిది; 


థోలః = తేలికయెనది; బాహులః =విపులమైనది; న మధ్యబాక్‌ = మధ్యము అయినది 
కూడకాదు. 


తాత్సర్యము : గట్టిదనము విడిచిన (లేని); ఆముదపు చెట్టుకాండమువలె బంబలరధ్వని 
సారములేనిది, తేలికయెనది, విపులమైనది, మధ్యము అయినది కూడ కాదు. 
బాహుల్యాత్‌ తారసంస్పర్భీ మాధుర్య గుణవర్దితః । 
నారాటోఒయం పరిజ్జేయో గీతధ్వనివిశారదై: ॥ 13 ॥ 
ప్రతిపదార్థము : గీతధ్వనివిశారదైః = పండితులైన గాయకులచే; బాహుల్యాత్‌ = 
అధికముగ; అయం నారాటః = ఈ నారాట ధ్వని; మాధుర్యగుణ వర్ణితః = మాధుర్య 
గుణమును విడచినదిగను; తారసంస్పర్శీ = తారస్థాయి కలదిగను; పరిడ్జేయః = 
తెలియదగినది. 


తాత్సర్యము : పండితులైన గాయకులచే అధికముగ ఈ నారాటి ధ్వని మాధుర్య 
గుణమును విడచినదిగను, తారస్థాయి కలదిగను తెలియదగినది. 


ఏతద్ద్వని గుణోన్మిశ్రో యత్ర సోఎయం తు మిశ్రకః । 
నారాట కాబులక్సైకో మిశ్రః ఖాబులబంబలః ॥ 14 ॥ 


ప్రతిపదార్థము : యత్ర = ఎక్కడ; ఏతద్ద్యనిగుణోన్మిశ్ర = -ఈధ్వనులతో కలయిక 
కలదియగునో; సో£యం = ఆ యీ ధ్వని; మిశ్రకః స్యాత్‌ = మిశ్రకధ్వనియగును; 
తత్ర = అందును; నారాటకాబులః ఏకః = నారాటకాబులధ్వనిమిశ్రమముమొదటిది; 
(ఒకటి) ఖాబుల బంబలః అన్యః = కాబులబంబలమి(శ్రము మరియొకటి. 
తాత్సర్యము : ఎక్కడ ఈ ధ్వనులతో కలయిక కలదియగునో ఆయీ ధ్వని మిశ్రకధ్వని 
యగును. అందును నారాటకాబులధ్ల నిమిశ్రమము మొదటిది(ఒకటి). కాబులబంబల 
మిశ్రమము మరియొకటి. 


వారాటబంబలక్ఫైన ధ్వని ర్యత్ర సమిశ్రకః । 

ఇతి మిశ్రధ్వనిః ప్రోక్తః చతుర్ణా గీతవేదిభిః ॥ 15 ॥ 
ప్రతిపదార్థము : య(త్ర = ఎక్కడ; నారాటః బంబలశ్చ మి(శ్రకః స్యాత్‌ = నారాట 
బంబలధ్వనులు కలయునో; సః = అది; అన్యః మిశ్రకః = మరియొక మిశ్రమము; 
ఇతి = ఈవిధముగా; 5569: = గానకళాభిజ్ఞులచే; మిశ్రధ్వనిః చతుర్దా ప్రోక్తః = 


మిశ్రధ్వని నాల్గువిధములుగా చెప్పబడినది. 


తాత్సర్యము : ఎక్కడ నారాట బంబలధ్వనులు కలయునో అది మరియొక మి(శ్రమము. 
ఈవిధముగా గానకళాభిజ్ఞులచే మి(శ్రధ్దని నాల్గువిధములుగా చెప్పబడినది. 


~ అథ శరీరలక్షణమ్‌ - 


అంతరేణ య దభ్యాసం రాగన్యక్తి నిబంధనమ్‌ । 
శరీరేణ సహోత్సన్నం శరీరం తత్‌ సమీరితమ్‌ ॥ 16 ॥ 


ప్రతిపదార్థము : యత్‌ = ఏ; రాగవ్యక్తినిబంధనం = రాగస్పష్టీకరణ నిబంధముకల; 
అభ్యాసం = అభ్యాసము; అంతరేణ = లేకుండ; శరీరేణ సహ ఉత్పన్నం = శరీరముతో 
కూడ (స్వరూపత్వము) జనించునో; తత్‌ = ఆ ధ్వని; శారీరం సమీరితం = శారీరమని 
చెప్పబడినది. 
తాత్సర్యము : ఏరాగస్పష్గీకరణ నిబంధము కలఅఖ్యాసము లేకుండ శరీరముతో 
కూడ (స్వరూపత్వము) జనించునో ఆధ్వని శారీరమని చెప్పబడినది. 

చతుర్విధం భవేత్‌ తచ్చ కడాడం నుధురం తథా । 

పౌశలం బహుభంగీతి చైషాం లక్షణ ముచ్యతే ॥ 17 ॥ 


'ప్రతిపదార్దము : తచ్చ = ఆ శారీరమును; కడాడం = కడాడము; మధురం = 
మధురము; పౌశలం = పౌశలము; బహుభంగీ ఇతి = బహుభంగియని; చతుర్విధం 
భవేత్‌ = నాల్గువిధములగును; తేషాం లక్షణం ఉచ్యతే = వాటి లక్షణము 
చెప్పబడుచున్నది. 

తాత్సర్యము : ఆ శారీరమును కడాడము, మధురము, పౌశలము, బహుభంగియని 
నాల్గువిధములగును. వాటి లక్షణము చెప్పబడుచున్నది. 


త్రిషు స్థానేషు మధురం కడాడం పరికీర్తితమ్‌ । 


€ 

మంద్రే నుధ్యే చ మాధుర్యా చ్భారీరం మధురం నుతమ్‌ ॥ 18 ॥ 
ప్రతిపదార్థము : (త్రిషు స్థానేషు = మం(ద్ర-నుధ్య-తారములయందు; మధురం = 
మధురమైనది; కడాడం పరికీర్తితం = కడాడమని చెప్పబడినది; మంద్రే మర్యే చ 
మాధుర్యాత్‌ = మంద్ర, మధ్యములయందు మాధుర్యమువలన; మధురం శారీరం 
మతం = మధురముశారీరముగా భావింపబడినది. 


తాత్పర్యము : మం!ద్ర-మధ్య-తారములయందు మధురమైనది కడాడమని 
చెప్పబడినది. మంద్ర, మధ్యములయందు మాధుర్యమువలన మధురశారీరముగా 
భావింపబడినది. 


జ్ఞేయం పొశలశారీరం తారే రాగప్రకాశకమ్‌ । 
తచ్చారీరగుణా మిశ్రా యత్ర తద్భహుభంగికమ్‌ ॥ 19 ॥ 


'ప్రతిపదార్థము : తారే రాగప్రకాశకం = తారమందు రాగమును ప్రకాశింపజేయునది; 
పౌశల శారీరం జ్ఞేయం = పౌశలమను శరీరసంబంధియగును; యత్ర = ఎక్కడ; 
తచ్చ్భారీరగుణాః మి(శ్రాః = ఆ కడాడ, మధుర, పౌశల శరీరగుణ మిశ్రితములగునో; 
తత్‌ = అది; బహుభంగికం జ్ఞేయం = బహుభంగిగా చెప్పబడుచున్నది 


తాత్పర్యము : తారమందు రాగమును (ప్రకాశింవజేయునది పౌశలనును 
శరీరసంబంధియగును. ఎక్కడ ఆ కడాడ- మధుర- పౌశలశరీరగుణములు 
మిశ్రితములగునో అది బహుభంగిగా చెప్పబడుచున్నది. 

పృథ గష్టవిధో భేద స్తన్య కంఠగుణాగుతణైః । 

మాధుర్యం శ్రావకత్వం చ స్నీగ్టత్వం ఘనతా తథా ॥ 20 ॥ 
ప్రతిపదార్థము : తస్య = ఆశరీరముయొక్క; కంఠగుణాగుణైః = కంఠగుణ 
దోషములచేత;పృథక్‌ = వేరుగా; అష్టవిధః = ఎనిమిదివిధములైనది; మూధుర్యం 
(్రావకత్వం చ = మాధుర్య- (శ్రావకత్య్వములును; స్పిగ్టత్యం = స్నిగత్వమును; ఘనతా 
= ఘనతయును. 
తాత్సర్యము : ఆశరీరముయొక్క కంఠగుణదోషములచేత వేరుగా ఎనిమిది 
విధములైనది, మాధుర్య-(శ్రావకత్వములును, शु, ఘనతయును 

స్థానకత్రయశోభా చ సంచ కంఠగుణా: స్మృతాః । 

कः భేణి రృగ్నశబ్దః కంఠదోషా అమీ త్రయః ॥ 21 ॥ 


ప్రతిపదార్థము : స్థానక (త్రయశోభా చ = స్థానము త్రయశోభయని; కంఠగుణాః = 
కంఠగుణఇములు; పంచ స్మృతాః = ఐదు చెప్పబడినవి; ఖేటిః = ఖేటి; భేణిః = భేణి; 
భగ్నశబ్దః = భగ్నధ్వనియని; అమీ త్రయః = ఈ మూడును; కంఠదోషా; = 
కంఠదోషములు. 


తాత్సర్యము : స్థానము, (త్రయశోభయని కంఠగుణములు ఐదుచెప్పబడినవి భేటి, 
ध ఆమూడును కంఠదోషములు. 

మాధుర్యగుణసంయుక్తే కంఠే స్యా న్మధురో ధ్వనిః । 

शजं ధ్వని స్తారో ప్యరూక్షః సరసో భవేత్‌ ॥ 22 ॥ 
ప్రతిపదార్థము : మాధుర్యగుణ సంయుక్తే కంకే = మాధుర్యగుణముతో కూడిన 
కంఠమందు; మధురః ధ్వనిః స్యాత్‌ = మధురధ్వని కలుగును; స్మి ४०६ = श 
కంఠమందు; తారః ధ్వనిః అపి = తారధ్వని అయినను; అరూక్ట్యః = కరఠినమైనదికాదు; 
సరసః భవేత్‌ = సరసమైనదియు అగును. 
తాత్సర్యము : మాధుర్యగుణముతో కూడిన కంఠమందు మధురధ్యని పుట్టును, 
1 తారధ్వని అయినను కఠినమైనదికాదు. సరసమైనదియు అగును. 

నుస్వరశైన సాంద్రశ్చ ఘనకంతే భనవేద్‌ ధ్వని: । 

కంఠే త్రిస్తానశోభే స్యాత్‌ (छनं మధురో ధ్వనిః ॥ 23 ॥ 
ప్రతిపదార్థము : ఘనకంఠే = ఘనకంఠమందు; సుస్వరః = సుస్వరమును; సాంద్రశ్ళ= 
దట్టమునగు; ధ్వనిః స్యాత్‌ = ద్వనియగును; (్రిస్థానశోభే కంఠే = త్రిస్థానకోభ 
కంఠమందు; > = మం[ద్ర- మధ్యమ- తార స్వరములందు; మధురః ధ్వనిః 
స్యాత్‌ = మధురరధ్వని యగును. 
తాత్పర్యము : ఫునకంఠముందు సుస్వరము దట్టమునగు ధ్వనికలుగును. 
త్రిస్థానశోభకంఠమందు నుం'ద్ర-మధ్యమ -తారస్వరములందు మధురధ్వనికలుగును. 

कः కంఠే ధ్వనిః స్థాన త్రయస్పర్శీ గుణోజయితః । 

స్థానస్య పూరక: కృచ్రాల్‌ कषः కంకే ధ్వని ర్భవేత్‌ ॥ 24 ॥ 
ప్రతిపదార్డము : భేటి: కంఠే ధ్వనిః = భేటియను కంఠధ్వనిప్రభేదము; స్థాన త్రయస్పర్శీ= 
త్రిస్థానయుతము; గుణోర్టితః = గుణవర్ణితము; కంఠే = కంఠమందలి; ఖేణిః ధ్వనిః = 
భేణిధ్వని, కృచ్రాత్‌ = అతికష్టముగా; స్థానస్య పూరకః భవేత్‌ = స్థానపూరకమగును. 
తాత్పర్యము : భేటియను కంఠధ్వని ప్రభేదము (్రిస్థానయుతము, గుణవర్ణితము, 
కంఠమందలి భేణిధ్వని అతికష్టముగా స్థానపూర్వకమగును. 


వానరోష్ట్రఖరై స్తుల్యో భగ్నః కంఠే భవేద్ద్యనిః । 
ఏలే భేదాః పరిజ్ఞేయాః శారీరేఒపి విచక్షడైః ॥ 25 ॥ 





ప్రతిపదార్థము : కంఠే = కంఠమునందు; వానర జఉగష్టఖరైః తుల్యః = కోతి, ఒంటె, 
గార్డభ సమానము అయిన; ధ్వనిః = ధ్వని; భగ్నః భవేత్‌ = భగ్నధ్వనియగును; 
విచక్షణః =పండితులచేత; శారీరేఒపీ = శరీరసంబంధమైనవిగా; ఏతే భేదాః = ఈ 
భేదములు; పరిజ్ఞేయాః = తెలియదగినవి. 
తాత్పర్యము : కంఠమునందు కోతి, ఒంటె, గార్టభసమాన ము అయిన ధ్వని 
భగ్నధ్వనియగును. పండితులచే శరీరసంబంధమైనవిగా ఈభేదములు తెలియదగినవి. 

ధ్వని: క్షేత్రకాకూనాం నభేదః స్యాత్‌ ? 

స్థిరకాకుస్వరములకు భేదములేదా ? 

ధ్వని: శారీరసంజాతవిచిత్రస్వరనర్తనః । 

ఛాయా తదాశ్రయా చార్యై ర్గీత మిత్యభిధీయలే ॥ 26 ॥ 
డ్రతివదార్థము : శరీర సంజాత విచిత్రన్వరవర్తనః ధ్వనిః = దేహమునుండి 
పుట్టినవిచిత్రమైన స్వరప్రవర్తనకలది ధ్వని; తదాశ్రయా ఛాయా = దానినాశ్రయించిన 
ఛాయ; ఆచార్ట్యైః = సంగీతజ్ఞులచే; గీతమితి అభిధీయతే = గీతమని చెప్పబడుచున్నది. 
తాత్పర్యము : దేహమునుండి పుట్టిన విచ్నిత్రమైనస్వర(ప్రవర్తనకలది ధ్వని. దాని 
నాశ్రయించిన ఛాయ సంగీతజ్ఞులచే గీతమని చెప్పబడుచున్నది. 

అనిబద్దం నిబద్ధం చ గీతం తద్ద్వివిధం నుతమ్‌ | 

ఆలప్ట్యర్థనిబద్ద:ః స్యాత్‌ స్వరరాగ విభేరతః ॥ 27 ॥ 
ప్రతిపదార్హము : తత్‌ గీతం = ఆగీతము; అనిబద్దం = అనిబద్దమనియు; నిబద్దంచేతి = 
నిబద్దమనియును; ద్వివిధం మతం = రెండువిధములుగా సమ్మతమైనది; స్వరరాగ 
విభేదతః = స్వర-రాగభేదముచే; ఆలప్తిః అర్జనిబద్దః స్యాత్‌ = ఆలాపన అర్థనిబద్దము 

= =^ नः 

అగును. 
తాత్సర్యము : ఆ గీతము అనిబద్దమనియు, నిబద్దమనియును రెండువిధములుగా 
సమ్మతమైనది. స్వర-రాగభేదముచే ఆలాపన అర్థనిబద్దము అగును. 


क 2०4० द విషమా ప్రాంజలేతి చ । 

సాక్షరానక్షరా చేతి ద్వినిధాఒపి చతుర్విధా ॥ 28 ॥ 
ప్రతిపదార్థము : సా ఆలప్తిః = ఆయాలాపన; విషమా ప్రాంజలాచే ఇతి = విషమమని; 
ప్రాంజలియని; ద్వివిధాఒజ్జేయా = రెండు విధములని తెలియనగును; ద్వివిధాఒపి = 
ఆ రెండును; సాక్షరా = సాక్షరయనియు; అనక్షరాచ ఇతి = అనక్షరయనియు; 
చతుర్విధా= నాల్గువిధములు. 


తాత్పర్యము : ఆయాలాపన విషమమని, ప్రాంజలియని రెండువిధములని 
తెలియనగును., ఆ రెండును సాక్షరయనియు అనక్షరయనియు మరలరెండేసి విధములై 
మొత్తము నాల్గువిధములగును. 


చతుర్విధా ఒప్యష్టనిధా సతాలాతాలభేదతః । 
సా పునః స్లోడశవిధా శుద్దసాలక భేదతః ॥ 29 ॥ 


ప్రతివదార్థము : సతాలాతాలభేదతః = తాల నహితము, తాలరహితము 
అనుభేదమువలన; చతుర్విధా౭పి = నాల్గు విధములైనఆలపనయును; అష్టవిధా = 
ఎనిమిది విధములైనది; సా పునః = ఆఅష్టవిధములైనదియు; శుద్దసాలక భేదతః = 
శుద్ద, సాలక భేదమువలన; షోడశవిధా = పదహారువిధములైనది. 


తాత్పర్యము : తాలనపాతము, తాలరపొతము అను బోదమువలన 
నాల్గువిధములైనదిఆలాపనయును, ఎనిమిదివిధములైనది, ఆఅష్టవిధములైనదియు, 
శుద్ద,సాలక భేదమువలన పదహారు విధములైనది. 


క్రమేణ లక్షణం తాసాం నక్ష్యే లక్ష్యానుసారతః । 
స్థాయ్యాదినర్లసంయుక్తా వ్యక్తా స్థానత్రయేఒపిచ ॥ 30 ॥ 


ప్రతిపదార్థము : లక్ష్యానుసారతః = లక్ష్యములననుసరించి; క్రమేణ = (క్రమముగా; 
తాసాం లక్షణం गु = వాటి లక్షణమును చెప్పుచున్నాను; స్థాయ్యాదివర్లసంయుక్తా 
= స్థాయిమొదలగు వర్లములతో కూడినదియు; స్థానత్రయేఒపి = స్థానత్రయమందు 
కూడా; వ్యక్తా = స్పష్టము గాతెలియునదియు. 

క = స్పష్ట 
తాత్సర్యము : లక్ష్యములననుసరించి క్రమముగా వాటిలక్షణమును చెప్పుచున్నాను. 
స్థాయిమొదలగు వర్లములతో కూడినదియు స్థానత్రయమందుకూడా స్పష్టముగా 
థి न ట్‌ ?) 
తెలియునదియు, 


11 


నానాలంకార సంమి, ड రక్షరై ర్గమకైర్యుతా । 
€ ९ 
విషమస్థాపనాయుక్తా గ్రహే उब ०८० ॥ 31 ॥ 
'ప్రతిపదార్థను : నానాలంకారసంమిశ్రైః = అనేక అలంకారములతో కూడినవియగు; 
అక్షరైః = అక్షరములతోను; గమకైః = గమకములతోను; యుతా = కూడినదియు; 
एक" = గ్రహణమందును; करर = విడుచుటయందునుకూడ; అలక్షితా = 
గుర్తింపబడనిదిగా. 





తాత్పర్యము : అనేకఅలంకారములతో కూడినవియగు అక్షరములతోను, 
గమకములతోను కూడినదియు (గ్రహణమందును విడుచుటయందునుకూడ 
గుర్తింపబడనిదిగా, 


ఆలప్తీః కథితా శుద్దే విషమా గాయకోత్తమైః । 

చతుర్వర్గసమాయుక్తా శుద్ధరీతివిరాజితా ॥ 32 ॥ 
ప్రతిపదార్థము : ఆలప్తిః = ఆలాపన; శుద్దే = శుద్ధమందు; విషమా = విషమముగ; 
గాయకోత్తమైః = సంగీతజ్ఞులచే; కథితా = చెప్పబడినది; చతుర్పర్లసమాయుక్తా = 
నాల్లువర్లములు కలదియు; శుద్దరీతివిరాజితా = శుద్దమైన రీతితో (ప్రకాశించునదియు. 


తాత్సర్యము : అలాపన శుద్దమందు విషమముగ సంగీతజ్ఞులచే చెప్పబడినది. 
నాల్గువర్లములు కలదియు శుద్దమైన రీతితో (ప్రకాశించునదియు. 

ప్రయోగైః సుకరై ర్యుక్తా స్థానకత్రయరంజితా । 

యథా సముచితన్యాస సంభావితచనుత్కృతి: ॥ 33 ॥ 


ప్రతిపదార్థము : సుకరైః ప్రయోగైః యుక్తా = సులువైన ప్రయోగములచే కూడినదియు; 
స్థానకత్రయరంజితా = మూడు స్థానములచే రంజింపజేయబడి నదియు; యధాసము 
చితన్యాససంభావిత చమత్కృతిః = యోగ్యమైన విధముగా విన్యాసముకలది గనుక 
ఊహింపదగిన చమత్కారము కలదియు. 

తాత్సర్యము ई సున్నితమైన ప్రయోగములుకలదియు మూడుస్థానములయందును 
రంజింపజేయునదియు, యోగ్యమైన విధముగా విన్యాసముకలది గనుక ఊహింపదగిన 
చమత్క్మారముకలదియు. 


12 


०२५९५६०० శుద్దే ప్రాంజలాలప్తిరీరితా । 

స్థాన వర్ల క్రమానృత్తినియమేన వినర్ణితా ॥ 34 ॥ 

२ = 2 
ప్రతిపదార్థము : ఏతైః గుణైః: యుతా = ఈ గుణములతో కూడియున్నది; శుద్దే = 
శుద్దమందు; ప్రాంజలాలప్తిః = ప్రాంజలాలాపనగా; ఈరితా = చెప్పబడినది; 
స్థానవర్ణ క్రమావృత్తినియమేన = స్థానము, వర్షక్రమము, ఆవృత్తినియమములతో; వివర్ణితా 
= సంబంధములేనిదియు. 
తాత్సర్యము : ఈ గుణములతో కూడియున్నది శుద్దమందు ప్రాంజలాలాపనగా 
చెప్పబడినది. స్థానము, వర్లక్రమము, ఆవృత్తి నియమములు లేనిదియు. 

కోనులై ర్లమకైర్యుక్సా౭లంకారైర్లలితై రఫి । 

తై ర్లమకైర్యుక్తా: epee 

ఉచితస్థాపనా౬2లప్తిః సాలకే విషమా ముతా ॥ 35 ॥ 
ప్రతిపదార్థము : కోమలైః గమకైః = కోమలములైన గమకములతో; యుక్తా = 
కూడినదియు; లలితైః అలంకారైః అపి యుక్తా = లలితములైన అలంకారములతో 
కూడినదియు; ఉచిత స్తానపనాలప్తిః = ఉచితమైన స్తాపనాలాపన; సాలకే = సాలకమందు; 

థి ठ 

విషమా మతా = విషమముగ భావింపడినది. 
తాత్పర్యము : కోమలములైన గమకములతో కూడినదియు లలితములైన 
అలంకారములతో కూడినదియు ఉచితమైనస్థాపనాలాపన సాలకమందు విషమముగ 
భావింపబడినది. 


నానారీతియుతా రాగసత్తమాత్రసమాశ్రయా । 

లీననాదా చ సోల్హాసలలితన్యాసభూషితా ॥ 36 ॥ 
ప్రతిపదార్దము : నానారీతియుతా = అనేక రీతులు కలదియును; రాగసత్తమాపత్ర 
సమాశ్రయా =రాగ స్వరూప (బల) మా;త్రమునాశ్రయించునదియు; లీననాదా = 
లీనమైన (కలసిన) నాదము కలదియు; సోల్హాసలలితన్యాసభూషితా = ఆహ్లాదముతో 
కూడిన మృదున్యాసముచే అలంకరింపబడినదియు. 
తాత్పర్యము : అనేకరీతులు కలదియును, రాగన్వరూవ(బల) మాత్రము 
నాశ్రయించునదియు లీనమైన(కలసిన) నాదముకలదియు ఆహ్లాదముతోకూడిన 
మృదున్యాసముచే అలంకరింపబడినదియు. 


ఏనంగుణయుతా౭2లప్ర్తిః సాలకే ప్రాంజలా నుతా । 
తం హం శాఆదనై षटु రథవా సురజాక్షరైః: ॥ 37 ॥ 


13 


ప్రతిపదార్దము : ఏవంగుణయుతా=ఎలప్ర్తిః = ఇట్టి గుణములుకల ఆలాపన; సాలకే= 
సాలకభేదమందు; (ప్రాంజలా మతా = ప్రాంజలిగా చెప్పబడుచున్నది; తం హంశా 
అదనైః వర్ణై = తం, హం, శా అదన వర్లములచేత; అథవా = లేక; సురజాక్షరైః = 
దేవగణాక్షరములైన. 
తాత్పర్యము : ఇట్టి గుణములుకలఆలాపన సాలకభేదమందు ప్రాంజలిగా 
చెప్పబడుచున్నది. తం, హం, శా అదన వర్లములచేత లేక దేవగణాక్షరములైన. 

గీతాక్షరైశ్ళ యద్వాన్ర్యై రక్షరై ర్గణనై రపి । 

క్రియతే యది तेण रलः సాక్షరేతి నిగద్యతే ॥ 38 ॥ 
ప్రతిపదార్థము : గీతాక్షరైః = గీతమునకు యోగ్యమైన అక్షరములచేతను; యద్వా = 
లేక; అనై: छूः = మరియే అక్షరముల చేతనైనను; గణనైరపి = గణనములచేతను 
(లెక్కచేతను); సా च = ఆయాలాపన; యది (క్రియతే = చేయబడిన యెడల; సా = 
అది; సాక్షరా ఇతి = సాక్షరాలాపనయని; నిగద్యతే = చెప్పబడుచున్నది. 
తాత్సర్యము : గీతమునకు యోగ్యమైన అక్షరముచేతను, మరియే అక్షరముల 
చేతనైనను, గణనములచేతను (లెక్కచేతను) ఆయాలాపన చేయబడిన యెడల 
అది సాక్షరాలాపనయని చెప్పబడుచున్నది. 

'సైవాక్షరైర్విరహితానక్షరాలప్రిరీరితా । 

గ్రహ త్రయ సమాయుక్తా లయ త్రయసమన్వితా ॥39 
ప్రతిపదార్హము : సైవ = అదియే; అక్షరైః = అక్షరములచే; విరహితా = లేనిదైనచో; 
అనక్షరాలివ్రీః = అనక్ట్చరాలివ్తీయని; ఈరితా = 59० బడుచున్నది; 
గ్రహత్రయసమాయుక్తా = మూడు గ్రహములతో కూడినదియు; లయ(త్రయసమన్వితా 
= మూడులయలతో కూడినదియును. 
తాత్సర్యము : అదియే అక్షరములచే లేనిదైనచో అనక్షరాలిప్తియని వర్లింపబడుచున్నది. 
మూడు (గ్రహములతో కూడినదియు, మూడు లయలతో కూడినదియును. 

అనుబ్దాయిసమాయుక్తా న్యాసాపన్యాసభూషితా । 

వికృతాంశలయోసేతా విదారియతిరిచ్చతా ॥ 40 ॥ 
ప్రతివదార్థము : అనుబ్బాయి సమాయుక్తా = నంకరణైంన అనునయముతో 
కూడినదియు, న్యాసాపన్యాసభూషితా = న్యాసము మరియు అపన్యాసములతో 
అలంకృతమైనదియు; వికృతాంశలయోపేతా = వికృతమైన అంశములుగల లయతో 
కూడినది; విదారియతిరిచ్చతా = యతిరహితమైనదియు అయినది. 


14 


स्र : వంకరయెన అనునయముతో కూడినదియు? న్యాసము మరియు 
అపన్యాసములతో అలంకృతమై నదియు; వికృతమైన అంశములుగల లయతో కూడినది 
యతిరహితమైనదియు అయినది, 

ఏనంగుణగణోపేతా తాలపట్యాలతిర్వరా । 

అతాలాలస్తిరుద్దిస్టా తాలయోగవివర్ణితా ॥ 41 ॥ 


ప్రతిపదార్థము : ఏవంగుణగణోపేతా = ఇట్టి గుణసముదాయముకలది; వరా 
యోగ్యమైన; తాలపట్యాలతిః స్యాత్‌ = సతాలాలప్తి యగును; తాలయోగవివర్ణితా 
తాలవివర్ణితమైనది; అతాలాలప్తి ఇతి ఉద్దిష్టా = అతాలాలప్తియని ఉద్దేశింపబడినది. 
తాత్సర్యము : ఇట్టి గుణసముదాయముకలది యోగ్యమైన సతాలాలప్తియగును. 
తాలవివర్ణితమైనది. అతాలప్తియని చెప్పబడినది. 


ఆలప్తిసంజ్ఞకా వర్ణాశ్చత్వారో ౬న్వర్థసంజ్ఞకాః । 
० = &= = 

స్థాయి సంచారిణా చైన తథారోహ్యానరోహణా ॥ 42 ॥ 
'ప్రతిపదార్థము : ఆలప్తి సంజ్ఞకాః వర్ణాః చత్వారః = ఆలప్తి సంజ్ఞకవర్లములు నాల్లును; 
అన్వరసంజ్ఞకాః = సార్హకమైన సంజ్ఞకలవి; స్థాయిసంచారిణౌ = స్థాయి- సంచారులు; 
ఆరోహ్యావరోహణౌ చ = ఆరోహ, అవరోహణములును (ఈనాల్లును ఆలప్తినామక 
వర్ణములు भ 
తాత్సర్యము : అలప్తి సంజ్ఞకవర్లములు నాల్గును సార్థకమైన సంజ్ఞకలవి. స్థాయి- 
సంచారులు ఆరోహ, అవరోహణములు (ఈనాల్లును ఆలప్తినామకవర్లములు 
అన్వర్థములు). 

ఏకస్వరూపదేశీతి స్థాయివర్గోఒభిధీయతే । 

సంచారీ స్వరసంచారానన్వర్థా వితరావపి ॥ 43 ॥ 

ट 

ప్రతిపదాద్దము : ఏకస్పరూపదేశీ ఇతి = ఏకస్వరూపదేశిగా; స్థాయివర్లః అభిధీయతే= 
స్థాయివర్లము చెప్పుబడినది; స్వరసంచారా = స్వరసంచారముకలది; సంచారీ = సంచారి 
వర్ణము; ఇతరౌ అపి = ఆరోహఅవరోహణములుకూడా; सतू = సార్హకములు. 
తాత్సర్యము : ఏకస్వరూపదేశిగా స్థాయివర్లము చెప్పబడినది. స్వరసంచారముకలది 
సంచారి వర్లము. ఆరోహఅవరోహణములుకూడా సార్థకములు. 

వర్ణాశ్రయాస్తు విజ్జేయా హ్యలంకారా స్ర్రయోదశ । 

५ = ఆక్ట్‌ 
నానుతో రూసతశ్ళెన సంక్షేపీణ (బ్రవీమి తాన్‌ ॥ 44 ॥ 


15 


ప్రతివదార్థము : వర్ణాశ్రయాః = నర్లములనా(శ్రయించినవిగా; అలంకారాః = 
అలంకారములు; (త్రయోదశ ఇతి ५ = పదమూడు అనితెలియదగినవి; తాన్‌= 
వాటిని; నామతః = నామములచేతను; రూపతః = స్వరూపములచేతను; సంక్షేసీణ 
= సంగ్రహముగా; (బ్రవీమి = చెప్పుచున్నాను. 
తాత్పర్యము : వర్గములనా(శ్రయించినవిగా అలంకారములు పదమూడు 
అనితెలియదగినవి. వాటిని నామములచేతను స్వరూపములచేతను సంగ్రహముగా 
చెప్పుచున్నాను. 

ప్రసన్నం పూర్వముచ్చార్య శనైః సందీపయేత్‌ స్వరమ్‌ । 

ప్రసన్నాది ర్భవేదేవం ప్రసన్నాంతో విలోనుతః ॥ 45 ॥ 
ప్రతిపదార్థము : పూర్వం = ముందు; ప్రసన్నం ఉచ్చార్య = 'ప్రసన్షవర్లమునుచ్చరించి; 
శనైః = మెల్లగా; స్వరం సందీవయేత్‌ = స్వరమును (ప్రకాశింపజేయవలెను 
(వృద్దిచేయవలెను); ఏవం = ఇట్లు చేసిన; ప్రసన్నాదిః భవేత్‌ = ప్రసన్నాది వర్లమగును; 
విలోమతః = విలోమమయిన యెడల; ప్రసన్నాంతో భవేత్‌ = ప్రసన్నాంతవర్లమగును. 
తాత్పర్యము : ముందు |(ప్రసన్నవర్లమునుచ్చరించి మెల్లగా స్వరమును (ప్రకాశింపజేయ 
వలెను (వృద్ధిచేయవలెను). ఇట్టుచేసిన ప్రసన్నాదివర్లమగును. విలోమమయిన యెడల 
'ప్రసన్నాంతవర్లమగును. 

ఏనం ప్రసన్నమధ్యశ్చ (ప్రసన్నాద్యంత ఏన చ । 

ఏతే స్థాయి న్యలంకారా శ్చత్వారః పరిక్రీర్తితాః ॥ 46 ॥ 
ప్రతిపదార్థము : ఏవం =ఇట్టే; ప్రసన్నమధ్యః = ప్రసన్నమధ్యము; (ప్రసన్నాద్యంతశ్చ = 
न ఏతే అలంకారాః = ఈ అలంకారములు; చత్వారః = నాల్లును; 
స్థాయిని పరికీర్తితాః = స్థాయియందు చెప్పబడినవి. 


తాత్సర్యము : ఇట్టే 'ప్రసన్నమధ్యము ప్రసన్నాద్యంతమును ఈ అలంకారములు 
स्थर స్థాయియందు చెప్పబడినవి. 

స్వశ్రుతిస్థానసంభూతాం ఛాయాం శ్రుత్యంతరాశ్రయామ్‌ । 

న్వరో యద్గనుయే ద్లీతే గనమకోఎసౌ నిరూపితః ॥ 47 ॥ 
ప్రతివదార్థము : న్వ(శ్రుతిస్థానసంభూతాం = స్వశ్రుతిస్థానమందు జనించిన; 
'త్రత్యంతరాశ్రయాం యత్‌ ఛాయాం = వేరొక (త్రతినాశ్రయించిన ఏఛాయను; స్వరః 





16 


స్వరము; గీతే = గీతమందు; గమయేత్‌ = పొందించునో; (పలికించునో); అసౌ 
గమకః నిరూపితః = ఆ గమకము నిరూపింపబడుచున్నది. 
తాత్సర్యము : స్వ(శ్రుతిస్సానమందుజనించిన వేరొక (శ్రుతినాశ్రయించిన ఏఛాయను 
స్వరము గీతమందు పొందించునో (పలికించునో) ఆ గమకము నిరూపింపబడుచున్నది. 
స్ఫురితః కంపిలో లీన స్తిరిపు శ్చాహతస్తథా ! 
ఆందోలిత (करर) గనుకాః సస్త కీర్తితా: ॥ 48 ॥ 
'ప్రతిపదార్థము : స్ఫురితః = స్ఫురితము; కంపితః =కంపితము; లీనః = లీనము; 
తిరిపుః = తిరిపువు; ఆహతః = అహతము; ఆందోళితః = ఆందోళితము; छद 
త్రిభిన్నమును అని; గమకాః = గమకములు; సప్త కీర్తితాః = ఏడుగా చెప్పబడినవి. 





తాత్సర్యము : స్ఫురితము, కంపితము, లీనము, తిరుపువు, ఆహతము, ఆందోళితము, 
త్రిభిన్నమును అని గమకములు ఏడుగా చెప్పబడినవి. 

ఆరోహక్రమతో యత్ర స్ఫురంతి శ్రుతయః క్రమాత్‌ । 

అనుద్రుతాయ వేగేన తమాహుః న్ఫురితం బుధాః ॥ 49 ॥ 
ప్రతిపదార్థము : అను(ద్రుతాయ = అను(ద్రుతముకొటకు; వేగేన = వేగముచేతను; 
యత్ర = ఎక్కడ; క్రమాత్‌ = (క్రమముగా; ఆరోహ(క్రమతః = ఆరోహ[క్రమముగా; 
(तः స్ఫురంతి = (ప్రతులు స్ఫురించునో; ఈం = దానిని; స్ఫురితం = స్ఫురితముగా; 
బుధాః వదంతి = పండితులు చెప్పుచున్నారు. 
తాత్పర్యము : అను(ద్రుతముకొజకు వేగముచేతను ఎక్కడ (క్రమముగా 
ఆరోహ[క్రమముగా శ్రుతులు స్ఫురించునో దానిని స్ఫృరితముగా పండితులు 
చెప్పుచున్నారు. 

స్వరకంపో భవే ద్య(త్ర ద్రుతద్విగుణవేగతః । 

కంపితో నామ గనుకః స విజ్జేయో మనీషిభిః ॥ 50 ॥ 
'ప్రతిపదార్థము : (ద్రుతద్దిగుణవేగః = ద్రుతముకంటె రెండురెట్టు వేగముగా; యత్ర = 
ఎక్కడ; స్వరకంపః భవేత్‌ = స్వరకంపము జరుగునో; సః = అది; కంపితః నామ 
కంపితమను; గమకః ఇతి = గమకముగా; మనీషిభిః =పండితులచే; విజ్ఞేయః 
తెలియదగినది. 





17 


తాత్సర్యము : (ద్రుతముకంటె రెండురెట్లు వేగముగా ఎక్కడ స్వరకంపము జరుగునో 
అది కంపితమను గమకముగా పండితులచే తెలియదగినది. 


ద్రుతమానేన మస్ఫణః స్వరో ०७४ విలీయతే । 

'స్వరాంతరక్రమేతైన స భవే ల్లీనసంజ్ఞకః ॥ 51 ॥ 
ప్రతిపదార్థము : (ద్రుతమానేన = శీఘ్రగమనముచేతనే; మస్ఫణః స్వరః = అందమైన 
స్వరము; స్వరాంతర(క్రమేతైవ = స్వరాంతర క్రమముగనే; యత్ర = ఎక్కడ; విలీయతే= 
లీనమగునో; సః = ఆ గమకము; లీనసంజ్ఞకః = లీనమను పేరుగలదియగును. 
తాత్సర్యము : శీఘ్రగమనముచేతనే అందమైన స్వరము స్వరాంతరక్రమముగనే ఎక్కడ 
లీనమగునో ఆగమకము లీనమను పేరుగలదియగును. 


శ్రుతయో యత్ర వేగేన బభ్రమం త్యావర్తరూపనత్‌ । 

తమాహు స్తిరుపుం నామ్నా గనుకం గీతవేదినః ॥ 52 ॥ 
'ప్రతిపదార్థము : య(త్ర = ఎక్కడ; (శ్రుతయః = (శ్రుతులు; ఆవర్తరూపవత్‌ = ఆవర్త 
(సుడి) రూపముగా; వేగేన భబ్రమంతి =వేగముగా (భ్రమించునో (తిరుగునో); తం = 
దానిని; గీతవేదినః = సంగీతజ్ఞులు; తిరుపుంనామ్నా = తిరుపువు అను గమకం 
ఆహుః= గమకమని చెప్పిరి. 
తాత్సర్యము : ఎక్కడ (ప్రతులు ఆవర్త(సుడి) రూపముగా వేగముగా భ్రమించునో 
(తిరుగునో) దానిని సంగీతజ్ఞులు తిరుపు అను గమకముగా (చెప్పిరి). 

'స్వరః ప్రవర్తతే యత్ర సమాహత్యాగ్రహం స్వరమ్‌ । 

ఆరోహక్రనమతః సోఎయహనూహతః 26404: ॥ 53 ॥ 
'ప్రతివదార్థము : య(త్ర = ఎక్కడ; ఆ(గ్రహంస్వరం = ఆగ్రహమైన స్వరము; 
ఆరోహ[క్రమత; = ఆరోహ(క్రమముగా; సమాహత్య = కూర్చి (నొక్కి); (ప్రవర్తతే = 
'ప్రవర్తించునో; (పలుకబడునో); సః అయం सुरणः = ఆ స్వరము; ఆహతః పరికీర్తితః = 
ఆహతగమకముగా చెప్పబడుచున్నది. 
తాత్పర్యము : ఎక్కడ ఆ(గ్రహమైన స్వరము ఆరోహ(క్రమముగా కూర్చి (నొక్కి) 
'ప్రవర్తించునో (పలుకబడునో)ఆ స్వరమును ఆహతగమకముగా చెప్పబడుచున్నది. 


18 


ఆందోలనం భనేద్యత్ర స్వరాణాం లఘునూనతః । 
ఆందోలితాఖ్యం గనుకం గీతజ్ఞాస్తం ప్రచక్షతే ॥ 54 ॥ 


ప్రతిపదార్థము : య(త్ర = ఎక్కడ; స్వరాణాం = స్వరములకు; లఘుమానతః = 
లఘుప్రమాణముచే; ఆందోలనం భవేత్‌ = ఆందోలనమగునో; తం =దానిని; గీతజ్ఞా= 
సంగీతాభిజ్ఞాలు; ఆందోలితాఖ్యం గమకం (ప్రచక్షతే = ఆందోలిత మను గమకముగా 
చెప్పుచున్నారు. 
తాత్సర్యము : ఎక్కడ స్వరములకు లఘు(ప్రమాణముచే ఆందోలనముగునో దానిని 
సంగీతాభిజ్ఞులు ఆందోలితమను గమకముగా చెప్పుచున్నారు. 
స్థానకత్రయసంస్పర్శీ తత్తత్సానగుడై ర్యుతః । 
అవిశ్రాంతస్వరోఫేత స్తిభిన్నగమకః స్మృతః ॥ 55 ॥ 
ప్రతివదార్థము : స్థానకత్రయసంస్పర్శీ = త్రిస్థానములను స్పృశించునదియు; 
తత్తత్థ్రానగ్నుణైః యుతః = ఆయాస్థానగుణములు కలదియు; అవిశ్రాంత స్వరోపేతః = 
నిశ్రాంతిలేని స్వరములతో కూడినదియు (సాంద్రస్వరయుతము): 'త్రిభిన్నగమకః 
స్మృతః = (త్రిభిన్నగమకముగా చెప్పబడినది. 
తాత్సర్యము : (త్రిస్థానములను స్పృశించునదియు ఆయాస్థానగుణములుకలదియు, 
విశ్రాంతిలేని స్వరములతో కూడినదియు (సాం|ద్రస్వరయుతము) (త్రిభిన్నగమకముగా 
చెప్పబడినది. 
ఇతి సంగీతాకరనానుధేయ శ్రీ పార్ష్వదే నవిరచితే 
సంగీత సమయసారే ప్రథమనుధికరణమ్‌ ॥ 





అథ సంగితసమయసారే 
ద్వితీయమనుధికరణమ్‌ 


భాండీకభాషయోద్దిస్టా భోజసోమేశ్వరాదిభిః । 
గేయలక్షణతః కేచిత్‌ నక్ష్యంతే లక్ష్యసంభవాః ॥1॥ 


ప్రతిపదార్థము : గేయలక్షణతః = కొన్నిలక్షణములను (లక్ష్యములననుసరించి 


19 


లక్షణములను); భోజసోమేశ్వరాదిభిః = భోజు, సోమేశ్వరాదులచే; భాండీకభాషయా = 
గీర్వాణ భాష ద్వారా; ఉద్దిష్టాః = ఉద్దేశింపబడినవి; (అవి); వక్ష్యంతే = చెప్పబడుచున్నవి; 

అధాలప్తిర్టిధా - రాగాలప్తికా తాలాలప్ర్తిశ్ళ । తత్ర రాగాలప్ర్తిః కథ్యతే - 
అధాలప్తిః ద్విధా = తరువాత ఆలప్తి రెండువిధములు; రాగాలప్తికా = రాగాలాపమనియు; 
తాలాలప్తిశ్ళ = తాలాలాపమనియు; తత్ర = అందు; రాగాలప్తిః కథ్యతే = రాగాలాపము 
చెప్పబడుచున్నది. 
తాత్సర్యను : కొన్ని లక్షణములను (లక్ష్యములననుసరించి లక్షణములను) భోజ, 
సోమేశ్య్వరాదులచే గీర్వాణభాషద్వారా ఉద్దేశింపబడినవి. చెప్పబడుచున్నవి. తరువాత 
ఆలాపమురఠెండువిధములు, రాగాలాపమనియు, తాలాలాపమనియు, అందు 
రాగాలాపము చెప్పబడుచున్నది. 

స్వస్తానే ప్రథమే కుర్యాత్‌ స్వరా పాపాడికః సరమ్‌ । 

రాగాకార మపస్థానే వాత్సురాగోత్సఉచ్యతే ॥ 2 ॥ 
ప్రతిపదార్థము : ककर = ముందుగా; స్వస్థానే = స్వస్థానమందు; స్వరాః = స్వరములు; 
(పరం -పూర్వాపరములుగా) పాపాడికః = పాపాడికము; కుర్యాత్‌ = చేయవలెను; 
అపస్థానే = అపస్థానమందు; రాగాకారం = రాగాకారము; వాత్‌ = వాయువునుండి; 
నురాగోతః ఉచ్యతే = నురాగము జనితముగునదిగా ఛాయాంతరముగా 
చెప్పబడుచున్నది. 
తాత్పర్యము : ముందుగా స్వస్థానమందు స్వరములు (పూర్వాపరములుగా) 
केत ॐ చేయవలెను. అప స్థానమందు రాగాకారము వాయువునుండి 
సురాగముజనితమగునదిగా ఛాయాంతరముగా చెప్పబడుచున్నది. 

యస్య నంశధ్వనౌ श సమీచీ రక్తిరూర్ణితా । 

వాంశికం గీతతత్యజ్ఞాః: సురాగం కథయంతి తమ్‌ ॥ 3 ॥ 
ప్రతిపదార్హము : స్పిగ్లేవంశధ్వనౌ = మనోహరమైన వేణుధ్వనియందు; యస్య గీతస్య= 
ఏగీతమునకు; సమీచీ రక్తి: = యోగ్యమైన రక్తి; ఊర్దితా = (ప్రకాశించునో; తం=దానిని; 
గీతతత్యజ్ఞా: = సంగీతజ్ఞులు; వాంశికం సురాగం కథయంతి = వాంశికసురాగముగా 
చెప్పుచున్నారు. 


20 


తాత్పర్యము : మనోహరమైన వేణుధ్వనియందు ఏగీతమునకు యోగ్యమైన రక్తి 
'ప్రకాశించునో దానిని సంగీతజ్ఞాలు వాంశికసురాగముగా చెప్పుచున్నారు. 


దిగ్గం వాసో రక్తపీతాదిరాగ్రై: ధ్యాన స్తద్వ చ్చిత్రరాగశ్చ కళ్ళిత్‌ । 
గానే తజ్ఞా యేఒపరం శ్లాఘనూనా స్తేషి మేషః స్వానుభూతి ప్రసిద్ద: ॥ 4 ॥ 


ప్రతిపదార్థము : ధ్యానః = ధ్వని; రక్తపీతాదిరాగైః = రక్తపీతాదిరాగములచే; దిగ్టంవాసః = 
సర్వత్ర వ్యాపించిఉండునది; తద్వత్‌ = అట్లే; సః రాగః = ఆరాగము; కశ్చిత్‌ చిత్రరాగః 
= ఒకానొక చిత్రరాగము; గానే = గానమందు; తజ్ఞా యే = సంగీతజ్ఞలైనవారెవరైతే; 
పరం = గొప్పదానినిగా; శ్ఞాఘమానాః = శ్ఞాఘించుచున్న వారో; తేషాం = వారికి; 
ఏషః = ఈచిత్రరాగము; స్వానుభూతి (ప్రసిద్ద: = తమ అనుభూతిచేతనే |ప్రసిద్దమైనది, 
వాసః = వస్త్రము, (యధా=ఎట్టు), రక్తపీతాది రాగ: = ఎరుపు పసుపురంగులతో, 
6० = పూయబడియుండునో, తద్వత్‌ = అట్టే, ధ్యానః = ధ్వనిరూపమైన, 
చిత్రరాగము, कीक = ఒకటియున్నది. 


తాత్పర్యము : ధ్వని రక్తపీతాదిరాగములచే సర్వత్ర వ్యాపించిఉండునది. అట్లే ఆరాగము 
గానమందు ఒకానొకచిత్రరాగము సంగీతజ్ఞులైనవారు మరియొకదానిని దీనినిగొప్పగా 
శ్ఞాఘించుచున్నవారో వారికి -ఈచిత్రరాగము తమ అనుభూతిచేతనే ప్రసిద్దమైనది. 


యస్మిన్‌ స్వరే స్థాయిని చారురాగః స్వస్థానకం తత్‌ క్రియతే సుఖేన । 

అపస్థీతిః: సౌఖ్యవిపర్యయేణ ఛాయాంతరా స్తత్ర భవంతి రాగే ॥ 5 ॥ 
ప్రతిపదార్హము : యస్మిన్‌ స్థాయిని స్వరే = యేస్థాయిస్వరమందు; సుఖేన = సుఖముగా; 
స్వస్థానకం (క్రియతే = స్వస్థానకముగాచేయబడునో; తత్‌ =అది; చారురాగః = 
సురాగము; సౌఖ్యవిపర్యయేణ = సౌఖ్యేతరముగా; కుదురు కొననిస్టితిః: = నుండుస్టితి; 
తత్ర రాగే = ఆరాగమందు; స్యాత్‌ చేత్‌ = ఉన్నయెడల; ఛాయంతరాః భవంతి = 
ఛాయాం తరములగుచున్నవి, 
తాత్పర్యము : యేస్థాయిస్వరమందు రాగము సుఖముగా స్వస్థానకముగాచేయబడునో 
అది సురాగము. సౌఖ్యేతరముగా నుండుస్ట్రితి ఆరాగమందు ఉన్నయెడల ఛాయాంతర 
ములగుచున్నవి. 


నప్తన్వరాణాం మరధ్యేఒపి స్వరే యస్మిన్‌ సురాగతాః । 
న జీవస్వర ఇత్యుక్తే అంశోవాదీ చ కథ్యతే ॥ 6 ॥ 


21 





'ప్రతిపదార్హము : సస్తస్వరాణాం మధ్యేఅపి = సప్తస్సరములలోకూడా; ००९5 స్వరే = 
ఏస్పరమందు; సురాగతా = సురాగత్వముం (చారుత్వము)డునో; అది; జీవస్వరః 
ఇతిజక్తే =జీవస్వరమని చెప్పబడగా; అంశః = దాని విభాగము (విషయము); వాదీ 
కథ్యతే = వాదిస్ప్వరమనిచెప్పబడుచున్నది. 





తాత్పర్యము : సప్తస్వరములలోకూడా ఏస్వరమందు సురాగత్వముం (చారుత్వము)డునో 
అది జీవస్వరమని చెప్పబడగా దాని విభాగము (విషయము) వాదిస్వరమ నిచెప్పబడు 
చున్నది. 

జీవస్వరస్య సదృశః సంవాదీ స్వర ఉచ్యతే । 

వివాదీ స్యాత్‌ విసదృశః సోఒనువాదీ ద్వయాత్మకః ॥ 7 ॥ 
ప్రతిపదార్హము : జీవస్వరస్య సదృశః = జీవస్వరమునకు సమానమైనది; సంవాదీ స్వరః 
ఉచ్యతే = సంవాదిస్వరముగా చెప్పబడుచున్నది; విసదృశః = సమానముకానిది; వివాదీ 
స్వరః స్యాత్‌ = వివాదిస్వరమగును; ద్వయాత్మకః సః = ఆరెండు విధముల 
గుణములను పొందినది; అనువాదీ స్యాత్‌ = అనువాదిస్వరమగును. 





తాత్సర్యము : బీవస్వరమునకు సమానమైనది సంవాదిస్వరముగా చెప్పబడుచున్నది. 
సమానముకానిది వివాదిస్సరమగును. ఆరెండు విధముల గుణములను పొందినది 
అనువాది స్వరమగును. 


అనువాదీ సంవాదీ జీవస్వరకేకలా బహిః । 
బహుతను బహుతరబహవః కార్యా రాగా విలౌల్యేన ॥ 8 ॥ 


ప్రతిపదార్లము : అనువాదీ, సంవాదీ, జీవస్వరకే = అనువాది సంవాది స్వరములయందు; 
కలా= తాళాశ్రయమై (అవ్యక్షమధురముగా); బహిః = ప్రకటముగా; విలౌల్యేన= 
విభేదము ననుసరించి; బహుతమ, బహుతర, బహవః = అధికాధిక, అధికవృద్ది, వృద్దిగా; 
రాగాః కార్యాః = రాగములు చేయదగినవి (నిర్మించదగినవి). 
తాత్సర్యము : అనువాది సంవాది స్వరములయందు తాళా(శ్రయమైన (అవ్యక్త 
మధురముగా) నుండు విభేదముననుసరించి అధికాధిక, అధికవృద్ది, వృద్దిగా 
రాగములుచేయదగినవి (నిర్మించదగినవి). 

విజానతా వివాదీ స लः కార్యో౭థవా పునః । 

ప్రచ్చాడనీయో లోప్యో నా మనాక్‌ స్పర్భః స్వరస్య యః ॥ 9 ॥ 


22 


ప్రతిపదార్థము : యః స్వరస్య స్పర్శః = ఏస్వరముయొక్క స్పర్శము; స్వల్ప: కార్యః = 
స్వల్పముచేయదగినదో; అథవా =లేక; పునః = మరల; 'ప్రచ్చాదనీయః = ఆచ్చాదింప 
దగినదో; వా = లేక; లోప్యః = లోపింపచేయదగినదో; సః = ఆస్వరము; వివాదీ 
విజానతా = వివాదిగా నెజుగునది. 
తాత్పర్యము : ఏస్వరముయొక్క స్పర్శము స్వల్పముచేయదగినదో లేక మరల 
ఆచ్చాదింపదగినదో లేక లోపింపచేయదగినదో ఆస్వరము వివాదిగా నెజుగునది. 

ప్రచ్ళాదనం తదేవాహుః లోపః సర్వస్య నిష్కృతిః 1 

ఆదౌ యస్మిన్‌ స్వరే రాగ శ్చాల్యతే స గ్రహః స్మృతః ॥ 10 ॥ 
ప్రతిపదార్థము : యః లోపః = ఏలోపము; సర్వస్య నిష్కృతి: = సమస్తమునకు 
పరిష్కారమో; తత్‌ ఏవ = దానినే; ప్రచ్చాదనం ఆహుః = ప్రచ్చాదనమని అందురు; 
ఆదౌ = ముందు; యస్మిన్‌ స్వరే = ఏస్వరమందు; రాగః చాల్యతే = రాగము 
'ప్రవర్తింపబడునో; సః =అది; (గ్రహః స్మృతః = గ్రహముగా తలవబడుచున్నది. 
తాత్పర్యము : ఏలోపము సమస్తమునకు సరిష్కా రమో దానినే ప్రచ్చాదనమని అందురు. 
ముందు ఏస్వరమందు రాగముప్రవర్తించబడునో అది గ్రహముగా తలవబడుచున్నది. 

చాలయిత్వా స్వరే యస్మిన్‌ సన్న్యాన ఉపవేశ్యతే | 

అపన్యాసః స విజ్లేయో గీతలక్షణవేదిభిః ॥ 11 ॥ 
ప్రతిపదార్థము : చాలయిత్వా = గానముచేసిన; యస్మిన్‌ స్వరే = ఏస్వరమందు; 
సన్యాసః ఉపవేశ్యతే = న్యాసము ప్రనేశపెట్టబడునో (విరమింప జేయునో); సః = అది; 
అపన్యాసః ఇతి =అపన్యాసమని; గీతలక్షణవేదిభిః = సంగీతజ్ఞులచే; విజ్ఞేయః = 
తెలియదగినది. 
తాత్సర్యము : గానముచేసిన ఏస్వరమందు న్యాసము ప్రవేశపెట్టబడునో (విరమింప 
జేయునో) అది అపన్యాసమని సంగీతజ్ఞులచే తెలియదగినది. 

అవయవా అనయవో యస్మిన్‌ స్వరే యద్యుసవేశ్యతే । 

సన్యాసః కథితో గాన విద్యాతత్వవిచక్షణైః ॥ 12 ॥ 
ప్రతిపదార్దము : అవయవా అవయవః = అవయవయములు, అవయవము; యస్మిన్‌ 
స్వరే = ఏస్వరమందు; యదిఉపవేశ్యతే = సమమోర్చినయెడల; గానవిద్యాతత్త్య విచక్షణై= 


23 


గాన కోవిదులచే; సః సన్యాసః కధితః = అది న్యాసముగా చెప్పబడుచున్నది. 


తాత్పర్యము : అవయవయములు, అవయవము ఏస్వరమందు అది సమకూర్శిన 
యెడల గానకోవిదులచే న్యాసముగా చెప్పబడుచున్నది. 


స మంద్రః సుతరాం లభ్యో రాగో యో మంద్రసప్తకే । 
యస్తారసప్తకే రాగః స్వరే తార ఉదాహృతః ॥ 13 ॥ 


ప్రతిపదార్థము : యః రాగః = ఏరాగము; మం(ద్రసప్తకే = మం॥ద్రసప్తకమందు; సుతరాం= 
అత్యంతము; లభ్యః =పాొందదగినదో; సః మంద్రః =అది మంధద్రస్వరము; తారసప్తకే 
స్వరే = తారసప్తకస్పరమందు; యః రాగః లభ్యః = ఏరాగము లభ్యమగునో; సః 
తారః ఉదాహృతః = అది తారస్వరముగా చెప్పబడినది. 
తాత్పర్యము : ఏరాగము నుం[ద్రసప్తకమందు అత్యంతము పొందదగినదో అది 
మంధద్రస్వరము. తారసప్తకస్వరమందు ఏరాగము లభ్యమగునో అది తారస్వరముగా 
చెప్పబడినది. 

ఉక్తః షాడన ఏకస్మిన్‌ స్వరే లుస్తే వివాదిని । 

వివాదిని స్వరద్వంద్వే లుస్తే త్వౌడవ ఇష్యతే ॥ 14 ॥ 


ప్రతిపదార్థము : వివాదిని = వివాదిస్వరమందు; ఏకస్మిన్‌ స్వరే లుప్తే = ఒక 
స్వరములోపించిన యెడల; షాడవః ఉక్తః = షాడవతానమగును; వివాదిని స్వరద్యంద్వే 
లుప్తే తు = వివాదియందు రెండు స్వరములులోపించినయెడల; బౌడవః ఇష్యతే = 
బౌడవతానమగుచున్నది. 


తాత్పర్యము : వివాదిస్వరమందు ఒక స్వరములోపించినయెడల షాడవతానమగును. 
వివాదియందు రెండు స్వరములు లోపించినయెడల జొడవతాననుగుచున్నది. 
వంకే న్యాసస్వరం పూర్వం స్తాయినం ए తతః । 
తత్ర స్థాయిని రాగస్యారోపణం రాగన క్రకమ్‌ ॥ 15 ॥ 
ప్రతిపదార్థము : వంశే = వేణువునందు; పూర్వం = ముందు; న్యాసస్వరం = 
న్యాసస్వరమును; తతః = తరువాత; స్థాయినం రచయేత్‌ = స్థాయిస్వరమును 
రచించవలెను; తత్ర స్థాయిని = ఆస్థాయియందు; రాగస్య ఆరోవణం = 
రాగారోపణము; రాగవృకకమ్‌ = రాగవక్రకమగును. 


24 


कण्णो : వేణువునందు ముందు న్యాసస్వరము తరువాత స్థాయిస్వరమును 
రచించవలెను. ఆస్థాయియందు రాగారోపణము రాగవక్రకమగును. 

స్థాయిన ఉపరి ద్వ్యర్ణాదయః కస్మిన్నపి స్వరే । 

చాలయిత్వా పునారాగం స్థాయిన్యోపవేశయేల్‌ ॥ 16 ॥ 
ప్రతిపదార్థము : స్థాయినః ఉపరి = స్థాయిపై; కస్మిన్నపి స్వరే = ఏదోఒక స్వరమందు; 
ద్వర్ణాదయః చాలయిత్వా = ద్వ్యర్దాదులు 'ప్రవర్తింపజేసి; పునః = మరల; రాగం = 
రాగమును; స్థాయిని ఏవ = స్థాయియందే; ఉపవేశయేత్‌ = ప్రవేశపెట్టవలెను; తదేవ 
'ప్రథమస్వస్థానం ఆలప్తేః = అదే ఆలాపముయొక్క |ప్రథమస్వస్థానము. 
తాత్సర్యము : స్థాయిపై ఏదోఒకస్వరమందు ద్వ్యర్ధాదులు 'ప్రవర్తింపజేసి మరల 
రాగమును స్థాయియందే (ప్రవేశపెట్టవలెను. అదే ఆలాపముయొక్క. ప్రథమస్వస్థానము. 

అన్యాసం ద్వ్యర్ణనారభ్య చాలయిత్వా తు రాగకమ్‌ । 

కుర్యాద్‌ ద్వితీయస్వస్థానం గానలక్షణకోవిదః ॥ 17 ॥ 
ప్రతిపదార్థము : గానలక్షణకోవిదః = సంగీతవేత్త; ద్వ్యర్ణమారభ్య = గుతైకత్వమును 
ప్రారంభించి; రాగకం చాలయిత్వా = రాగమును |ప్రస్తరించి; అన్యాసం = అపన్యాసముగా; 
ద్వితీయస్వస్థానం కుర్యాత్‌ = రెండవస్పస్థానమును చేయవలెను. 

భ్‌ ठ 

తాత్సర్యము : సంగీతవేత్త గుణైకత్వమును ప్రారంభించి రాగమును'ప్రస్తావించి 
అపన్యాసముగా రెండవస్వస్థానమును చేయవలెను. 

స్వరస్య స్థాయినో యస్య दु స్వరః స్మృతః । 

స ఏన దేనఠాయేతి తజ్జెస్తు వ్యపదిశ్యతే ॥ 18 ॥ 
ప్రతిపదార్థము : యస్య స్థాయినః స్వరస్య = ఏస్థాయిస్వరముయొక్క; ద్వ్యర్హః = 
ఏకగుణము; తుర్యస్వరః స్మృతః = నాల్గవస్వరముగా చెప్పబడుచున్నదో; 205 = 
అదియే; ठक = ठंडक తజ్ఞైః = సంగీతవిద్యాంసులచే; వ్యపదిశ్యతే= 
నిర్ధేశింపబడినది; ద్విగుణస్యఅర్హః ద్వర్హః ఇతి వ్యుత్పత్తి: = ద్విగుణముయొక్క సగము 
అని వ్యుత్పత్తి. 
తాత్సర్యము : ఏస్టాయిస్వరముయొక్క ఏకగుణము నాల్గవస్వరముగా చెప్పడుచున్నదో 
అదియే దేవశాయయని సంగీతవిద్వాంసులచే నిర్దేశింపబడినది. ద్వ్యర్థః అనుదానికి 
ద్విగుణముయొక్క సగము అనివ్యుత్పత్తి. 


25 


అర్థ స్థితే చాలయిత్వా రాగం కస్మిన్నపి స్వరే । 

కుర్యాత్‌ తృతీయస్వస్థానన్యాసాంతం గాయకోత్తమః ॥ 19 ॥ 
ప్రతిపదార్థము : उकं కస్మిన్నపి స్వరే = అర్దస్థితియందున్న ఒకానొకస్పరమందు: 
రాగం చాలయిత్వా = రాగమును 'ప్రస్తరించి; గాయకోత్తమః = ఉత్తమగాయకుడు; 
తృతీయస్వస్థానన్యాసాంతం =,మూడవన స్వస్థానన్యాసాంతమును; కుర్యాత్‌ = 
చేయవలెను. 
తాత్సర్యము : అర్దస్టితియందున్న ఒకానొకస్వరమందు రాగమునుప్రస్తరించి 
ఉత్తమగాయకుడు మూడవస్వస్థానన్యాసాంతమును చేయవలెను. 

ద్వ్యర్థ ద్విగుణయో ర్మధ్యే స్వరయో ర్యే స్థితాః స్వరాః । 

అర్ధస్థితా స్త ఏకోక్తా అర్థనీయా ఇతి స్ఫుటాః ॥ 20 ॥ 
ప్రతిపదార్థము : ద్వ్యర్హద్విగుణయో:ః స్వరయోః మధ్యే = ద్వ్యర్తద్విగుణస్వరములలో; 
స్థితాః యే స్వరాః = ఉన్న యే స్వరములో; తే ఏవ = అవియే; అర్దనీయాః ఇతిస్ఫుటాః 
= అర్ధనీయములని స్పష్టములైన; అర్ధస్థితాః ఉక్తాః = అర్దస్థితములుగా చెప్పబడుచున్నవి. 
తాత్సర్యము : ద్వర్హద్విగుణస్వరములలో ఉన్న స్వరములేవో అవియే అర్హనీయములను 
స్పష్టములైన అర్దస్థితములుగా చెప్పబడుచున్నవి. 

ద్విగుణస్థాయిపర్యంతం చాలయిత్వా తు రాగకః | 

న్యాసస్వరోపచేశేన స్వస్థానం స్యాచ్చర్థకమ్‌ ॥ 21 ॥ 
ప్రతిపదార్థము : ద్విగుణస్థాయిపర్యంతం = ద్విగుణస్థాయివరకు; రాగకం చాలయిత్వా= 
రాగమును నడిపించి; న్యాసస్వ రోపవేశేన = న్యాసస్వరమును ప్రవేశపెట్టుటచే; స్వస్థానం= 
స్వస్థానసంబంధమైన; చ్చర్థకం స్యాత్‌ = చ్చర్థకముఅగును, 
తాత్పర్యము : ద్విగుణస్థాయివరకు రాగమును నడిపించి న్యాసస్వరమును 

= అ 

'ప్రవేశపెట్టుటచే స్వస్థానసంబంధమైన చ్చర్థకమగును. 

మంధద్రసప్తక మేవైత ద్దిగుణా న్మధ్యసప్రకే । 

తన్మధ్యసప్తకం తారే ద్విగుణం స్యా ద్యధాక్రమమ్‌ ॥ 22 ॥ 


ప్రతిపదార్దము : ద్విగుణాత్‌ = ద్విగుణత్వమువలన; మధ్య 34 = మధ్యసప్రకమందు; 


26 


ఏతత్‌ 50 छठ = ఇది नदतः తత్‌ మధ్యసప్తకం = ఈమధ్యసప్తకము; 
తారే = తారస్వరమందు; యధా(క్రమం = క్రమముగా; ద్విగుణం స్యాత్‌ = 
ద్విగుణితమగును. 
తాత్సర్యము : ద్విగుణత్వమువలన మధ్యసప్తకమందు ఇదిమం(ద్రసస్తకమే. ఈమధ్య 
సప్తకము తారస్పరమందు క్రమముగా ద్విగుణితమగును. 

స్థానాని ప్రసృతై స్ర్రీణి స్వరైః కుర్యాత్‌ తురీయకమ్‌ । 

స్థానం సముగ్రశబ్దేన సారూఢి రచయేత్‌ పునః ॥ 23 ॥ 
ప్రతిపదార్థము : छवः స్వరైః = (ప్రసృతములైన స్వరములచే; (త్రీణి స్థానాని = 
మూడు స్థానములను; (కలది) తురీయకం కుర్యాత్‌ = నాల్గవ స్థానమును చేయవలెను; 
పునః = మరల; తత్‌ స్థానం = ఆస్టానము; సమగ్ర శబ్దేన = సమ(గ్రశబ్దముచే; 
సారూఢి రచయేత్‌ = ఆరూఢిసహితముగా రచించవలెను. 
తాత్సర్యము : (ప్రసృతములైన స్వరములచే మూడుస్థానములను(కలది) నాల్గవస్థాన 
మునుచేయవలెను: మరలఆస్థానము సముగ్రశబ్దముచే ఆరూఢిసహితముగా రచించ 
వలెను. 

यन ర్వలనహిణీత్యా ? మారూఢిరభిధీయతలే । 

చతుస్స్వస్థానకైః శుద్దరాగస్యాకార ఈరితః ॥ 24 ॥ 
(ప్రతిపదార్థము : వలవహణీత్యాం = వలవహణియందు; తంకైః = తంత్రములచే; 
ఆరూఢిః అభియతే = ఆరూఢిచెప్పబడినది; చతుస్సస్థానకైః = చతుఃస్వస్థానములచే; 
శుద్దరాగస్య ఆకారః ఈరితః= శుద్దరాగస్వరూపము చెప్పబడినది. 

& £ 
తాత్పర్యము: వలవహణియందు తం(త్రములచే ఆరూఢి చెప్పబడినది. చతుః 
స్వస్థానములచే శుద్దరాగస్వరూపముచెప్పబడినది. 
థి £ 

न స్థానే స్వరాన్‌ సన్యుక్‌ స్థాపయన్‌ (వ్రిబుధ:క్రమాత్‌ । 

జీనస్వర ప్రధానైశ్చ న్యాసాంతైర్భ హుధాకృలై: ॥ 25 ॥ 
ప్రతిపదార్థము : విబుధః = పండితుడు, స్థానే స్థానే = ప్రతిస్థానమునందును; స్వరాన్‌= 
స్వరములను; సమ్యక్‌ = బాగుగ; (క్రమాత్‌ = (క్రమముగా; స్థాపయన్‌ = विष 
చేయుచున్నవాడై; బహుధాకృతైః న్యాసాంతైః = అనేకములుగా చేయబడిన న్యాసాంత 
స్వరములచేతను, జీవస్వర (ప్రథానైశ్ళ = జీవస్వరములతో ప్రాముఖ్యము నొందిన; 


27 


తాత్సర్యము : సంగీత విద్వాంసుడు ప్రతిస్థానమునందును స్వరములనుబాగగుగా 
క్రమముగా స్వరములచేతను అనేకములుగా చేయబడినన్యాసాంతస్వరములచేతను, 
'ప్రస్తారము చేయుచున్న వాడై జీవనస్వరములతో (ప్రాధాన్యమునొందిన; 

ప్రసన్నై:శుద్దరాగస్య స్థాయిని స్థావనోచ్యలతే । 

व= రాగం స్థీరీకృత్యారోపయేద్వంశికోత్తమః ॥ 26 ॥ 
ప్రతిపదార్దము : (ప్రసన్నైః = ప్రసన్నస్వరములచేతను; శుద్దరాగస్య స్థాయిని = 
శుద్దరాగము యొక్కస్థాయి యందు; స్థాపనా ఉచ్యతే = స్థాపనగా చెప్పబడుచున్నది; 
वदुर = ఈవిధముగా; రాగం స్థీరీకృత్య = రాగమును స్థిరీకరించి; వంశికోత్తమః 
ఆరోపయేత్‌ = వేణువాదకుడు ఆరోపించవలెను. 
తాత్సర్యము : 'ప్రసన్న్షస్వరములచేతను శుద్దరాగముయొక్కస్థాయియందు స్థాపనగా 
చెప్పబడుచున్నది. ఈవిధముగా రాగమును స్టీరీకరించి వేణువాద కుడు 
ఆరోపించవలెను, 

తడ్రాగనిప్రరామోత్తం (?)ధారయేత్‌ సనుగాయినః । 

న్యా(య)సస్వరస్థాసనేన ఉచ్చారోత్తోభిధీయతే ॥ 27 ॥ 
ప్రతిపదార్థము : సమగాయినః = సమగాయకులు; తద్రాగనిప్రరామోత్తాం ధారయేత్‌= 
ఆశుద్దరాగము అధికరణముగా ధారణచేయవలెను; న్యా(య)నస్వరస్థాపయేత్‌ = 
న్యా(య)స స్వరస్థాపనచే; ఉచ్చారోత్తః అభిధీయతే = ఉచ్చారోత్తముగా చెప్పబడినది; 
తతో గాయినః= తరువాత గాయకులు; పూర్యోక్షప్రకారేణ = ముందుచెప్పబడినరీ తిగా; 
రాగస్య ఆకారం = రాగముయొక్క ఆకారమును; స్థాపనాంచ = స్టాపనను; 

न = 

తాత్సర్యము : సమగాయకులు ఆశుద్దరాగ అధికరణముగా ధారణచేయవలెను. 
న్యా(య)న స్వరస్థాపనచే ఉచ్చారోత్తముగా చెప్పబడినది. తరువాత గాయకులు 
ముందుచ్చెబడిన రీతిగా రాగముయొక్క ఆకారమును స్థాపన చేయవలెను. 

రాగాలప్తిః క్షేత్రశుద్ధియుతా తాలవినర్దితా । 

రాగస్య శుద్దతా క్షేత్ర శుద్ధిరి త్యభిధీయతే ॥ 28 ॥ 
ప్రతిపదార్థము : రాగాలప్తిః = రాగాలాపము; క్షేత్ర శుద్దయుతా =క్షేత్రశుద్ది కలది; 
తాలవివర్ణితా = తాల వర్ణితమైనదియు; రాగస్య శుద్దతా =రాగము యొక్కశుద్దత; 
క్షేత్రజద్దిరితి = క్షేత్రశుద్దియని; అభిధీయతే =. చెప్పబడుచున్నది. 


28 


తాత్సర్యము : రాగాలాపము క్షేత్రశుద్ధికలది. తాలవివర్ణితమైనదియు రాగముయొక్క 
శుద్దత క్షేత్రశుద్దియని చెప్పబడుచున్నది. 

కృత్వా౬ఒలప్తిం సతాలం చ తద్రాగం జనాన్వితవిమ్‌ । 

రూపకగాయినో గౌాయన్‌ తిక్తినా సహితం తతః ॥ 30 ॥ 
ప్రతిపదార్థము : ఆలప్రిం = ఆలాపమును; సతాలంచ కృత్వా = తాలయుతముగా 
చేసి; छत = ఆరాగమును; విజనాన్వితం = ఏకైకముగా(నిర్భనముగా); 
రూపకగాయినః = రూపకాలాపమును గానముచేయువారు; గాయన్‌ = పాడుచు; 
తతః = తరువాత; తిక్తినా సహితం = తిక్తితోకూడ; 
తాత్సర్యము : ఆలాపమును తాలయుతముగాచేసి ఆరాగము ఏకైకముగా(నిర్జనముగా) 
రూపకాలాపనమును గానముచేయువారు పాడుచు తరువాత తిక్తితోకూడ. 

స్థాయాయా రూపకే యస్మిన్‌ తస్యా నానాప్రకారతః । 

ముహుర్ముహు ర్లహో యత్తు ప్రతిగ్రహణ ముచ్యతే ॥ 31 ॥ 
ప్రతిపదార్థము : యస్మిన్‌ రూపకే స్థాయాయాః = ఏరూపకస్థాయయొక్క; ए = 
గ్రహణమొ (స్వీకరణము); తస్యాః = దానియొక్క; నానాప్రకారతః = అనేకవిధములైన; 
యత్‌ ముహుః ముహుః (గ్రహః = యేమాటిమాటికి గ్రహణముకలదో; తత్‌ = అది; 
'ప్రతిగ్రహణం ఉచ్యతే = ప్రతిగ్రహణముగా చెప్పబడుచున్నది. 
తాత్పర్యము : ఏరూపకస్థాయయొక్క (గ్రహణము(స్వీకరణము) దానియొక్క 
అనేకవిధములైన యేపునఃపునః గ్రహణముకలదో అది (ప్రతిగ్రహణముగా చెప్పబడు 
చున్నది. 

యో యథా చాలినః స్థాయస్తం తధైన నివేశయేత్‌ । 

విచిత్రస్య తు గీతస్య యధౌచిత్యోపవేశనమ్‌ ॥ 32 ॥ 
'ప్రతిపదార్థను : యః స్థాయః = ఏస్థాయ; యథాచాలినః =ఎట్టు చలితమగునో; 
తం=దానిని; తథైవ = అట్లే, నివేశయేత్‌ = (ప్రవేశపెట్టవలెను; విచిత్రస్య గీతస్య తు = 
విచిత్రగానమునకు మాత్రము; యధౌచిత్యోపవేశనం = తగినరీతిగా ప్రవేశము 
(జరుగును). 
తాత్సర్యము : ఏస్టాయ ఎట్టు చలితమగునో దానిని అట్లే ప్రవేశపెట్టవలెను. విచిత్రగాన 
మునకు మాత్రము తగిన రీతిగా (ప్రవేశము(జరుగును). 


29 


స్థాయావిధేయా న తు సైకరూపా బహుప్రకారై ర్వికృతా నిభాతి । 
విచిత్రరూపేఒపి నుయూరకంఠో జగజ్జన స్రీతికరో యథా సః ॥ 33 ॥ 


ప్రతిపదార్థము : స్థాయా విధేయా = స్థాయ చేయదగినది; కింతు = కాని; సా =అది; 
న ఏకరూపా = ఒకే రూపముకలది కాదు; బహు(ప్రకారైః = అనేకవిధములుగా; వికృతా= 
వికృతిని పొంది; విభాతి = ప్రకాశించుచున్నది; విచిత్రరూపే పి = విచిత్రరూపమందు 
కూడ; మయూరకంఠః = మయూరస్వరము; యథా = ఎట్టు; జగజ్జనప్రీతికరః = 
లోకమందలి జనులందరికీ ఇష్టమగుచున్నదో; తథా = అట్టే; సః = ఆస్థాయికూడా; 
'ప్రకాశించుచున్నది; స్థాయానామాని కభ్యంతే = (స్థాయనామములు చెప్పబడుచున్నవి). 


తాత్పర్యము : స్థాయచేయదగినది. కాని అది ఒకే రూపముకలది కాదు. అనేక 
విధములుగా వికృతినిపాంది (ప్రకాశించుచున్నది. విచిత్రరూపమందు కూడా 
మయూరస్వరము ఎట్టులోకమందలి జనులందరికీ ఇష్టమగుచున్నదో అట్లే ఆస్తాయ 

ठ బ్ర त ~ 
కూడ ప్రకాశించుచున్నది. (స్థాయనామములు చెప్పబడుచున్నవి). 


వేణి; గతి,జాయి, అనుజాయి, ఓయార; వాలి; వహణి (ఢాదాలి) పసర; 
లలితగాఢ; పోచ్చగాఢ; అపఖల్లు; నిస్సరడ, లంఘిత దుర్వాస, పేర్టొపేట్టి, పేల్లోఫోల్లి, 
మోడోమోడి, గుంథాగుంథి, ఖచర, గాణాచేఠయ, తరహర, తత్తవణ, విదారి, (భ్రమలీల, 
కాలసచేఠతాయ, చిత్తాచేరాయ, జోడణే (కరుణ) (గీతాచేరాయ) (జోడియ చేతాయ) 
శారీరాచేఠరాయ, సాదాచేతాయ, కర్తరి, (అధికర్తరి) (నఖకర్తరి) కురు (లే?ల) య, 
ముట్టేయ, ముకులిత, ఉచ్చనీచ, (తి?ని) కాయి (ఉక్టాయి) నిరత,ని (కి?గ)తి, వ 
(తత?త్తుడ; పరీవాడి, ఏనృత, ఉట్టుండుల, హందుపాయి, వహిల, అధిక, అంఖుడు, 
నపాయి, భరణ, హరణ, ననగిద; నిక్కరడ; భజవణే, నిజవణే; సుభావ; హౌలావ; 
రంగరక్తి, రీతి, అనుకరణే, ధరణి, ధరిమేల్లి, వివంధాయి, (మ?మి) ర్థాయి; (గీతజ్యోతి) 
హోంభేకలా; ఛవి; ఛాయా; స్వస్థాన, అవస్థాన, అపస్థాన, నవణి, అంశ, ఘటనా, 
ఆక్రమణే, వక్ర(మ)తా, కంథరణే కలవర; (వేద?దేవ) ధ్వని; ఘనత్వ; ఆహత, అవతీర్ల, 
బేక్కల, సుకరాభాస, దుష్కరాభాస, అసాధారణ, ఉచిత, బుడ్డాయే, వైసికే, ఏవముక్తః 
= ఇట్టుచెప్పబడిన; స్థాయాశబ్దేన = స్థాయశబ్దముచేతను; కిమభిధీయతే? = 
ఏమిచెప్పబడుచున్నది? 

णपु గముకయోగేన రాగ్గేణాన్యేన కేన వా । 

స్వరై एः స్వరవృత్తిస్థాయా ఇత్యభిధీయతే ॥ 34 ॥ 


30 


ప్రతిపదార్థము : గత్యా =గతిచేతను; (నడక); గమకయోగేన = గమకముతో 
కలసియుండుటచేతను; రాగేణ = రాగములచేతను; అన్యేన కేన వా = ఇంక 
దేనిచేతనైనను; ठः = స్వరములచే; వృతిః = వర్తనము; స్యాత్‌ = అగునో; (ए 
= ఆ స్వరవృత్తి; తాయ ఇతి = రాయమని; అభిధీయతే = చెప్పబడుచున్నది. 


తాత్సర్యము : గతిచేతను(నడక) గమకముతో కలసియుండుటచేతను రాగముల 
చేతను ఇంకదేనిచేతనైనను స్వరములచే ఆవర్తనము అగునో ఆ స్వరవృత్తి స్థాయమని 
చెప్పబడుచున్నది. 

స్థాయానాం కరణాన్యాహుః చత్వారి స్థానతానకే । 

గముకో నూనమేతేషాం లక్షణాన్యభిదధ్మంహే ॥ 35 ॥ 


(ప్రతిపదార్థము : స్థానతానకే = స్థానతానములు; గమకః = గమకము; మానం = 
మానము; ఇతి = అని; స్థాయానాం = స్థాయలకు; చత్వారి కరణాని = నాలుగు 
కరణములు; ఆహుః = చెప్పిరి; ఏతేషాం = వీటికి; లక్షణాని అభిదధ్మహే = లక్షణములు 
చెప్పుచున్నాము. 
తాత్సర్యము : స్థానము, తానము, గమకము, మానము- అని స్థాయలకు నాలుగు 
కరణములు చెప్పిరి. వీటికి లక్షణములు చెప్పుచున్నాము. 

తత్ర స్థాయ్యాదినర్గానానూశ్రయః స్వరమండలః । 

స్థాన మిత్యుచ్యతే తస్మిన్నుదాహరణ ముచ్యతే ॥ 36 ॥ 
ప్రతిపదార్థము : తత్ర = అందు; స్థాయ్యాదివర్ణానాం = స్టాయ్యాదివర్లములకు; 
ఆధ్రయ= ఆధారమైన; స్వరమండలః = స్వర (సముదాయము) మండలము; స్థానమితి 
ఉచ్యతే. = స్థానము అని చెప్పబడుచున్నది; తస్మిన్‌ ఉదాహరణముచ్యతే = దాని 
కుదాహరణము చెప్పబడుచున్నది. 
తాత్సర్యము : అందు స్థాయ్యాదివర్లములకు ఆధారమైన స్వర(సముదాయము) 
మండలము స్థానము అని చెప్పబడుచున్నది. దానికుదాహరణముచెప్పబడుచున్నది. 

యథా : - వేలావల్యాం = వేలావలియందు; ధనిసరిగమప; ఛాయానాట్టాయాం 
= ఛాయానాట్టయందు; సరిగమపదని; ఇత్యాది = ఈయొదలగునవి; తానః = తానము; 
రాగాపేక్షయా = రాగాపేక్షచే; యో గమకాశ్రయః = యః గమకాశ్రయః 








31 


గమకాశ్రయమైన యేస్వరమో; సః = అది; తజ్జైః = సంగీతజ్ఞులచే; స్థానమిత్యుచ్యతే= ' 
స్థానమని చెప్పబడుచున్నది. 

యథా :- వేలావల్యాం = వేలావలి(భియందు; తస్థానే = తస్థానమందు; 
రైవతః = ధైవతము; కంపితస్థానే షడ్డః = కంపిత(గమక) స్థానమందు షడ్డము; 
ఛాయానాట్టాయాం = చాయానాట్టయందు; కంపితస్థానే = కంపితస్థానమందు; 
గాంధారనిషాదౌ = గాంధారనిషాదములు; ఇత్యాది = ఈ మొదలగునవి; గమకాః 
కంపితాదయః = గమకములు కంపితాదులు; 


రాగవ్యక్ష్యనుకూలకా హి గనుకాః రాగేఒపి సంచారిణః, 
తన్మాత్రా సరిమాణమేన సుతరాం మానం నద న్యాదరాత్‌। 
సంగీతాకరకర్లధారపదనీ మాఢౌకమానాః పరమ్‌, 
స్వాదుత్వానుగుణాభవంతి హియధాశాకేరసాః షట్‌ చతే ॥37॥ 


ప్రతిపదార్థము : యథా శాకే = కూరలో; షట్‌ రసాః = ఆరు రుచులవలె; 
స్వాదుత్వానుగుణా భవంతి = స్వాదుత్వ సంపాదకములగుచున్నవో; తథా = అట్లే 
తే గమకాః = ఆగనుకములు; రాగేఒపి = రాగమందును; సంచారిణః = సంచారులై; 
రాగవ్యక్ష్య్యనుకూలకాః = రాగస్పష్టీకరణమునకు అనుకూలమగుచున్నవి; తన్మాత్రా- 
పరిమాణమేవ = అంతమాత్రపరిమాణముకలవానిని; సుతారాం.= అత్యంతము; 
ఆదరాత్‌ = ఆదరణవలన; సంగీతాకర కర్ల్ణధారపరవీమాఢౌకమానాః = సంగీత 
సాగరమును ८१०१९ నావికుల వలెనున్న సంగీతశాస్త్రజ్ఞులు మానం వదంతి= 
మానముగా చెప్పుచున్నారు. 





తాత్సర్యము : కూరలో ఆరురుచులవలె గమకములు స్వాదుత్వసంపాదకములగు 
చున్నవి. ఆ గమకములు రాగమందును సంచారుల్లై రాగస్పష్టీకరణమున కు 
అనుకూలమగుచున్నవి. అంతమా(త్రపరిమాణముకలవానిని అత్యంతము ఆదరణ 
వలన సంగీతసాగరమును దాటగల నావికుల వలెనున్న సంగీతశ్నాస్తజ్ఞులు మానముగా 
చెప్పుచున్నారు. 
ప్రయోగైః కైశ్చిదపరైః సరీసా రాగచాలనా ॥ 38 ॥ 

ప్రతిపదార్థము : అపరైః కైశ్సిత్‌ ప్రయోగైైః = మరికొందరిచే కొన్ని ప్రయోగములద్వారా; 
రాగచాలానా సరీసా ఇతి = సరీసాఅని రాగచాలనముఅని (చెప్పబడుచున్నది). 


32 


తాత్సర్యము : మరికొందరిచే కొన్ని ప్రయోగములద్వారా సరీసాఅని రాగచాలనము 
అని (చెప్పబడుచున్నది) 


वु సరి సంగీతే (కంఠల?సానవే) ణీతి నిగద్యతే । 
మాధుర్యసహితో గీతే శ్రుతిమాత్రస్తు కేవలమ్‌ ॥ 39 ॥ 


ప్రతిపధార్థము : అనై: = మరికొందరిచే; యా సరి ఇతి సంగీతే = ఏది సరి అనునది 
సంగీతమందు; సా =అది; వేణీతి = వేణియని; నిగద్యతే = చెప్పబడుచున్నది; గీతే= 
గీతమందు; మాధుర్యసహితః = మాధుర్యముతో కూడినది; కేవలం మాత్రః = కేవలము 
(శుతిమాత్రమేయగునో; అపిచ = మరియు; 


తాత్పర్యము : మరికొందరిచే ఏది సరి అనునది సంగీతమందు వేణియనిచెప్పబడు 
చున్నది; మరియు; 


స్వరాణాం సన్నివేశో యశ్చాతుర్యాత్‌ సా గతిర్భవేత్‌ । 

న్వరమాత్రేణ సదృశ స్తానాంతరనివేశనమ్‌ ॥ 40 ॥ 
ప్రతిపదార్థము : యః స్వరాణాం సన్నివేశ చాతుర్యాత్‌ భవతి = 9 స్వరసన్నివేశము 
నిపుణముగానగునో; సా = అది; గతిః భవేత్‌ = గతియగును; స్వరమాట్రేణ సదృశ= 
స్వరమాత్రముచేతనే సమానమైన; స్థానాంతరనివేశనం = మరియొక స్థానమునందు 
ప్రవేశము; ఇతి భేదః = అనుభేదము; జాయినః అనుజాయినళ్ళ = జాయి, 
అనుజాయులకు; సముదిష్టః = ఉద్దేశింపబడినది. 
తాత్సర్యము : ఎక్కడ స్వరసన్నివేశము నిపుణముగానగునో అది గతియగును, 
స్వరమా(త్రముచేతనే సమానమైన మరియొక స్థానమునందు (ప్రవేశము అనుభేదము 
జాయి, అనుజాయులకు ఉద్దేశింపబడినది. 


ఇతి భేదస్సముద్దిహ్ణోజాయినశ్చను జాయినః 
స్వరనాత్రాధికో యస్మాత్‌ స్వరావృత్తినిధి క్రమాత్‌ ॥ 41 ॥ 


ప్రతివదార్థము : యస్మాత్‌ = దేనికంటె; స్వరమా(్రాధికః = స్వరమా(త్రము 
అధికమగునో; స్వరావృత్తివిధిక్రమాత్‌ = స్వరావృత్తి విధిక్రమముగా; స్వరమా(త్రమధిక 
నుగునో; తదొయారం సముద్దిష్టం (ప్రాయశ్చారోహి సంశ్రయమ్‌, సుశరీరాత్సముద్భూతా 
(कर వలిర్యధా ఓయారం = ఓయారముగా; సముదిష్టం = ఉద్దేశింపబడినది; 


33 


ప్రాయః = తరచుగా; యథా = ఏ(ప్రకారముగా ఆరోహిసంశ్రయం = ఆరోహి 
ఆశ్రయము జరుగునో; తత్‌ = అది; సుశరీరాత్‌ = సుశరీరమునుండి; సముద్భూతా= 
ఉద్భవించిన; (శ్రుతి నామ = (శ్రుతియే; వలీ= వలి; 





తాత్పర్యము : దేనికంటే స్వరమా(త్రము అధికమగునో స్వరావృత్తివిధి క్రమముగా 
స్వరమా(త్రమధికమగునో అది ఓయారముగా జఉద్దేశింపబడినది. తరచుగా ఆరోహి 
ఆశ్రయముజరుగునో సుశరీరమునుండిఉద్భవించిన (శ్రతియే వలి ఏప్రకారముగా; 


చరేత్‌ సమీరణోద్భ్ఫూతతరంగావలినత్‌ నలీ । 
మంధద్రాదిస్థానభేదేన ప్రవృత్తం శ్రుతికంపనమ్‌ ॥ 42 ॥ 


ప్రతివదార్థము : సమీరణోద్భూతతరంగావలివత్‌ చరేత్‌ = వాయుజనితతరంగ 
సముదాయమువలె (ప్రవర్తించునో; సా వలీ = అదియు వలి; మం(ద్రాదిస్థానభేదేన = 
మంధద్రాదిస్థానభేదముచే; ప్రవృత్తం = (ప్రవర్తించిన; (శ్రుతికంపనం = (శ్రుతిచలనము. 
తాత్సర్యము : వాయుజనితతరంగసముదాయమువలె (ప్రవర్తించునో అదియు వలి 
మంధ్రాదిస్థానభేదముచే (ప్రవర్తించిన (శ్రుతిచలనము. 

ఉరః కంఠశిరః స్థాఖ్యా నహణిక్రమతో భవేత్‌ ॥ 43 ॥ 
ప్రతిపదార్థము : ఉరః = వక్షఃస్థలము; కంఠ = కంఠము; శిరస్థాణ్యా = శిరస్సు 
నందుండునదియే; (క్రమతః =క్రమముగా; వహణిః భవేత్‌ = వహణియగును; వహణీ 
ద్వేధా = వహణి రెండు రకములు; ఆవలప్తివహణీ శీతశీతవహణీచ = ఆవలప్రివహణి, 
శీతశీతవహణి అని; పునః ద్విధా = మరల రెండు విధములు; कण, ఉత్ఫుల్లా = 
केण అనియు ఉళ్ళుల్లా అనియు; 

ट 

తాత్పర్యము : వక్షస్థలము కంఠము శిరస్సునందుండునదియే (క్రమముగా వహణి 
యగును. వహణిరెండురకములు ఆవలప్తి వహణి, శీతశీతవహణి అ.ని మరలరెండు 
విధములు ఖుత్తా అనియు, ఉళ్ళ్సుల్లా అనియు; 

ప్రవిశంతి ఇవాన్తస్తే స్వరా యస్యాం విభాన్తిచ । 

ఖుత్తా సా కథ్యతే గానవిద్యాలక్షణవేదిఖిః: ॥ 44 ॥ 
ప్రతిపదార్థము : అన్తస్తే (ప్రవిశంతి ఇవ =లోపల (ప్రవేశించునదివలె; యస్యాం= 
దేనియందు; స్వరాః = స్వరములు; విభాంతి = (ప్రకాళశించునో; సా = అది; 


34 


గానవిద్యాలక్షణవేదిఖిః = గాయకపండితులచే; ఖుత్తా కథ్యతే = ఖుత్తాప్రభేదముగా 
చెప్పబడుచున్నది. 
తాత్పర్యము ; లోపల |ప్రవేశించునదివలె దేనియందు స్వరములు (ప్రకాశించునో అది 
గాయకపండితులచే ఖుత్తాప్రభేదముగా చెప్పబడుచున్నది. 

యస్యాః స్వరా విరాజంతే నిర్గచ్భన్త ఇవోసరి । 

గానలక్షణతత్త్యజ్జైః ఉత్ఫుల్లా పరికీర్యతే ॥ 45 ॥ 
ప్రతిపదార్థము : యస్యాః స్ప్వరాః = దేని స్వరములు; ఉపరి నిర్గచ్చంతే ఇవ = పైకి 
పోవువానివలె; విరాజంతే = (ప్రకాశించునో; గానలక్షణతతడైః = గానవిశారదులచే; 
(అది) ఉత్ఫుల్లా పరికీర్తితే = ఉత్ళుల్లాభేదముగా చెప్పబడుచున్నది; ఏవం = ఇట్లు; 
వలిరపి = వలియును; వహణీవ = వహణివలె; వేదితవ్యా = తెలియదగినది. 
తాత్సర్యము : దేనిస్వరములు పైకి పోవువానివలె ప్రకాశించునో అది గానవిశారదులచే 
ఉత్పుల్లాభేదముగా చెప్పబడుచున్నది. ఇట్టు వలియును, వహిణివలె తెలియదగినది. 

వృత్తమౌక్తికవత్‌ కాచభూతవే విలసద్ద్వనౌ । 

శ్రుతిః ప్రవర్తతే క్షిప్రం యత్ర దాలం తదుచ్యతే ॥ 46 ॥ 
ప్రతిపదార్థము : యత్ర ధ్వనౌ = ఏధ్వనియందు; కాచభూతలే = గాజాభూమియందు; 
వృత్తమౌక్తికవత్‌ = గుం[డ్రని ముత్యమువలె; విలసత్‌ = (ప్రకాశించునదై; క్షిప్రం = 
త్వరితముగా; (శ్రుతిః = (శ్రుతి; ప్రవర్తతే = ప్రవర్తించునో; తత్‌ = అది; దాలం 
ఉచ్యతే= దాలముగా చెప్పబడుచున్నది. 
తాత్సర్యము : ఏధ్వనియందుగాజుాభూమియందు గుండ్రనిముత్యమువలె (ప్రకాశించు 
నదై త్వరితముగా (శుతిప్రవర్తించునో దానిని దాలముగా చెప్పబడుచున్నది. 

మాధుర్యయుక్తో లలిత; స్వరో యత్ర |ప్రసార్యతే । 

స్వరాంతరస్య సంయోగాత్‌ పనరం తం ప్రచక్షతే ॥ 47 ॥ 

లాలిత్యేన యదా నాదః తారస్థానే ప్రవర్తతే ॥ 48 ॥ 


ప్రతిపదార్థము : మాధుర్యయుక్తః = మాధుర్యముతో కూడిన; లలితః స్వరః = 
లలితమైన స్వరము; యత్ర ప్రసార్యతే = ఎక్కడ (ప్రసారమగునో; (స్వరాంతరస్య 


35 


సంయోగాత్‌ = మరియొక స్వరసంయోగమువలన) తం =దానిని; పసరం = 
పసరముగా; ప్రచక్షతే = చెప్పుచున్నారు; యదా = ఎప్పుడు; తారస్థానే = 
తారస్థానమందు; నాదః = నాదము; లాలిత్యేన ప్రవర్తతే = లలితముగా |ప్రవర్తించునో; 


తాత్సర్యము : మాధుర్యముతో కూడిన లలితమైన స్వరము ఎక్కడ।ప్రసారమగునో 
(మరొయొకస్వరసంయోగమువలన) దానిని పసరముగా చెప్పుచున్నారు. ఎప్పుడు 
తారస్థానమందు నాదము లలితముగా (ప్రవర్తించునో; 

తదా లలితగాఢం తం జగుర్గీతవిశారదా; । 

క్రమేణ గాఢతాం త్యక్యా అలితస్వరవర్తనమ్‌ ॥ 49 ॥ 


ప్రతిసదార్థము : తదా = అప్పుడు; తం =దానిని; లలితగాఢం = లలితగాఢముగా; 
గీతవిశారదాః = గానకోవిదులు; జగుః =గానముచేసిరి; క్రమేణ = (క్రమముగా; గాఢతాం 
త్యక్యా = గాఢత్వమును విడిచి; లలితస్వరవర్తనం = లలితమైన స్వరము (ప్రవర్తించునది. 
తాత్సర్యము : దానిని లలితగాఢముగా గానకోవిదులు గానముచేయుదురు. (క్రమముగా 
గాఢత్త్వమును విడిచి లలితమైన స్వరము (ప్రవర్తించునది. 

పోచ్చగాఢమితి ప్రోక్తం గీతలక్షణకోవిదైః । 

యత్ర ప్రవర్తతే నుంద్రస్థానే_తి మధురః స్వరః ॥ 50 ॥ 
ప్రతిపదార్థము : పోచ్చగాఢమితి = పోచ్చగాఢమని; గీతలక్షణకోవిదైః = సంగీతజ్ఞులచే; 
(ప్రోక్తం = చెప్పబడినది; య(త్ర మం(ద్రస్థానే = యే మం(ద్రస్థానమందు; అతిమధురః 
స్వరః =మిక్కిలి మధురమైన స్వరము; ప్రవర్తతే = ప్రవర్తించునో; 
తాత్సర్యము : పోచ్చగాఢమని సంగీతజ్ఞాలచే చెప్పబడినది. యేమం(ద్రస్థానమందు 
మిక్కిలి మధురమైన స్వరము |ప్రవర్తించునో; 

అపఖల్ల: స విజ్లేయః గీతభాషావిశారదైః: । 

క్రమేణ పరమం తారం గత్వాతిమస్ఫణః స్వరః ॥ 51 ॥ 
ప్రతిపదార్థము * సః =అది; అపఖల్లః = అపఖల్లముగా; విజ్జేయః = తెలియదగినది; 
క్రమేణ = క్రమముగా; పరమం తారం గత్వా = మిక్కిలి తారమును పొంది; 
అతిమస్ఫణః స్వరః = మిక్కిలి సుందరస్వరము; 





36 


తాత్సర్యము : అది అపఖల్లముగాతెలియదగినది. క్రమముగా మిక్కిలితారమునుపొంది 
మిక్కిలి సుందరస్వరము; 

పైచ్చల్యాత్‌ పతితో మం త్రేభవేన్నిస్సరడాభిధః । 

ఈషదాహతసంయుక్తః స్వరో యత్ర విలంఘయేత్‌ ॥ 52 ॥ 

స్వరాతంతరక్రమేణైన లంఘితం తత్‌ ప్రచక్షతే । 
ప్రతిపదార్దము : పైచ్చల్యాత్‌ = వ్యాపించుటచే; మంట్రే పతితః = మం[త్రమందు 
పడునో; సః = అది; నిస్సరడాభిధః= నిస్సరడమనునది; భవేత్‌ = అగును; ఈషదాహత 
సంయుక్తః = కొంచెమాహతముతోకూడిన; స్వరః = స్వరము; య(త్ర =ఎక్కడ; 
స్వరాంతరక్రమేణ = స్వరాంతర[క్రమముగా; విలంఘయేత్‌ = లంఘిచునో; తత్‌ = 
దానిని; లంఘితం = లంఘితముగా; (ప్రచక్షతే= చెప్పుచున్నారు. 





తాత్పర్యము : వ్యాపించుటచే మం[త్రమందు పడునో అది నిస్సరడమనునది అగును. 
కొంచెమాహతముతోకూడినస్పరము ఎక్కడ స్వరాంతరక్రమముగా లంఘించునో దానిని 
లంఘితముగా చెప్పుచున్నారు. 

ఇదమేన యదైకద్వి త్రిస్వరాంతరితం భవేత్‌ ॥ 53 ॥ 
ప్రతిపదార్థము : ఇదమేవ = ఈలంఘితమే; ఏకద్వి(త్రిస్వరాంతరితం = ఒకటిరెండు 
మూడు స్వరములచేత అంతరితమగునో; 
తాత్సర్యము : ఈలంఘితమే ఒకటి, రెండు మూడు స్వరములచేత అంతరితమగునో; 

తదా ॥ స్వరలంఘి తమీరితమ్‌ । 

తారనుంద్రసమాయోగాత్‌ ప్రయోగో యత్ర దుష్కరః ॥ 54 ॥ 
ప్రతిపదార్హము : తదా = అప్పుడు; గీతకలాభిజ్ఞైః = గానకోవిదులచే;స్వరలంఘితం 
ఈరితం = స్వరలంఘితముగాచెప్పబడి నది; తారమంద్రసమాయోగాత్‌ = తార 
మం(ద్రముల కలయిక వలన; యత్ర = ఎక్కడ; ప్రయోగః = ప్రయోగము; దుష్కర= 
కఠినమో; 
తాత్పర్యము : అప్పుడు గానకోవిదులచేస్వరలంఘితముగా చెప్పబడినది. తార 
మం(త్రములకలయిక వలన ఎక్కడ (ప్రయోగము కఠినమో అది పండితులచే 


37 


సః =అది; గీతజ్జైః = పండితులచే; దుర్వాసః 
నర్తతే స తుగీతజ్జైః దుర్వాసః సరికీర్తితః । 
పునరానర్తతే యత్ర ప్రయోగ: పూర్వమాగతః ॥ 55 ॥ 
తదానీమేన సా जः ఫేర్ఫోపేర్థితి గద్యతే । 

‰ ~ ద్ధి 


ప్రతిపదార్థము : పరికీర్తితః = దుర్వాసముగాచెప్పబడినది; పూర్వమాగతః = ముందు 
వచ్చిన; ప్రయోగః = ప్రయోగము; యత్ర = ఎక్కడ; పునః ఆవర్తతే = మరల 
ఆవృత్తమగునో; తదానీమేవ = అప్పుడే; సా =అది; सदुः = సంగీతజ్ఞలచే; 
పేర్టోపేర్టీతిగద్యతే = वु చెప్పబడుచున్నది. 

తాత్సర్యము : అది పండితులచే దుర్వాసముగా చెప్పబడినది. ముందువచ్చిన 
ప్రయోగముఎక్కడ మరల ఆవృత్తమగునో అప్పుడే అది సంగీతజ్ఞులచే పేర్టోపేరీయని 
చెప్పబడుచున్నది. 


గాఢత్వేన స్వరం సర్వం నుదేజ్యోత్ర స్వరాంతరమ్‌ ॥ 56 ॥ 

ఆరోహిక్రనుతః సోక్సా ఫేల్గోఫేల్లీతి నామతః ॥ 57 ॥ 
ప్రతిపదార్థము : య(త్ర = ఎక్కడ; గాఢత్వేన = గాఢముగా; స్వరం సర్వం = 
'ప్రతిస్వరము; ఆరోహి(క్రమతః = ఆరోహి[క్రమముగా; స్వరాంతరం నుదేత్‌ = 
స్వరాంతరమును నినదించునో; సా =అది; నామతః = పేరుచేతను; సేల్లో ఫేల్లీతి = 
ఫేల్గొఫీల్రీయని; ఉక్తా = చెప్పబడినది. సముద్దృత్య స్వర్గోన్యత్ర తేషామ గ్రాణ్యదః॥క్రమాత్‌। 
భజ్యతే సాపరిజ్జేయా మోడామోడీ తి సంజ్ఞయా, మోడామోడితి = మోడామోడియని; 
స్వరః = స్వరము; అన్యత్ర = మరియొక చోటునుండి; సముద్ద్రత్య = ఎత్తబడినదై; 
తేషాం అగ్రాణి = వాటిలో అగ్రస్వరములను; అథః (క్రమాత్‌ = (క్రింద(క్రమముగా; 
భజ్యతే = విభబింపబడునో; సా = అది; పరిజ్ఞేయా = తెలియదగినది. 


తాత్సర్యము : ఎక్కడ గాఢముగా |ప్రతిస్వరము ఆరోహి(క్రమముగా స్వరాంతరమును 
నినదించునో అది సేరుచేతను ఫేల్లోఫేల్లీయుని చెవ్పబడినది. న్వరము 
మరియొకచోటునుండి ఎత్తబడి వాటిలో అగ్రస్వరములను క్రిందిక్రమముగా విభజింప 
బడునో అది మోడామోడియని తెలియదగినది. 


38 


సప్తప్రయోగా ఏకత్ర నర్తంతేచేన్నిరంతరమ్‌ ॥ 58 ॥ 
స్వ ?(స) గివాభిజ్ఞరచితా గుఫాగుంఫీతి సోదితా స్రగిన 1 


ప్రతిపదార్థము : సోదితా (స్రగివ = దండవలె; అభిజ్ఞరచితా = పండితులచే రచింపబడిన; 
సప్తప్రయోగాః = సస్త ప్రయోగములు; నిరంతరం = సర్వదా; ఏక(త్ర = ఒకచోట; 
వర్తంతే చేత్‌ = ఉన్నయెడల; సా =అది; గుంఫాగుంఫీతి ఉదితా = గుంఫాగుంఫి 
యని చెప్పబడుచున్నది. 

తాత్సర్యము : మోడామోడిఅయిన తెలియదగినది దండవలె పండితులచే రచింపబడిన 
సప్తప్రయోగములుసర్వదా ఒకచోట ఉన్నయెడల అది గుంఫాగుంఫీ యనిచెప్పుబడు 
చున్నది. 


యత్ర గాఢః స్వరః సమ్య(గా?గ) నుతారే ప్రవర్తతే ॥ 59 ॥ 

ఖచరః స సముద్దిష్టో గీ తభాషావిశారదై: ॥ 60 ॥ 
ప్రతిపదార్థము : యత్ర = ఎక్కడ; గాఢః స్వరః = గాఢస్వరము; సమ్యక్‌ = బాగుగా; 
అనుతారే ప్రవర్తతే = అనుతారమందు ప్రవర్షించునో; సః = అది; గీతభాషావిశారధై= 
సంగీతజ్ఞులచే; ఖచరః ఇతి సముద్ధిష్టః = ఖచరమని ఉద్దేశింపబడినది. 
తాత్సర్యము : ఎక్కడ గాఢస్వరము బాగుగా అనుతారమందు 'ప్రవర్తించునో అది 
సంగీతజ్ఞాలచే ఖచరమని ఉద్దేశింపబడినది. 

తాయం గనుకసమ్మిశ్రం నర్తతే యన్మనోహరమ్‌ । 

గణాచేతాయసంజ్ఞం తద్గీతవిద్భిరుదాహృతమ్‌ ॥ 61 ॥ 
ప్రతిపదార్థము : యత్‌ మనోహరం = యేఅందమైన; छ = ఠతాయము; గమక 
సమ్మిశ్రం వర్తతే చేత్‌ = గమకముతో కలసినట్టైనచో; తత్‌ =అది; గీతవిద్భిః 
పండితులచే; గణాచేతాయసంజ్ఞం ఇతి = గణాచేఠాయమని; ఉదాహృతం 
చెప్పడమైనది. 
తాత్సర్యము : యేఅందమైన ఠతాయము గమకముతోకలసినట్లెనచో అది పండితులచే 

జ 

గణాచేరాయమని చెప్పుడమైనది. 


॥ 


ఆహత్యా (దథ?దృత) యా యత్ర స్వరాణాం కంపనం భవేత్‌ ॥ 
छन्त తర(హరం) నాన్నూ తనూహుర్గీతవేదిన: ॥ 62 ॥ 


39 


ప్రతిపదార్థము : యత్ర = ఎక్కడ; ఆదృతయా ఆహత్య = ఆహతమై ఆద్రుతముచే; 
స్వరాణాం కంపనం = స్వరకంపనము; భవేత్‌ = అగునో; తం ఠాయం = 
ఆఠాయమును; నామ్నా = పేరుచే; తరహరం = తరహరముగా; గీతవేదినః = 
గాయకోత్తములు; ఆహుః = చెప్పిరి. 
తాత్సర్యము : ఎక్కడ ఆహతమై ఆద్రుతముచే స్వరకంపనము అగునో ఆఠాయమును 
తరహరముగా గాయకోత్తములు చెప్పిరి. 

గీతస్యోపరి గీతజ్ఞ్జైరాలప్తి రతికోమలా + 

తత్తత్రనణరచితాఠతాయం తత్తనణం విదుః ॥ 63 ॥ 


ప్రతిపదార్థము : యత్ర = ఎక్కడ; గీతస్య ఉపరి = గీతము తరువాత; అతికోమలా 
ఆలప్తిః = అతికోమలమైన ఆలాపన; నిగద్యతే = చెప్పబడునో (చేయబడునో); తత్తత్‌= 
ఆయాఠాయము; |ప్రవణరచితా = ప్రవణరచన కలది అయినచో; తత్‌ = దానిని; 
తవణం విదుః = తవణమని తెలిసికొనిరి. 
తాత్పర్యము : ఎక్కడ గీతము తరువాత అతికోమలమైన ఆలాపన చేయబడునో 
అయా ఠాయము (ప్రవణ రచన కలదైనచో దానిని తవణమని తెలిసికొనిరి. 

ఆలప్ర్తిర్విలసత్తాలకాలా విశ్లేషితస్వరా । 

వర్తతే చేన్నిరాలంబః స విదారీతి గద్యతే ॥ 64 ॥ 
ప్రతివదార్థము : ఆలప్తిః = ఆలాపము; విలసత్తాలకాలా = తాళకాలములతో 
(ప్రకాశించునదిగాను, కూడినదిగా) విశ్లేషితస్వరా = విశ్లేషింపబడిన స్వరములుకలదియు; 
నిరాలంబః = ఆలంబరహితముగాను; వర్తతే చేత్‌ = ఉన్నయెడల; సః = అది; 
విదారీ ఇతి = విదారియని; గద్యతే = చెప్పబడుచున్నది. 
తాత్సర్యము : ఆలాపము తాళకాలములతో (|ప్రకాశించునదిగాను, కూడినదిగా) 
విశ్లేషింపబడిన స్వరములుకలదియు అలంబరహితముగాను. ఉన్నయెడల అది 
విదారియని చెప్పబడుచున్నది. 

యస్తారమంద్రసంస్పర్శీ విచరేత్‌ పునరూర్ద్వగః । 

నాదో మాధుర్య సంయుక్తః స స్యాద్భ్రనురలీల (కా?కః) ॥ 65 ॥ 


'ప్రతిపదార్థము : యః నాదః = ఏనాదము; తారమం(ద్రసంశృర్శీ =తార మం(ద్రములను 


40 


సృశించుచు; పునః = మరల; कुः = कचु పోవునదై; విచరేత్‌ = నడచునో; 
అపిచ = మరియు; మాధుర్యసంయుక్తః = మాధుర్యము కలదియునగునో; సః = 
అది; భ్రమరలీలకః స్యాత్‌ = (భ్రమరలీలకమగును. 
తాత్పర్యము : ఏనాదము తారమం|ద్రములను సృశించుచు మరల ఊర్ణ్యమునకు 
పోవునదై నడచునో మరియు మాధుర్యముకలదియునగునో అది (భ్రమరలీలకమగును. 
ప్రస్తుతేనైన రాగేణ వర్తతే యత్‌ సుఖానహమ్‌ । 
తత్తు కాలస(లే?చే) తాయం కథితం గీతకోవిదైః ॥ 66 ॥ 
ప్రతిపదార్థము : యత్‌ ఠాయం = ఏఠాయము; ప్రస్తుతేనైవ రాగేణ = (ప్రస్తావించిన 
రాగముచే; తత్‌ =అది; గీతకోవిదైః = గాయకోత్తములచే; సుఖావహహం వర్తతే 
సుఖమును కలుగజేయునో; కాలసచేఠాయం = కాలచేతాయముగా; కధితం 
చెప్పబడినది. 


॥ 


తాత్సర్యము : ఏతాయము ప్రస్తావించిన రాగముచే అది గాయకోత్తములచే సుఖమును 
కలుగ జేయునో కాలసచే తాయముగా చెప్పబడినది, 

రాయం యద్భ్ఫేదకలత్వేన క్రియతే తద్విచక్షణైః । 

చిత్తాచేతాయముదితం శ్రోతుశ్చిత్తానునర్తనాత్‌ ॥ 67 ॥ 
ప్రతిపదార్థము : యత్‌ ఠరాయం = ఏఠాయము; (శ్రోతుః చిత్తానువర్తనాత్‌ = శ్రోతయొక్క 
మనస్సుహరించుట వలన; భేదకత్వేన (క్రియతే = భేదకత్వముచేత; (మధించుట)చే 
చేయబడునో; తత్‌ = అది; విచక్షణః = పండితులచే; చిత్తాచేతాయమితి ఉదితం = 
చిత్తాచేరాయమని చెప్పబడినది. 
తాత్పర్యము : ఏఠాయము (్రోతయొక్క మనస్సుహరించుట భేదకత్వముచేత 
(మధించుట)చే చేయబడునో అది పండితులచే చిత్తాచేతాయమని చెప్పబడినది. 

కరుణారాగయోగేన చిత్తహీనతయా=ధథవా । 

కరుణా కాకుసంయుక్తా ఠతా(యంస?యాసా) కరుణాభిధా ॥ 68 ॥ 


(ప్రతిపదార్థము : చిత్తహీనతయా =మనోరాహిత్యముచే; కరుణారాగయోగేన = 
కరుణరాగసంయోగముచే; అథవా =లేక; కరుణాకాకుసంయుక్తా = కరుణ కాకుస్పర 
ములలో కూడినది; సా ఠాయా కురుణాభిధా = ఆఠాయ కరుణయను పేరు 
కలదియగును. 





41 


తాత్సర్యము : మనోరాహిత్యముచే కరుణరాగసంయోగముచే లేక కరుణకాకు- 
స్వరములలో కూడినది తాయ కరుణయను పేరుకలదియగును. 


ఠాయం యద్వర్తతే గీతే తదాల(ప్తో?స్మ్యా) కృతం యది । 
గీతాచేతాయమిత్యాహుః తజ్ఞా అన్వర్థసంజ్ఞకమ్‌ ॥ 69 ॥ 


ప్రతిపదార్థము : యత్‌ ఠతాయం = ఏఠాయము; గీతే వర్తతే = గీతమందున్నదో; తత్‌ 
= అది; थतेषु కృతం యది = అలాపన చేతను చేయబడినచో; सथः = 
దానినెటీగినవారు; అన్వరసంజ్ఞకం = సార్జకమైన పేరుకల; గీతాచేఠతాయమితి = 
గీతాచేతాయమని; ఆహుః = పలికిరి 


తాత్సర్యము : ఏకాయము గీతమందున్నదో అది ఆలాపముచేతను చేసినయెడల 
దానినెతిగినవారు సార్థకమైన పేరుకల గీతాచేఠతాయమని పలికిరి. 


ప్రయోగోఒభిగుణో యత్ర పునర్చిగుణితో భవేత్‌ । 

సతు జోడియచేతాయో దుష్కరః కథితో బుధైః ॥ 70 ॥ 
ప్రతిపదార్థము : యత్ర =దేనియందు; (ప్రయోగః = ప్రయోగము; అభిగుణః = 
గుణవిశిష్టమగునో; పునః = మరల; ద్విగుణితః రెండురెట్టు గుణముకలదియగునో; 
సః = అది; దుష్కరః = కష్టసాధ్యమైన; జోడియచేఠతాయ ఇతి = జోడియచేతాయముగా; 
బుధైః కథితః = పండితులచే చెప్పబడినది. 
తాత్పర్యము : దేనియందు ప్రయోగము గుణవిశిష్టమగునో మరల రెండురెట్టు 
గుణముకలదియగునో అది కష్టసాధ్యమైన జోడియచేతాయముగా పండితులచే 
చెప్పబడినది, 

లీలామాత్రేణ శారీరచ్చవిర్య(త్ర ప్రవర్తతే । 

శరీరాచేఠరాయ ఉక్తః సోఎయం గీతవిశారదైః ॥ 71 ॥ 
ప్రతిపదార్థము : లీలామాట్రేణ = లీలగా; శారీరచ్చవిః = శరీరకాంతి; యత్ర (ప్రవర్తతే= 
ఎక్కడ (ప్రవర్తించునో; సోయం = అది; గీతవిశాలదైః =గీతజ్ఞులచే; శరీరాచేతాయః: 
ఇతి ఉక్తః = శారీరాచేతాయమని చెప్పబడినది. 
తాత్సర్యము : లీలగా శరీరకాంతి ఎక్కడ(ప్రవర్తించునో అది గీతజ్ఞులచే శరీరాచేతాయ 
మని చెప్పబడినది. 


(~ 11 

సాదాచేలాయ ఇత్యుక్తః స తు గీతవిచక్షడైః ॥ 72 ॥ 
ప్రతిపదార్థము : యత్ర = ఎక్కడ; తారస్థానగతధ్వనైః = తారస్థానమును పొందిన 
ధ్వనులచే; అంతే = చివర; సునాదః భవేత్‌ = ఇంపైన నాదముండునో; సః = అది; 
గీతవిచక్షణాః = సంగీతజ్ఞులచే; సాదాచేతాయ ఇతి ఉక్తః = సాదాచేతాయమని నిర్దేశింప 
బడినది. 
తాత్సర్యము : ఎక్కడ తారస్థానమును పొందిన ధ్వనులచే చివర ఇంపైన నాదముండునో 
అది సంగీతజ్ఞులచే సాదాచేతాయమని నిర్దేశింపబడినది. 

అంగుళీభిశ్చతస్ఫభి: ప్రత్యేకం హస్తయోర్డ్యయోః । 

బహిర్యద్ద్యన్యతే ४० ద్రుతం సా కర్తరీ ముతా ॥ 73 ॥ 
ప్రతిపదార్థము : ప్రత్యేకం = ప్రత్యేకముగా; హస్తయోః ద్వయోః =రెండు చేతులయొక్క; 
చతస్ఫభిః అంగుళీభిః = నాలుగు ద్రేళ్లచేతను; యత్‌ తంత్రీ = ఏతీగ; (ద్రుతం = 
త్వరితముగా; బహిః = బయటకు; ధ్వన్యతే = ధ్వనించునో; సా = అది; కర్తరీ మతా 
= కర్తరియని చెప్పబడుచున్నది. 
తాత్సర్యము : ప్రత్యేకముగా రెండుచేతులయొక్క నాల్లుగ్రేళ్లచేతను ఏ తీగ త్వరితముగా 
బయటకు ధ్వనించునో అది కర్తరియని చెప్పబడుచున్నది. 

కర్తరీసదృశః పాణిః దృశ్యతే యత్ర దక్షిణః । 

తథా కోణహతిర్వానుపాణినా సాఒర్థకర్తరీ ॥ 74 ॥ 
ప్రతిపదార్థము : యత్ర = ఎక్కడ; కర్తరీసదృశః = కర్తరితో సమానమైన; దక్షిణః 
పాణిః దృశ్యతే = కుడిచేయి కనబడునో; తథా = అట్టే, వామపాణినా = ఎడమచేతితో; 
కోణహతిః స్యాత్‌ = కోణహతిజరుగునో; సా = అది; అర్థకర్తరి = అర్థకర్తరి యగును. 
తాత్సర్యము : ఎక్కడ కర్తరితో సమానమైన కుడిచేయి కనబడునో అట్లే ఎడమచేతితో 
కోణహతి జరుగునో అది అర్థకర్తరియగును. 

చతుర్భిః నఖరైర్యత్ర దక్షిణేనైనపాణినా । 

ఆహాతిః క్రియతే యత్ర యా తుసాజ్జేయా నఖకర్తరీ ॥ 75 ॥ 


43 


ప్రతిపదార్థము : ०० = ఎక్కడ; దక్షిణేన పాణినా ఏవ = కుడిచేతితోనే; చతుర్భిః 
నఖరైః = నాల్లుగ్రేళ్ల గోళ్లతోనే; ఆహతిః (క్రియతే = ఆహతము చేయబడునో; సా 
నఖకర్తరీ జ్లేయా = అది నఖకర్తరిగా తెలియదగినది. 


తాత్పర్యము : ఎక్కడ కుడిచేతితోనే నాల్లుర్రేళ్లగోళ్లతోనే ఆహతము చేయబడునో 
అది నఖకర్తరిగా తెలియదగినది. 


వాద్యతే యది వేగేన మధురం లభుధక్కులీ । 
శ్రుతయస్తత్ర సంజాతా జ్లేయాః కురులయాఖ్యయా ॥ 76 ॥ 


ప్రతిపదార్థము : లబుధక్కులీ = వాద్యవిశేషము; వేగేన = వేగముగా; మధురం = 
తీయగా; యది వాద్యతే = మోగించిన యెడల; తత్ర = అక్కడ; సంజాతాః कत 
జనించిన (శ్రుతులు; కురులయాఖ్యయా = కురులయాఖ్య అను పేరుగలవిగా; డ్ఞేయాః 
= తెలియదగినవి. 


తాత్సర్యము : వాద్యవిశేషము వేగముగా తీయగా మోగించినయెడల అక్కడ జనించిన 
(శ్రుతులు కురులయాఖ్య అనుపేరుగలవిగా తెలియదగినవి. 


వంశే ముట్టేయముక్తం తద్దాత్రేముకులితం నుతమ్‌ । 
త(తో?యో) ర్గనుకబాహుల్యం కర్తుర్నైన తు శక్యతే ॥ 77 ॥ 


ప్రతిపదార్థము : తత్‌ = అది; వంశే = వేణువుయందు; ముట్టేయం ఉక్తం = 
ముట్టేయముగా చెప్పబడినది; గాత్రే = గాత్రమందు; ముకులితం = ముకులితముగా 
నిర్దేశింఏబడినది; తయోః = ఆరెండింటికి; గమకబాహుల్యాత్‌ = గమకములధికము 
లగుట వలన; కర్తుః నైవ శక్యతే = ప్రయోక్తకే అశక్యమగును. 


తాత్సర్యము : అది వేణువునందు ముట్టేయముగా చెప్పబడినది. గాత్రమందు 
ములితముగానిర్దేశింపబడినది. ఆరెండింటికి గమకములధికములగుటవలన |ప్రయోక్తకే 
అశక్య మగును. 


యౌప్రోక్సా గీతభాషాయాం తారమంద్రౌ నునీషిభిః । 

తావేన కధితా లోకైరుచ్చనీచసమాఖ్యయా ॥ 78 ॥ 
ప్రతిపదార్హము : మనీషిభిః = పండితులచే; గీతభాషాయాం = సంగీతశ్నాస్తమందు; 
యౌ తారమంద్రౌ (ప్రోక్తా = ఏ తార మందద్రములు చెప్పబడినవో; తౌ ఏవ = అవియే; 


44 


లోకైః: = జనములచే; ఉచ్చనీచ సమాఖ్యయా इलः = ఉచ్చనీచ మనుపేరుతో 
చెప్పబడుచున్నవి. 

తాత్పర్యము : పండితులచే సంగీతశ్నాస్రమందు ఏ తార- మం(ద్రములు చెప్పబడినవో 
అవియే జనములచే ఉచ్చనీచమనుపేరుతో చెప్పబడుచున్నవి. 


స్ఫురితాదిస్వరో యత్ర తారస్థానం తు సంసృశతే । 
నిక్ణాయః సా భవేత్‌ స్థానవ్యక్తిశ్సోక్టాయికానుతా ॥ 79 ॥ 
(ప్రతిపదార్థము : యత్ర = ఎక్కడ; స్ఫురితాది స్వరః = స్ఫురితాదిస్వరము; తారస్థానం= 
తారస్థానమును; సంస్ఫృకేత్‌ = తాకునో; సా = అది; दुष्प భవేత్‌ = నిఖ్ఞాయి 
అగును; స్థానవ్యక్తిః = స్థానమును వ్యక్తీకరించునది; ఉకాయికా మతా = ఉక్గాయిగా 
८ ణు ॐ ఫి 
చెప్పబడుచున్నది. 
తాత్సర్యము : ఎక్కడ స్ఫురితాదిస్వరము తారస్థానమును తాకునో అదినిక్కాయి 
అగును, స్థానమును వ్యక్తీకరించునది ఉక్ళాయిగాచెప్పబడుచున్నది. 
విషముప్రాంజలాలస్తా శ్వాన సంయమున(స్వ?త్వ) తః । 
రాయే =తిర్గలహీనత్వం (?)నిరతం పరికీర్తితమ్‌ ॥ 80 ॥ 
'ప్రతిపదార్థము : విషమప్రాంజలాలక్తా = విషమప్రాంజలాలాపనయందు; శ్వాస 
సంయమనత్వతః = శ్వాసనిరోధమువలన; ఠతాయే = తాయమందు; అతిః = మిక్కిలి; 
గళహీనత్వం = గళరాహిత్యమే; నిరతంపరికీర్షితం = ఆసక్తికరమైనదిగా చెప్పబడినది. 


తాత్సర్యము : విషమ(ప్రాంజలాలప్తియందు శ్వాసనిరోధమువలన తాయమందు మిక్కిలి 
గళరాహిత్యమే ఆసక్తికరమైనదిగాచెప్పబడినది. 

లాయం వినర్ణమాదాయ బలాత్‌ సంస్థాపనే పునః । 

అన్యూనాధికతా (నజ్జైః?తజ్జై)ర్నిగీతిః పరిగీయతే ॥ 81 ॥ 

జ శ 

ప్రయోగే వర్తతే యత్తు నుందనత్యా స వత్తుడ; । 
ప్రతిపదార్హము : వివర్ణంఠాయం ఆదాయ = వృద్దిపాందిన రాయను (గ్రహించి; బలాత్‌= 
బలాత్కారముగా; అన్యూనాధికతా = న్యూనతాధికతలు లేక పోవుటను; సంస్థాపనే= 
సంస్థాపీంపగా; सदुः = సంగీతజ్ఞులచే; నిగీతిః పరిగీయతే = నిగీతియని చెప్పబడినది; 


45 


యత్‌ = ఏది; ప్రయోగే = ప్రయోగమందు; మందవత్యా వర్తతే = మందముగా 
నుండునో; సః = అది; వత్తుడః = వత్తుడప్రభేదము. 
తాత్సర్యము : వృద్దిపొందిన రాయను (గ్రహించి బలాత్కారముగా న్యూనతధికతలులేక 
పోవుటను సంస్థాపింపగా సంగీతజ్ఞులచే నిగీతియని చెప్పబడినది. ఏది ప్రయోగమందు 
మందముగా నుండునో అది వత్తుడప్రభేదము. 

ఖ్యాతః పరివడిర్నాన్నూ స ఏవాంతనిరన్తరః । 

ఏవసం తల్‌ సమాఖ్యాతనునసంతత్‌ ప్రవర్తతే ॥ 82 ॥ 
ప్రతిపదార్థము : యత్‌ = ఏది; అంతనిరంతరః = అంతము సంతతమైనదో; స 
ఏవ= అదియే; పరివడీతి = పరివ(వా)/డియని; ఖ్యాతః = |ప్రసిద్దమైనది; యత్‌ = ఏది; 
అవసద్‌ (ప్రవర్తతే = నిలకడకలిగి ప్రవర్తించునో; తత్‌ = అది; ఏవసం సమాఖ్యాత = 
ఏవసమని పిలువబడుచున్నది. 
తాత్సర్యము : ఏది అంతము సంతతమైనదో అదియే పరివ(వా)/డియనిప్రసిద్దమైనది. 
ఏది నిలకడ కలిగి ప్రవర్తించునో అది ఏవసమని పిలువబడుచున్నది. 

రాయముట్టుండులం జ్ఞేయం గీతే వై(జై)సికినర్ణితమ్‌ । 

అతిద్రుతగతిం గీలే నహిలాఖ్యా సమాదిశేత్‌ ॥ 83 ॥ 
ప్రతిపదార్థము : గీతే =గీతమందు; వైసికివర్ణితం = వైసికిరహితమైనదానిని; ఉట్టుండలం 
రాయం = ఉట్టుండులమను ఠాయముగా; జ్ఞేయం = తెలియదగినది; గీతే 
గీతమందు; అతి|ద్రుతగతిం = మిక్కిలివేగమైన గమనముకలదానిని; వహిలాఖ్యా = 
వహిలమనుదానిగా; సమాదిశేత్‌ = ఉద్దేశింపవలెను. 


॥ 


क्छ : గీతమందు వైసికిరహితమైనదానిని ఉట్టుండులమను ఠాయముగా 
తెలియదగినది. గీతమందు మిక్కిలి వేగమైన గమనముకలదానిని వహిలమను దానిగా 
ఉద్దేశింపవలెను. 

హేలయాఒపి భవనల్యేవ గతిర్యాతి విలంబితా । 

శ్రోతుశ్చిత్తమతిక్రమ్య ప్రవృత్తమధికం విదుః ॥ 84 ॥ 
ప్రతిపదార్థము : హేలయా = హేలగా (విలాసముగానైనను); గతిః = గమనము; 
ఆతివిలంబితా = మిక్కిలి విలంబమగునో; (శ్రోతుః = సామాజికునియొక్క; చిత్తం = 


46 


మనస్సును; అతిక్రమ్య = అతిక్రమించి(దాటి); ప్రవృత్తం = ప్రవర్తించునో; తత్‌ =అది; 
అధికం విధుః = అధికమను నామముచే తెలియవలెను. 


తాత్సర్యను : హేలగా (విలాసముగానైనను) గమనముమిక్కిలివిలంబమగునో 
సామాజికునియొక్కమనస్సును అతి(క్రమించి(దాటి) (ప్రవర్తించునోఅది అధికమను 
నామముచే తెలియవలెను. 


అసంపూర్ణస్వరం గానం ఠాయముక్టుడమీరితమ్‌ । 
ఆలప్తా రూపకే వాస్యాదపూర్వోడ్డనణా యది ॥ 85 ॥ 


ప్రతిపదార్థనము ४ అసంపూర్ణస్వరం గానం = సంపూర్తికాని స్వరముకల గానము; ఉక్టుడం 
(అంజ్ఞుడం) = ఉక్టుడ(అజ్ఞుడ)మని; ఈరితం = చెప్పబడినది; అపిచ = మరియు; 
రూపకే ఆలప్తా వా = రూపకము లేదా ఆలాపనయందైనను; అపూర్వఉడ్డవణాస్యాత్‌ 
యది = అసాధారణమైన ప్ల్రతికల్గినయెడల; తదపి = అదియును; అంకుడ = 
అజ్ఞుడముగా; ఈరితమ్‌ = చెప్పబడినది. 
తాత్సర్యము : సంపూర్తికాని స్వరముకల గానము ఉక్టుడ (అజ్ఞుడ)మని చెప్పబడినది 
మరియు రూపకము లేదా ఆలాపనయంధైనను అసాధారణమైన ప్లతికల్గినయెడల 
అదియును అజ్ఞుడముగా చెప్పబడినది. 

నాపాయి: సా పరిజ్ఞేయా గీతభాషావిశారదైః । 

= ©= करण्डः నర్తతే రాగపూరణమ్‌ ॥ 86 ॥ 
ప్రతిపడార్థము : య॥ద్రూపకే ఆలప్తావా = రూపకమందుకాని, ఆలప్తియందుకాని; 
రాగపూరణం వర్తతే = రాగపూర్తి ఉన్నయెడల; సా =అది; గీతభాషా విశారదైః 
సంగీతపండితులచే; నాపాయిః పరిజ్ఞేయా = నాపాయిగా తెలియదగినది. 





తాత్సర్యము : రూపకమందుకాని, ఆలప్తియందుకాని రాగపూర్తి ఉన్నయెడల అది 
సంగీతపండితులచే నాపాయిగాతెలియదగినది. 

భరణం తత్‌ సముద్దిష్టం హరణం తద్విపర్యయః । 

భవేత్‌ సనిగి(తా?దా)ఖ్యం తన్మధురం चनम ॥ 87 ॥ 
'ప్రతివదార్థము : తత్‌భరణం సముద్దిష్ణం = అదిభరణముగా చెప్పబడి నది; 
(రాగపూరణము ఆలప్తియందున్నచో); తద్దిపర్యయః = దానికి విపరీతమైనదానిని; 


47 


హరణం = హరణమని అందురు; యత్‌ = ఏది; మధురం ప్రవర్తతే = మధురముగా 
నుండునో; తత్‌ = అది; ననగిదాఖ్యం = ననగిదమనుపేరు కలది. 


తాత్సర్యము : అది భరణముగాచెప్పబడినది. (రాగపూరణము ఆలప్తియందున్నచో) 
దానికి విపరీతమైన దానిని హరణమని అందురు. ఏది మధురముగానుండునో అది 
ననగిదమను పేరుకలది. 
నిరీతమతో జ్లేయం బుధైర్నికరణాహ్వయమ్‌ । 
రాగవ్యక్తిర్భ జవణా సుశారీరసముద్భవా ॥ 88 ॥ 
ఫి 


ప్రతిపదార్థము : అతః = ఆసనగిరముకంటె; విపరీతం = ఇతరమైనది; బుధైః = 
పండితులచే; నికరడాహ్య్వయం = నికరడమని; జ్ఞేయం = తెలియదగినది; 
సుశారీరసముద్బవా = మంచి దేహజనితమైన; రాగవ్యక్తిః 
జ్ఞేయా = భజవణగా తెలియదగినది: 





రాగస్పష్టత; భజవణా 


తాత్సర్యము : ఆసనగిరముకంటె ఇతరమైనది పండితులచే నికరడమని తెలియదగినది. 
మంచిదేహజనితమైన రాగస్పష్టత భజవణగా తెలియదగినది. 


జితశ్వాసతయా యానం నామ్నా నిజనణం విదుః । 

సుభానః కథితస్తజ్జైః కోనులస్వరనర్తనమ్‌ ॥ 89 ॥ 
ప్రతిపదార్థము : జితశ్వానతయా = జయించబడిన ఊపిరిచేతను; యానం = 
ప్రయాణము(గతి, నడక); నామ్నా = పేరుచేతను; నిజవణం విదుః = నిజవణముగా 
తెలియుదురు; सदुः = సంగీతజ్ఞులచే; కోమలస్వరవర్తనం = సున్నితమైన 

शु ५ మై 

స్వరవర్తనకలది; సుభానః కథితః =సుభావయని చెప్పబడినది. 
తాత్సర్యము : జయించబడిన ఊపిరిచేతను ప్రయాణము(గతి, నడక) పేరుచేతను 
నిజవణముగా తెలియుదురు: సంగీతజ్ఞులచే సున్నితమైన స్వరవర్తనకలది సుభావయని 
చెప్పబడినది. 

హోలానః చిత్తసారః స్యాత్‌ రాగస్యాందోలనం భవేత్‌ । 

రక్తిన్వరూపరాగా స్యా ద్రాగచ్భాయా తదాశ్రయా ॥ 90 ॥ 
ప్రతిపదార్థము : చిత్తసార = చిత్తసారము; హోలావః స్యాత్‌ = హోలావమగును; 
తత్ర= అందు; రాగన్య ఆందోలనం భవేత్‌ = రాగచలనము (ఇటునటు 


48 


కదలిక)అగును; తదాశ్రయా రాగచ్చాయా = దానినాశ్రయించిన రాగచ్చాయ; 
రక్తిస్వరూపరాగా స్యాత్‌ = రాగ(రంగ) రక్తి అనబడును. 


తాత్సర్యము : చిత్తసారము హోలావమగును. అందు రాగచలనము (ఇటునటుకదలిక) 
అగును. దానినాశ్రయించిన రాగచ్భ్చాయ రాగ(రంగ)రక్తి అనబడును. 


సైవదేశాశ్రయతేన రీతిర్ణేయా విచక్షణైః । 

ఆ = ~ 

రాగేషు మిశ్రరాగస్య ఛాయాసంకరతా యది ॥ 91 ॥ 
భవేద్గీతలాభిజ్జైః సైవానుకరణోచ్యలతే । 


ప్రతిపదార్థము : సైన = ఆ రంగరక్తియే; దేశాశ్రయత్వేన = దేశఆశ్రయముచే (కవిత); 
విచక్షణైః = పండితులచే; రీతిః జ్ఞేయా = రీతిప్రభేదముగాతెలియదగినది; రాగేషు = 
రాగములయందు; మిశ్రరాగస్య = మి(శ్రరాగము(ల)యొక్క; ఛాయా సంకరతా 
యాది = ఛాయ కలసినచో; సైవ =అదియే; అనుకరణా ఉచ్యతే = అనుకరణగా 
చెప్పబడుచున్నది. 

తాత్సర్యము ; ఆ రంగరక్తియే దేశఆ(శ్రయముచే (కవిత) పండితులచే రీతిప్రభేదముగా 
తెలియదగినది. రాగములందు మి(శ్రరాగము(ల)యొక్కఛాయ కలసినచో అదియే 
అనుకరణగా చెప్పబడుచున్నది. 


అఆనుతారాత్‌ పరశ్రుత్యోరానిశ్చాపశ్చ . . . (2) ॥ 92 ॥ 


ప్రతిపదార్థము : అనుతారాత్‌ = అనుతారమువలన; పరశ్రుత్యోః = ఉత్తర(ఉత్తమ) 
(ప్రతులకు; హాని: = హానియు; చాపళశ్ళ్చ = చాపమును; తత్ర = అక్కడ; భావయేత్‌ = 
ఊహించవలెను. 

తాత్సర్యను : అనుతారమువలన ఉత్తర(ఉత్తమ)(శ్రుతులకు హానియు చాపమును 
అక్కడ ఊహించవలెను. ఇచ్చట ఖాళిని కేవలము ఊహించి వ్రాసినవి సరిపోయినచో 
గ్రహించవలెను. హానీశ్చాపశ్ళ తద్భృవేత్‌ అనియును ఉండవచ్చును. అర్థముఅట్టిదే 
యగును. 


ठः సుగాఢతా తజ్జెః ధరణి: సముదాహృతః । 
ధరిమేల్లీతి విజ్జేయౌ గ్రహమోక్షౌ ధ్వనేరిహ ॥ 93 ॥ 


'ప్రతిపదార్థము : चुः = సంగీతజ్ఞులచే; ధనైః సుగాఢతా = ధనములచే గాఢత; 


49 


ధరణి: = ధరణిగా; సముదాహృతః = నిగదితమైనది; ఇహ = ఇక్కడ; ధ్వనేః = 
ధ్వనియొక్క; గ్రహమోక్షా =పట్టువిడుపులు; ధరిమేల్లీతి = ధరిమేల్లియని; విజ్ఞేయా = 
తెలియదగినవి. 

తాత్సర్యము : సంగీజ్ఞులచే ధనములచే గాఢత ధరణిగా నిగదితమైనది. ఇక్కడ 
ధ్వనియొక్క పట్టువిడుపులు ధరిమేల్లియనితెలియదగినవి. 


ధ్వనివైచిత్యముద్దిష్టం విన(స్థాq?నాయీ) తినా మతః । 

ధ్వనేరత్యంతమాధుర్యం మిర్జాయయిీతి दं ॥ 94 ॥ 
ప్రతిపదార్థము : ధ్వనివైచ్నిత్యం = శబ్దవిచిత్రతను; నామతః వవంధాయీతి = 
సేరుచేతను వివంధాయిగా; జఉద్దిష్టం = ఉడ్డేశింపబడినది; ధ్వనేః = ధ్వనియొక్క; 
అత్యంతమాధుర్యం = మిక్కిలి మధురతను; మిర్భాయీతి = మిర్భాయి అని; నిగద్యతే= 
చెప్పబడుచున్నది. 
తాత్సర్యము : శబ్దవిచిత్రతను పేరుచేతను ఉద్దేశింపబడినది. ధ్వనియొక్క మిక్కిలి 
మదధురతను మిర్భాయిఅని చెప్పబడుచున్నది. 

స్ఫుటనాధోజ్వలత్వం తు గీతజ్యోతిరుదాహృతమ్‌ ' 

र 

హకారానుకృతిః సారో హోంఫా వాయుధ్వనిః స్మృతా ॥ 95 ॥ 
ప్రతిపదార్థము : స్ఫుటనాదోజ్వలత్వం = స్పష్టమైన నాదప్రకాశనము; గీతజ్యోతి = 
గీతబ్యోతిగా; ఉదాహృతం = చెప్పబడినది; హకారానుకృతిః = హకారమునుఅనుకరించు; 
స్ఫారః = విస్తారమైన; వాయుధ్వని = గాలియొక్కశబ్దము; హోంఫా స్మృతా = హోంఫా 
యని చెప్పబడుచున్నది. 
తాత్సర్యము : స్పష్టమైన నాద(ప్రకాశనము గీతజ్యోతిగా చెప్పబడినది. హకారమును 
అనుకరించు విస్తారమైన గాలియొక్కశబ్దము హోంఫాయని చెప్పబడుచున్నది. 

కలా సుక్ష్మీకృతః శబ్దచ్చవిః కోనులరుగ్మతా । 

కాకుశ్చ భాననా భాషా ఛాయారక్తిః సమర్థవాన్‌ ॥ 96 ॥ 
ప్రతిపదార్హము : కలా సూక్ష్మీకృతః శబ్దః = సూక్ష్మముగా చేయబడిన ధ్వని కలాకలాయన 
బడును; కోములరుగ్మతా = మృదుత్వముతో భాసించునది; ఛవిఃస్యాత్‌ = 

వియనబడును; సమర్థవాన్‌ = సమర్థవంతమైనది; రక్తిః = ఆనందదాయకమైనది; 


కాకుః = కాకుస్వర విశిష్టమైనది; భావనాభాషా = భావనతోకూడిన భాషు ఛాయా 
స్యాత్‌ = ఛాయయగును. 
తాత్సర్యము : సూక్ష్మముగా చేయబడిన ధ్వని కలాకలాయనబడును. మృదుత్వముతో 
భానీంచునది ఛవియనబడును.న వుర్భవంతమై నది ఆనందదాయకమై నది 
కాకుస్వరవిశిష్టమైనది భావనతోకూడినభాష ఛాయయగును. 

రాగకాకుః క్షేత్రకాకు: యం(త్రకాకుః స్వరోద్భనః । 

కాకుశ్చ దేశకాకుశ్చ కాకు: స్యాదస్య రాగజః ॥ 97 ॥ 


ప్రతిపదార్థము : రాగకాకుః = రాగకాకువు; క్షేత్రకాకుః = క్షేత్రకాకువు; యం|త్రకాకు= 
యం(త్రకాకువు; స్వరోద్భవః కాకు? =స్వరజన్యకాకువు; దేశకాకుః = దేశకాకువు; 
అన్యరాగజః కాకుళ్ళ न అన్యరాగజనితకాకువును; 


తాత్పర్యము : రాగకాకువు, క్షేత్రకాకువు, యం(త్రకాకువు, స్వరజన్యకాకువు, దేశకాకువు 
అన్యరాగజనితకాకువును; 

గీతవిద్యావిశేప్డ్డైః షోఢా కాకురుదాహృతః । 

రాగస్య యా నిజచ్చాయా రాగకాకురితీరితా ॥ 98 ॥ 


ప్రతిపదార్థము : గీత విద్యావిశేషజ్టైః = గానవిద్యామర్మములనెరిగిన పండితులచే; కాకు= 
కాకువు; షోఢా = ఆరువిధములుగా; ఉదాహృతః = చెప్పుబడినది; రాగస్య = 
రాగముయొక్క; యానిజచ్చాయా జీ స్వచ్చాయయో; సా =అది; రాగకాకుః ఇతి = 
రాగకాకువనిచెప్పబడుచున్నది. 
తాత్సర్యము : గానవిద్యామర్మములనెరిగిన పండితులచే కాకువు ఆరువిధములుగా 
చెప్పబడినది. రాగముయొక్క ఏస్వచ్చాయయో అది రాగకాకువని చెప్పబడుచున్నది. 
సాముఖ్యా ప్రోచ్యతే భాషా గీతలక్షణవేదిఖిః | 
స్వరస్య కస్యచిచ్చాయా విశేషః కళ్చిదీక్ష్యతే ॥ 99 ॥ 
ప్రతిపదార్థము : యః = ఏది; కస్యచిత్‌ = ఒకానొక; స్వరస్య = స్వరముయొక్క; 
ఛాయావిశేషు = ఛాయావిశేషము; కశ్చిత్‌ -ఈక్ష్యతే = ఒకటి చూడబడునో; సా = 
అది; ముఖ్యా భాషా = ప్రధానమైన భాష; గీతలక్షణవేదిఖిః = సంగీతశా స్త్రజ్ఞాలచే; 
'ప్రోచ్యతే = చెప్పబడినది. 





51 


తాత్పర్యము : ఏది ఒకానొక స్వరముయొక్క ఛాయావిశేషము ఒకటిచూడబడునో 
అది ప్రధానమైన భాషగా సంగీతశా స్త్రజ్ఞులచే చెప్పబడినది. 

స్వరకాకురితి ప్రోకో గానలక్షణకోవిదైః । 

దేశాఖ్యా దేశకాకుశ్చ రాగచ్భాయా నిగద్యలతే ॥ 100 ॥ 
ప్రతిపదార్థము : గానలక్షణ इतः = సంగీతశా(స్త్రజ్ఞులచే; సః = అది; స్వరకాకురితి 
(ప్రోక్తః = స్వరకాకువనిచెప్పబడినది; దేశాఖ్యారాగఛాయా = దేశీరాగచ్చాయ; దేశకాకుః 
నిగాద్యతే = దేశకాకువుగా చెప్పబడుచున్నది. 
తాత్సర్యము : సంగీత శాస్త్రజ్ఞులచే అది స్వరకాకువని చెప్పబడినది. దేశీరాగచ్చాయ 
దేశకాకువుగా చెప్పబడుచున్నది. 

రాగే రాగాంతరచ్చాయా కాకుఃస్యాదన్యరాగజః । 

సైవ ఉపరాగభాషాభ్యాయలే । ఇయమేన లోకే తాయేతిప్రసిద్దా ॥ 101 ॥ 
ప్రతిపదార్థము : రాగే = రాగమందు; రాగాంతరచ్చాయా = మరియొక రాగముయొక్క 
చాయ; అన్యరాగజః కాకుః స్యాత్‌ అ అన్యరాగజనితకాకువు అగును; సా ఏవ 
ఉపరాగభాషా = అదియే ఉపరాగభాపగా; ఖ్యాయతే = పిలువబడుచున్నది; ఇయమేవ= 
ఇదియే; తాయా ఇతి = छत; లోకే = లోకమందు; ప్రసిద్దా = (ప్రసిద్దమైనది 
తాత్సర్యము : రాగమందు మరియొక రాగముయొక్క ఛాయ అన్యరాగజనితకాకువు 
అగును. అదియే ఉపరాగభాషగా పిలువబడుచున్నది. ఇదియే రాయలని లోకమందు 
'ప్రసిద్దమైనది. 

కస్యచిద్దాయనస్ర్యైషా రాగే కస్మింశ్చిదీక్ష్యతే । 

రక్తిన్వభానతస్తడైః క్షేత్రకాకుర్మహీదవే ॥ 102 ॥ 
ప్రతిపదార్థను : కస్యచిత్‌ గాయనస్య = ఒకానొక గాయకునియొక్క; కస్మింశ్చిత్‌ 
రాగే = ఒకానొక రాగమందు; రక్తిస్వభానతః = రక్తిస్వభావమువలన; ఏషా = ఇది; 
ఈక్ష్యతే = చూడబడుచున్నది; తజ్జైః = దానినెరిగిన పండితులచే; మహీతలే = 
భూలోకమందు; సః = అది; క్షేత్రకాకుః ఇతి = క్షేత్రకాకువుగా; ఉక్తః = చెప్పబడినది. 
తాత్సర్యము : ఒకానొక గాయకునియొక్క ఒకానొక రాగమందు రక్తిస్వభావమువలన 
ఇది చూడబడుచున్నది. దానినెరిగిన పండితులచే భూలోకమందు అది క్లేత్రకాకువుగా 
చెప్పబడినది. 


52 


కిన్నరీనంశ వీణాసు రాగచ్భాయేన దృశ్యతే ॥ 

కథ్యతే యంత్రకాకుః సా గానలక్షణకోవిదైః । 

స్నిగ్గకోములశబ్దస్య వినా యత్నేన కంసనమ్‌ ॥ 103 ॥ 
ప్రతిపదార్థము : కిన్నరీవంశవీణాసు = కిన్నెర, వేణు, వీణలయందు, యా రాగచ్భ్చాయా 
ఇవ = ఏది రాగచ్చాయవలె కనబడునో; సా యం(త్రకాకుః కథ్యతే = అది 
యంత్రకాకువుగాచెప్పబడుచున్నది; స్పీగ్రకోమలశబ్దస్య = మనోహరమైన, మృదువైన 
శబ్దముయొక్క; యత్నేన వినా = ప్రయత్నములేనిదే; న కంపనం = చలనముండదు. 
తాత్పర్యము : కిన్నెర, వేణు, వీణలందు ఏది రాగచ్చాయవలె కనబడునో అది 
యంగత్రకాకువుగా చెప్పబడుచున్నది. మనోహరమైన, మృదువైన శబ్దముయొక్క 
ప్రయత్నములేనిదే చలనముండదు. 

అఘుల్వేన సహోక్తం తన్నమనం గానకోనిదైః । 

రాగస్యావయవో రాగే యోన్యస్యాంశః స ఉచ్యతే ॥ 104 ॥ 
ప్రతివదార్దను : గానకోవిదైః = గాయకోత్తములచే; లభుత్వేన సహ = 
లఘుత్వముతోకూడ; తన్నమనం = ఆనమనము (వంపు); ఉక్తం = చెప్పబడినది; 
సా ఏవ = అదియే; నవణిః = నవణీప్రభేదము; యః = ఏది; అన్యస్య రాగస్య 
అవయవః = ఇతరరాగముయొక్క అవయవము; రాగే = రాగమందు; ఉచ్యతే = 
అంశప్రభేదముగా చెప్పబడుచున్నది. 
తాత్సర్యము : గాయకోత్తములచే లఘుత్వముతోకూడ ఆనమనము (వంపు) 
చెప్పబడినది. అదియే నవణీప్రభేదము. ఏది ఇతరరాగముయొక్క అవయవము 
రాగమందు అంశ(ప్రభేదముగా చెప్పబడుచున్నది. 

కారణాంశశ్చ కార్యాంశః సజాతీంయాంశ ఇత్యపి । 

తతః సదృశరాగోకసౌ విసదృశరాగజః ॥ 105 ॥ 
ప్రతిపదార్దము : కారాణాంశః = కారణాం౦శము; కార్యాంశః = కార్యాంశమును; 
సజాతీయాంశ ఇత్యపి = సజాతీయాంశముకూడ; తతః = తరువాత; అసౌ =ఇది; 
సదృశరాగః = సదృశరాగము; విసదృశరాగజః = అసమానరాగజన్యము. 
తాత్సర్యము : కారణాంశము, కార్యాంశమును, సజాతీయాంశముకూడ తరువాత 
ఇది సదృశరాగము అసమానరాగజన్యము. 


అంతో ముద్యస్థరాగస్య స్యాదంశాంశశ్చ సప్తధా । 

అంశో జనకరాగస్య కారణాంశ ఇతీరితః ॥ 106 ॥ 
'ప్రతివదార్థము : మధ్యన్గరాగస్య అంశః = మధ్యన్గరాగముయొక్క అంశము; 
అంశాంశశ్చ= అంశాంశమును; సప్తధా స్యాత్‌ = ఏడువిధములగును; జనకరాగస్య 
అంశః = జనకరాగముయొక్క అంశము; కారణాంశ ఇతీరితః = కారణాంశమని 
చెప్పబడుచున్నది. 
తాత్సర్యము : మధ్యస్థరాగముయొక్క అంశము, అంశాంశమును ఏడువిధములగును. 
జనకరాగముయొక్క అంశము కారణాంశమనిచెప్పబడుచున్నది. 

శ్రీరాగజనితే గౌడే శ్రీరాగస్యాంశకో యథా । 

అంశో ఒన్యరాగస్య పునః కార్యాంశ ఇతి కథ్యతే ॥ 107 ॥ 
ప్రతిపదార్థము : శ్రీరాగజనితే గౌడే = శ్రీరాగజనితగౌడమందు: యథా శ్రీరాగస్య 
అంశకః = శ్రీరాగముయొక్క అంశమువలె; అన్యరాగస్య అంశః = ఇతరరాగముయొక్క 
అంశము; కార్యాంశ ఇతి కథ్యతే = కార్యాంశమని చెప్పబడుచున్నది. 
తాత్పర్యము : శ్రీరాగజనితగౌడమందు శ్రీరాగము యొక్క అంశమువలె 
ఇతరరాగముయొక్క అంశము కార్యాంశమని చెప్పబడుచున్నది. 

యథా భైరవజాతాయా భైరవ్యా అంశకః పునః । 

జైరనే యది నర్తేత కార్యాంశ ఇతి కథ్యతే ॥ 108 ॥ 
ప్రతిపదార్థము : యధథాభైరవజాతాయాః = భైరవిజనితమైన; భైరవ్యాః అంశకః పునః= 
భైరవ్యాంశము; భైరవే యది వర్తేత = భైరవియందున్నయెడల; సః = అది; కార్యాంశః 
ఇతి కథ్యతే = కార్యాంశమని చెప్పబడుచున్నది. 
తాత్పర్యము : భైరవజనితమైన భైరవ్యాంశము భైరవియందున్నయెడల అది కార్యాంశ 
మనిచెప్పబడుచున్నది. 

అంశేఒవాంతరభేదస్య సజాతీయాంశ ఇష్యలతే । 

యధథాకర్ణాటగౌడాంశో గౌడే నూలననానుని ॥ 109 ॥ 


ప్రతిపదార్థము : అవాంతరభేదస్య అంశే = అవాంతరభేదముయొక్క అంశము; 


54 


సజాతీయాంశః ఇష్యతే = సజాతీయాంశమని ఇష్టమగుచున్నది; కర్ణాటగౌడాంశః = 
కర్ణాట గౌడాంశము; గౌడే = గౌడరాగమందు; మాలవనామని= మాలవనామమునందు; 
తాత్సర్యము : అవాంతరభేదముయొక్కలంశము సజాతీయాంశము ఇష్టమగుచున్నది. 
కర్ణాటగౌడాంశము గౌడరాగమందు మాలవనామమునందు; 

సదృశాంశో యథా శుద్ధవరాట్యానుంశకః పునః । 

దృశ్యతే శుద్దనాట్టాయాం సంవాదీ చస కథ్యతే ॥ 110 ॥ 
ప్రతిపదార్థము 3 యథాసదృశాంశః = సదృశాంశమువలె; శుద్దవరాట్యాం అంశకః పునః 
= శుద్ధవరాటియందు అంశముమరల; దృశ్యతే యది = కనబడినచో; సః = అది; 
సంవాదీ కథ్యతే = సంవాదిగా చెప్పబడుచున్నది. 
తాత్సర్యము : సదృశాంశమువలె శుద్దవరాటియందు అంశము మరల కనబడినచో 
అది సంవాదిగా చెప్పబడుచున్నది. 

యథా విసదృశాంశశ్చ వేలావల్యాం చ గూర్డరీ । 

వికృతాంశో వివాదీ చ దూరాంతరిత ఏవ సః ॥ 111 ॥ 
ప్రతిపదార్థము : యథా విసదృశాంళ్ళ = విసదృశాంశమువలెను; వేలావల్యాం = వేలావలి 
యందు; గూర్జరీ చ = గూర్డరియు; వికృతాంశః = వికృతాంశము; వివాదీ చ = 
వివాదియు; సః = అది; దూరాంతరితః ఏవ = దూరాంతిరితమైనదియే. 
తాత్సర్యము : విసదృశాంశమువలెను, వేలావలియందు గూర్డరియు వికృతాంశము 
వివాదియు అది దూరాంతరమైనదియే. 

రాగో నో యో విసదృశః సదృశో న చ తస్య యః । 

అంశో మధ్యస్థ రాగాంశో దేశాంఖ్యాంశో యధథాభవేత్‌ ॥ 112 ॥ 





ప్రతిపదార్థము : యః రాగః విసదృశః = ఏరాగము విసదృశమో; యః తస్య న సదృశః 
= యేది దానికి సదృశముకాదో; సః ఆంశః = ఆయంశము; మధ్యస్థరాగాంశః = 
మద్యస్థరాగాంశము; దేశాఖ్యః అంశః యథా భవేత్‌ = దేశాంశము ఎట్టగునో; 
తాత్పర్యము : ఏరాగము విసదృశమో యేది దానికి సదృశముకాదో ఆయంశము 
మధ్యస్థరాగాంశము దేశాంశము ఎట్టగునో; 


55 


చేలావల్యాం గాననిద్భి: అనువాదీ న చోచ్యతే । 
అంశాతరం చాంశముధ్యే కథ్యతే ఒంశాంశ ఏన సః ॥ 113 ॥ 


ప్రతిపదార్థము : సః =అది; వేలావల్యాం = వేలావలియందు; అనువాదీ ఉచ్యతే = 
అనువాదిగా చెప్పబడుచున్నది; =) యదంశాంతరం =అంశమధ్యమందలి 
ఏ అంశాంతరమో; సః = అది; అంశాంశ ఏవ ఇతి కథ్యతే = అంశాంశమనియే 
చెప్పబడుచున్నది. 

తాత్సర్యము : అది వేలావలియందు అనువాదిగా చెప్పబడుచున్నది. అంశమధ్యమందలి 
ఏ అంశాంతరమో అది అంశాంశమనియే చెప్పబడుచున్నది. 


రాగోపరాగానల్పాంశ ఇతి న్యాసః క్వచిత్‌ పునః । 
రాగాంశయో: సమానత్వం దృశ్యతే 19366; ॥ 114 ॥ 


ప్రతిపదార్థము : రాగోపరాగాన్‌ = రాగ -ఉపరాగములను; అల్ఫాంశ ఇతి న్యాసః = 
అల్ఫాంశమనియు; క్వచిత్‌ = ఒకానొక చోట; రాగాంశయోః = రాగాంశములకు; 
సమానత్వం = సమానతయు; గీతవేదిఖిః దృశ్యతే = సంగీతజ్ఞులచే చూడబడినది. 
తాత్సర్యము : రాగ- ఉపరాగములను అల్ఫాంశమనియు ఒకానొకచోట రాగాంశములకు 
సమానతయు సంగీతజ్ఞులచే చూడబడినది. 


రూపకే క్వచిదంశో=పీ స్ఫుటం రాగాయతే పునః । 
క్వచిచ్చాంశాయతే రాగో న క్వచిన్నియమస్తయోః ॥ 115 ॥ 


'ప్రతిపదార్థము : రూపకే = రూపకమందు; క్వచిత్‌ = ఒకచోట; అంశోఒపి = 
అంశముకూడ; స్ఫుటం = సృష్టముగా; రాగాయతే = రాగమువలెనగును; इछ ఇ 
ఒకచోట; రాగః = రాగము; అంశాయతే = అంశమువలౌనగును; తయోః 
ఆరెండింటికి; క్యచిన్నియమః న = ఒక నియమము లేదు. 


॥ 


తాత్సర్యము : రూపకమందు ఒకచోట అంశముకూడ స్పష్టముగా రాగమువలెనగును. 

ఒకచోట రాగము అంశమువలెనగును. ఆరెండింటికి ఒక నియమములేదు. 
శిల్సిభిర్బటితా యద్వత్‌ తే స్థాయా ఘటనా ముతా । 
శూయమాణముభిక్రన్య ప్రతిగ్రాహ్యో ధ్వనిర్యతః ॥ 116 ॥ 


56 


ప్రతిపదార్థము : శిల్సిఖిః = శిల్పులచే; ఘటితా యద్వత్‌ = కూర్చుచేయబడిన విధముగా; 

తే స్థాయా = ఆస్థాయ; ఘటనా మతా = ఘటనమగుచున్నది; యతః = దేనినుండి; 

ధ్వని: = ధ్వని; శ్రూయమాణం = వినబడుచునే; అభిక్రమ్య = అంతట వ్యాపించి; 

'ప్రతిగ్రాహ్యః = ప్రతి గ్రహింపదగినదో; 

తాత్సర్యము : శిల్బులచే కూర్చుచేయబడినవిధముగా ఆస్థాయ ఘటనమగుచున్నది. 

దేనినుండి ధ్వని వినబడుచునే అంతట వ్యాపించి (ప్రతిగ్రహింపదగినదో; 
తదాక్రమణ మిత్యుక్తం గీతలక్షణకోనిదైః । 

యత శబ్దస్య నలనం కుటిలం విద్యుతోయథా ॥ 117 ॥ 
ప్రతిపదార్థము : గీతకోవిదైః: = సంగీతజ్ఞులచే; యత్ర = ఎక్కడ; విద్యుతః కుటిలం 
యథా = మెణుపుతీగవలె; శబ్దస్య వలనం స్యాత్‌ = శబ్దముయొక్క వంపు జరుగునో; 
తత్‌ = అది; ఆక్రమాణం ఇతి ఉక్తం = ఆక్రమణమని చెప్పబడినది. 
తాత్సర్యము : సంగీతజ్ఞులచే ఎక్కడ మెరుపుతీగవలెశబ్దముయొక్క వంపుజరుగునో 
అది ఆ(క్రమణమనిచెప్పబడి నది. 

यर సైన గీతజ్జైః: నంకాయిరితి కథ్యతే । 

స యత్ర మధుర; శబ్లో జూయాత్‌ కలరవః స్మృతః ॥ 118 ॥ 
'ప్రతిపదార్థము : సా ఏవ వ(క్రతా = ఆవ(క్రత్వమే; గీతజ్జైః = సంగీతపండితులచే; 
వంకాయిరితి కథ్యతే = వంకాయిలని చెప్పబడుచున్నది; మధురః శబ్దః = మధురమైన 
ధ్వని; యత్ర భూయాత్‌ = ఎక్కడ జరుగునో; సః కలరవః స్మృతః = అది కలరవమని 
చెప్పబడుచున్నది. 
తాత్పర్యము : ఆ వ(క్రత్వమే సంగీతపండితులచే వంకాయి అని చెప్పబడుచున్నది. 
మధురమైన ధ్వని ఎక్కడ జరుగునో అది కలరవమని చెప్పబడుచున్నది. 

వేదధ్వనిరివాభాతి యత్ర దేవధ్వని: స్మృతః । 

ఆహత స్తివిధః ప్రోక్షస్తిర్యగూర్ప్యముధస్తథా ॥ 119 ॥ 
ప్రతివదార్థము : యత్ర = ఎక్కడ; వేదధ్య్వనిరివ = వేదధ్వనివలె; ఆభాతి = 
'ప్రకాశించునో; సః = అది; దేవధ్వనిః స్మృతః = దేవధ్వనియగును; ఆహతః = 
ఆహతము; తిర్యగూర్ణం అధః:యథా = తిర్యక్‌, ఊర్ద్యము; అధః = అని; (త్రివిధః = 
మువ్ప్వి ధములైనది. 





57 


తాత్సర్యము : ఎక్కడ వేదధ్వనివలె ప్రకాశించునో అది దేవధ్వనియగును. ఆహతము 
తిర్యక్‌, ఊర్హ్యము అని మువ్విధములైనది. 


యః కంఠనాదనత్‌ తారాన్మం[ద్రం యాతో ఒవతీర్ణకః । 

స్థాయా స్వల్పపరీమాణా బోకలః స హి కధ్యతే ॥ 120 ॥ 
(ప్రతివదార్థము : యః = ఏది; కంఠనాదవత్‌ = కంఠథ్వనివలె; తారాత్‌ = 
తారస్థాయినుండి; మం(ద్రం యాతః మం(ద్రస్థాయికి పోవునదై; అవతీర్లకఃస్యాత్‌ 
దిగునో; యా = ఏది; స్వల్పపరీమాణా = స్వల్పపరి మాణముకలదియగునో; సః 
అది; బోకలః కథ్యతే = బోకలమని చెప్పబడును. 
తాత్సర్యము : ఏది కంఠధ్వనివలె తారస్థాయినుండి మం[ద్రస్థాయికిపోవునదై దిగునో 
ఏది స్వల్పపరిమాణముకలదియగునో అది బోకలమనిచెప్పబడును. 

దుష్కరోఒపి హి యః శ్రోతుర్భాసతే సుకరో యథా । 

ఉచ్యతేఒపస్వరో (హా?భా) సో గీతవిద్యానిశారదైః ॥ 121 





॥ 


ప్రతిపదార్థము : యః = ఏ ధ్వని; దుష్కరోఒపి = కఠినమైనదైనను; (శ్రోతుః = 
వినువానికి; యథా = ఏవిధముగ; సుకరః = తేలికయై; భాసతే = తోచునో; (అది) 
గీతవిద్యావిశారదైః = సంగీత శాస్త్రజ్ఞులచే: అపస్వరః = అపస్వరముగ; ఉచ్యతే = 
చెప్పబడుచున్నది. 
తాత్సర్యము : ఏ ధ్వని కఠినమైనదైనను వినువానికి ఏవిధముగ తేలికయె తోచునో 
(అది) సంగీతశాస్ర్రజ్ఞులచే అపస్వరముగ చెప్పబడుచున్నది. 

యస్మాదనంతరం భా చ (2) శోభతే సోచితా సృృతా । 

బుడ్డాయిః శిధిలా గాఢా मक्ष) కథ్యతే ॥ 122 
ప్రతిపదార్థము : యస్మాత్‌ = దేనికంటె; ఆనంతరం = పిమ్మట; ఖాచః = ఖాచము; 
శోభతే = ప్రకాశించునో; సా = అది; ఉచితా = ఉచితయని; స్మృతా = 
స్మరింపబడుచున్నది. బుడ్డాయిః = బుడ్డాయి; శిధిలా = శిధిలమైన; గాఢా = గాఢ; 
వృద్దాలప్రిశ్ళ = వృద్దాలప్తియు; కద్యతే = చెప్పబడుచున్నది. 
తాత్పర్యము : దేనికంటె పీమ్మట ఖాచము ప్రకాశించునో అది 'ఉచిత' యని 
స్మరింపబడుచున్నది. బుడ్డాయి, శిధిల, గాఢ, వృద్దాలప్తియు చెప్పబడుచున్నది. 

అకంసా చార్జకంసా చ కన్సూఢ్యా బైసికీ త్రిధా । 

రాగస్యాధః స్వరావృత్తేః యధౌచిత్యోపవేశనమ్‌ ॥ 123 ॥ 


58 


ప్రతివదార్థము : రాగస్యాధః = రాగమునకు (క్రిందుగను; స్వరావృత్తేః = 
స్వరావృత్తియొక్క; యథా బౌచిత్యఉపవేశనం = తగి నవిధముగా (ప్రవేశమునుకల్లునట్టు; 
వైసికీ = నైసికిప్రభేదము; అకంపా = అకంపము; అర్హకంపా = అర్హకంపనము; 
కంపాడ్యా= అధికకంపనము అని; (త్రిధా = మువ్విధములైనది. 

తాత్సర్యము : రాగమునకు (క్రిందుగను స్వరావృత్తియొక్క తగినవిధముగా(ప్రవేశమును 
కల్గునట్టు వైసికీ(ప్రభేదము అకంపము, అర్హకంపనము, అధికకంపము అని 
ముప్పిధములైనది. 

ఇతిసంగీ తాకరనామధేయ శ్రీ పార్చ్వదేవవిరచితే సంగీ తసమయసారే 
ద్వితీయనుధికరణమ్‌ 





అధథ తృ తీయమధికరణమ్‌ । 


అథ ప్రబంధసముచిత బహునిధదేశీ రాగాన్‌ షాడవౌడనసంపూర్ణభేదేన సామనామ 
కథయామి తత్ర కానిచన రాగాంగాని కథ్యంతే । 
ప్రతిపదార్థను : అథ = తరువాత; ప్రబంధసముచిత = ప్రబంధమునకుతగిన; బహువిధ 
దేశీరాగాన్‌ = అనేకవిధములైన దేశీరాగములను; షాడవౌడవసంపూర్ణ భేదేన = షాడవ, 
బౌడవ, సంపూర్ణములను (ప్రభేదముచే; సామనామ కథయామి = సామ(సంగీత) 
నామమును చెప్పుచున్నాను; తత్ర = అందు; కానిచన రాగాంగాని = కొన్ని 
రాగాంగములు; కథ్యంతే = తెలుపబడుచున్నవి. 
తాత్పర్యము : తరువాత ప్రబంధమునకు తగిన అనేకవిధమములైన దేశీరాగములను 
షాడవ, బౌడవ, సంపూర్ణములను ప్రభేదముచే సామ (సంగీత) నామమును 
చెప్పుచున్నాను. అందు కొన్ని రాగాంగములు తెలుపబడుచున్నవి. 
రాగాచ్భాయానుకారిత్వాత్‌ రాగాంగాని విదుర్చుధాః । 
భాషాంగాని తథైన స్ఫుర్ణాషాచ్భాయానుకార (४) ॥ 1 ॥ 
ప్రతిపదార్థము : రాగాచ్చాయానుకారిత్వాత్‌ = రాగచ్భ్చాయను అనుకరించుటవలన; 
బుధాః = పండితులు; రాగాంగాని విదుః = రాగాంగములను తెలుపుచున్నారు; 
తథైవ = అట్టే; భాషాచ్చాయానుకారతః = భాషాఛాయను అను(క)సరించుటవలన; 
= భాషాంగములగుచున్నవి. 
తాత్సర్యము : రాగచ్భాయను అనుకరించుటవలన పండితులు రాగాంగములను 
తెలుపుచున్నారు. అట్లే బాషాచ్చాయను అను(క)సరించుటవలన భాషాంగములగు 
చున్నవి. 


భాషాంగాని सजुः 





అంగచ్చాయానుకారిత్వాదుపాంగం కథ్యతే బుధైః । 

తానానాం కరణం తం(త్రాః |క్రియాభేదేన కథ్యతే ॥ 2 ॥ 
ప్రతిపదార్థము : అంగచ్చాయానుకారిత్వాత్‌ = అంగచ్భ్ళాయను అనుకరించుటవలన; 
బుదైః = పండితులచే; ఉపాంగం కథ్యతే = ఉపాం౦గమని చెప్పబడుచున్నది; తానానాం 
కరణం = తానములయొక్క కరణము (చేయుట); తంటత్ర్యాః: = తంత్రియొక్క; 
క్రియాభేదేన = (క్రియాభేదముచే; కథ్యతే = చెప్పబడుచున్నది. 
తాత్పర్యము : అంగచ్చాయను అనుకరించుటవలన పండితులచే ఉపాంగమని 
చెవ్పబడు చున్నది.తానములయొక్క కరణము (చేయుట) తంత్రియొక్క 
క్రియాభేదముచే చెప్పబడుచున్నది. 

క్రియాయా యద్భవేదంగం క్రియాంగం తదుదాహృతమ్‌ । 

सदुः చ గాంధారో మధ్యమః సంచమస్తథా ॥ 3 ॥ 
ప్రతిపదార్థము : యత్‌ = ఏది; (క్రియాయాః = క్రియకు; అంగంభవేత్‌ = అంగమగునో; 
తత్‌ = అది; (క్రియాంగం ఇతి ఉదాహృతం = క్రియాంగమని చెప్పబడుచున్నది; 
షడ్డర్షభౌ = షడ్డరిషభములు; గాంధారః = గాంధారము; మధ్యనమః = మధ్యమము; 
పంచమః = పంచమము. 
తాత్సర్యము : ఏది (క్రియకు అంగమగునో అది (క్రియాంగమని చెప్పబడుచున్నది. 
షడ్డరిషభములు గాంధారము, మధ్యమము, పంచమము. 

ధైనతశ్చ నిషాదశ్చ స్వరాః సప్రైన క్రీర్తితాః । 
ప్రతిపదార్థము : దైవతః =ధైవతము; నిషాదశ్చ = నిషాదమని; స్వరాః = స్వరములు; 
29495 = చెప్పబడినవి. 
తాత్సర్యము : ధైవతము, నిషాదమని స్వరములు ఏడే చెప్పబడినవి. 

అధఢ స్వరన్యనస్థా 





ठम ठ నిషాదగాంధారౌ తిస్రిశ్చర్షభదైనతా ॥4॥ 

చతుశ్చతుశ్చ విజ్జేయాః షడ్డమధ్యనుపంచమాః । 
ప్రతిపదార్థము : నిషాదగాంధారౌ = నిషాదగాంధారములు; ద్వౌద్వౌ = రెండు, రెండు; 
రిషభోద్దెవతౌ = రివభోద్రెవతములు; (త్రిక(త్రిః చ = మూడు మూడును; 
షడ్డమధ్యమపంచమాః = షడ్డ, మధ్యమ, పంచమములు; చతుః చతుః చ = నాల్లునాల్లని; 
విజ్ఞేయాః = తెలియదగినవి. 


60 


क्छ : నిషాద గాంధారములు రెండు, రెండు రిషభ-దైవతములు -మూడు, 
మూడును షడ్డ మధ్యమ, పంచమములు నాల్గునాల్లని తెలియదగినవి. 


అధ రాగాంగరాగాః 


మధ్యమాది, శంకరాభరణ, తోడ్డి, దేశీ, హిందోలా, శుద్దబంగాలా, ఆ(క్రమపంచ, 
ఘంటారవ, గూర్జరి సోమరాగ, మాలవశ్రీ, దీపరాగ, వరాటిఇతి = అని = ద్వాదశ 
రాగాంగ సంపూర్ణరాగాః = 12 రాగాంగసంపూర్ణరాగములు; గౌడీ దేశీచ పహీనౌ, 
ధన్నాసి దేశాఖ్యాచరిహీనే ఇతి చత్యారో రాగాంగషాడవరాగా :- గౌడీ దేశీయును 
'పహీరములు, పంచమరహితములు, దన్నాసి దేశాఖ్యా చ= ధన్నాసి, దేశానామకములును 
(2) రిషభరహితములు; రహీనములు, ఇతిచత్వారః = అను నాల్గును; రాగాంగ 
షాడబరాగాః = రాగాంగషాడవరాగములు; భైరవశ్రీరాగౌ = భైరవి శ్రీరాగములు; 
రిపహీనౌ = రిషభపంచమములు లేనివి; మార్గ హీందోల గుండకీధరిహీనే = 
మార్గహిందోళము మరియు గండకిలు డ్లెైవతరిషభహీనములు; ఇతి = 
రాగాంగౌడబరాగములుఅని; వింశతీ రాగాంగ రాగాః = ఇరవైరాగములును; 
రాగాంగరాగములు; (20); కైశికి వేల ఉలి; శుద్దవరాటి,అదికామోద, నాట్టాభిరి, 
బృహద్దాక్షిణాత్యా, లఫ్వీదాక్షిణాత్యా పౌరాలీ భిన్నపౌరాలీ, మధుకరీ, రంగన్తి, గోరంజి, 
ప్రథమ మంజరి, సాలవాహిని, నట్టనారాయణ, स्थी), వేగరంజి, తరంగిణి, ధ్వనిః 
నాదాంతరి ఇతి = అని, భాషాసంపూర్ణరాగాః ఏకవింశతి? = భాషాసంపూర్ల్ణరాగములు 
ఇరువదియొకటి (21); కర్ణాటబంగాల, 556) = కర్ణాటబంగాల, సావేరి రాగములు; 
పహీనౌ = పంచమములేనివి; అంధాలి, శ్రీకంఠి, ఉత్సలి, ఇతి = అను; (త్రయః = 
మూడు రాగములు; గహీనాః = గాంధారములేనివి; గౌడీ, శుద్దా, సౌరాషష్టి, భమ్మాని, 
ఇతి చత్వారః = అను నాల్లును; గరిహీనాః = గాంధారరిషభములు లేనివి; సైంధీరాగః 
గహీనః = సైంధి గాంధారహీనరాగము; ఛాయారాగః గహీనః = ఛాయారాగము 
షడ్డరహితము; ఇత్యేకాదశ రాగాః = అనుపదకొండు రాగములు; భాషాంగషాడబాః 
= భాషాంగషాడబములు; నాగధ్వనిః హధభహీనః = నాగధ్వోనిరాగము, 
పంచమధైవతరహితమైనది; ఆహీరి, గరిహీనః = ఆహీరి గాంధార- ధైవత- రిషభ 
రిషభహీన రాగము; కాంభోజ: ధరిహీనః= కాంభోజి రహితరాగము; కచ్చోల్లి 
గౌల్లీరాగములు గాంధార నిషాదరహితరాగములు; గాంధారగతిః సపహీనః = 
గాంధారగతిరాగము షడ్డపంచమ రహితము; లలితా, छल, సైంధవః డోంబకి, 
069, కాలింది,ఖసీకా, ఇతి సప్తరాగాః = అను ఏడు రాగములు; పరిహీనాః = 
పంచమ రిషభహీనములు; ఇతి పంచదశ రాగాః = అను15 రాగములు; భాషాంగ 
బౌడవా ఇతి = భాషాంగ బొౌడబములనియు; సప్త చత్వారింశత్‌ రాగాః = 47 రాగములు; 
భాషాంగాః = భాషాంగములు. 





61 


అధఢథ ఉపాంగరాగా; ~ 


'సైంధవవరాటి; అంతలవరాటి, అవస్థానవరాటి, (ద్రావిడవరాటి, ప్రతాపవరాటి, స్వరవరాటి, 
తురుష్క, తోడ్డి, సౌరాష్ట్ర గూర్చ్ణరీ, దక్షిణగూర్ణరీ, ద్రావిడగూర్ణరి, కర్ణాటగౌడ, ద్రావిడగౌడ, 
ఛాయాగౌడ,లా ఉలీగౌడ, భైరవీ, సంహలకామోద, దేవాల, మహురీ, ఛాయానాట్టా 
ఇతి అష్టాదశ = అను18 (?) ఉపాంగసంపూర్ణరాగాః = ఉపాంగ సంపూర్ణరాగములు; 
మహారా(ష్ట్రగూర్డరి, ఖంభాతి, గురుంజి, రామ(క్రి ఇతి= అను; చత్వారః రాగాః = 
నాల్లురాగములు; రిహీనాః =. రిషభరహితములు; హుంబి- హీనా= హుంజిరాగము 
రహితము, నల్లారి గహీనా = మల్లారి- గాంధారరహితము; భల్లాతి రిహీనః = భల్పాతి 
రిషభహీనరాగము; ఏతే సప్త రాగాః= ఈయేడు రాగములు; ఉపాంగ షాడబాః = 
ఉపాంగషాడబరాగములు; ఛాయాతోడ్డి, దేశాలగౌడ, తురుష్కగౌడ, ప్రతాపవేలా ఉలి, 
పూర్ణట, ఏతే పంచ రాగాః = ఈబఐదు రాగములు; పరిహీనాః: = పంచమ- 
రిషభహీనములు; మడ్డారః గనిహీనాః = మడ్డారము గాంధార-నిషాదరహితరాగము; 
ఏతే షట్‌ एषः = ఈఆరు (6) రాగములు; ఉపాంగ జౌడవాః =ఉపాంగ 
బౌడవ(బ)ములు; ఇతి ఉపాంగరాగాః ఏకత్రింశత్‌ = అని ఉపాంగరాగములు 
ముప్పదియొకటి (31. 











क క్రియాంగరాగాః - 
దేవకి, త్రినేత్రకి, ఏతౌ సంపూర్ణరాగౌ = ఈ రెండును సంపూర్ణరాగములు; స్వభావకీ 
ధైవతహీనషాడబః = స్వభావకి ధైవతరహితషాడబ రాగము; ఏతే (త్రయః 
క్రియాంగరాగాః = ఈ మూడును (క్రియాంగరాగములు; ఇతి = అను; ఏకోత్తరశత 
సంఖ్యాపరిగణిత రాగమర్యే = 101గా లెక్కింప బడినరాగములలో; లోకవ్యవహారసిద్దానాం 
= లోకవ్యవహారమునందు (ప్రసిద్దములైన; కేషాంచిత్‌ రాగాణాం = కొన్నిరాగములకు; 
లక్షణం వక్ష్యే = లక్షణము చెప్పుదురు. 

మధ్యమాది చ తోడ్డీచ నసంతో భైరవస్తథా ॥ 5 ॥ 
ప్రతిపదార్దాము : మధ్యమాది చ తోడ్డీ చ వసంతః భైరవః = మధ్యమాది, తోడ్డీ, 
వసంతము, భైరవము, తథా = అట్టే; 


తాత్పర్యము : మధ్యమాది, తోడ్డీ,వసంతము, భైరవము అట్టే; 


శ్రీరాగః శుద్ధబంగాలో మాలవగ్రీస్తథైన చ । 
వరాటీ గౌడధన్నాసీ గూండకీ గూర్జరీ తథా ॥ 6 ॥ 


62 


॥ 


(कथक : శ్రీరాగః = శ్రీరాగము; శుద్దబంగాలః = శుద్దబంగాలము; మాలవశ్రీ: 
మాలవశ్రీ; వరాటీ =వరాటి; గౌడధన్నాసీ = గౌడధన్నాసిరాగములు; గూండకి 
గూండకి; గూర్దరి = గూర్చరీ; తథా = అట్టే; 


తాత్సర్యము : శ్రీరాగము, శుద్దబంగాలము, మాలవశ్రీ, వరాటి, గౌడధన్నాసిరాగములు 
గూండకి గూర్డరీ అట్టే; 
జం అట్ల 

దేశాఖ్యా దేశిరిత్యేతే రాగాంగాని విదుర్చుధాః । 

వేలాఉలిస్తథాంధాలీ సాయాలీ ఫలమంజరీ ॥ 7 ॥ 
ప్రతిపదార్థము : దేశాఖ్యా = దేశరాగము; దేశిః = దేశిరాగము; ఇతి ఏతే = అనునవి; 
రాగాంగాని విదుః = రాగాంగములుగా తెలియుదురు; వేలా ఉలిః = వేలా ఉలి; 
అంధాలీ = అంధాలి; సాయలీ = సాయలి; ఫలమంజరీ = ఫలమంజరి; 
తాత్సర్యము : దేశరాగము, దేశిరాగము, అనునవి రాగాంగములుగా తెలియుదురు. 
వేలాజలి, 'అంధాలి, సాయలి, ఫలమంజరి; 

(న?ల)లితా కైశికీ నాట్టా తథా శుద్ధా నరాటికా । 

శ్రీకంఠీ చేతి భాషాంగా నవ రాగాః ప్రక్రీర్తితాః ॥ 8 ॥ 





ప్రతిపదార్థము : లలితా = లలిత; కైశికీ = 98; నాట్టా ; శుద్ధా = శుద్ద; 
వరాటికా = వరాటిక; శ్రీకంరీ చ ఇతి = శ్రీకంఠియను; నవ రాగాః = తొమ్మిది 


రాగములు; భాషాంగాః (ప్రకీర్తితాః = భాషాంగరాగములుగా 'ప్రసిద్దములు. 
తాత్సర్యము : లలిత, కైశికి, నాట్ట, శుద్ద, వరాటిక, శ్రీకంఠియను, తొమ్మిదిరాగములు 
భాషాంగరాగములుగా (ప్రసిద్దములు. 

షడ్వరాట్యశ్చ రానుక్రిఖింభాతీ మల్బరస్తథా । 

చతుశ్చతుశ్చ విజ్జేయా గౌడగూర్డర్య ఏవ చ ॥ 9 ॥ 

క్త (3 

ప్రతిపదార్థము : షడ్వరాట్యః = ఆరువిధములైన వరాటియు; రామ(క్రిఖంభాతీ = 
రామ(క్రి- ఖంభాతీ రాగములు; ऊदुः = మల్హరము; (చతుశ్చతుశ్చ) గౌడగూర్డర్యౌ= 
గౌడగూర్ణరీ రాగములు. 
తాత్సర్యము : ఆరు విధములైన వరాటియు రామ(క్రి- ఖంభాతీరాగములు మల్హరము 
గౌడగూర్ణరీ రాగములు. 


ఛాయానాట్టా చ నుల్పారీ భలాతశ్ళెన భైరనీ । 

అమీ రాగా నిగద్యంత ఉపాంగా నీతికోవిదైః ॥ 10 ॥ 
'ప్రతిపదార్థము :ఛాయానాట్టా = చాయానాషట్ట; మల్టరీ = మల్బరి; భలాతః = భలాతము; 
భైరవీ = భైరవి; అమీ రాగాః = ఈరాగములు; ఉపాంగాని ఇతి నిగద్యంతే = 
ఉపాంగములని చెప్పబడుచున్నవి. 
తాత్సర్యము : చాయానాట్ట, మల్హరి, భలాతము, భైరవి, ఈరాగములు, ఉపాంగములని 
చెప్పబడుచున్నవి. 

దేవకీ సా చ విజ్లేయా క్రియాంగమితి సమ్మతా । 

మధ్యమ గ్రామసంభూతా నుధ్యమాంశగ్రహాన్వితా ॥ 11 ॥ 
ప్రతిపదార్దము : సా దేవకీ = ఆ దేవకీ రాగము; (క్రియాంగమితి విజ్ఞేయా = 
క్రియాంగమని తెలియదగినది; మధ్యమా (గ్రామసంభూతా = మధ్యమ(గ్రామజనితము; 
మధ్యమాంశ (గ్రహాన్సితా = మధ్యమాంశగ్రహముతో కూడినదియు; 
తాత్పర్యము : ఆదేవకీ రాగము (క్రియాంగమనితెలియదగినది. మధ్యమ గ్రామజనితము 
మధ్యమాంశగ్రహముతో కూడినదియు; 

మధ్యమాదిరితి ఖ్యాతా శృంగారే వినియుజ్యతే । 

ఏతామేన ప్రయుజ్యాదౌ వైణికా వాంశికాస్తథా ॥ 12 ॥ 
ప్రతిపదార్థము : మధ్యమాదిరితిఖ్యాతా = మధ్యమాదియని (ప్రసిద్దినొందినదై; శృంగారే 
వినియుజ్యతే = శృంగారరసమందు ఉపయోగింపబడుచున్నది; ఏతాం ఏవ = దీనినే; 
'వైణికాః = వైణికులు; వాంశికాః = వేణువాదకులు; ఆదౌ 'ప్రయుజ్య = మొదట (ప్రయోగించి; 
తాత్సర్యము : మధ్యమాదియని 'ప్రసిద్దినొందినదై శృంగారరసమందు ఉపయోగింప 
బడుచున్నది. దీనినే వైణికులు వేణువాదకులు మొదట (ప్రయోగించి; 

పళ్ళాదభినుతం రాగం ప్రకుర్వంతి విచక్షణా: । 

మధ్యమాదిః 

ఆంగం షోడనరాగస్య సంపూర్ణం చ సమస్వరమ్‌ ॥ 13 ॥ 
ప్రతిపదార్థము శ పశ్చాత్‌ = తరువాత; అభిమతం రాగం = ఇష్టమైన రాగమును; 
'ప్రకుర్వంతి = ప్రయోగింతురు. మద్యమాదిః 
తాత్సర్యము : తరువాత ఇష్టమైనరాగమును ప్రయోగింతురు; 


షడ్డతారా గనుంద్రా చ న్యాసాంశగ్రహనుధ్యనా । 
తోడ్డీ నామ ప్రసిద్దో=యం రాగో दु నియుజ్యతే ॥ 14 ॥ 


ప్రతిపదార్థము : షాడవరాగస్య అంగం = షాడవరాగాంగము; సంపూర్ణం = 
సంపూర్ల్ణరాగము; సమస్వరం = సమస్వరముకలదియు; షడ్డతారా = షడ్డము 
తారమందుకలదియు; గమం॥ద్రా = గాంధారము మం(ద్రమైనదియు; న్యాసాంశగ్రహ 
మధ్యమా = న్యాసాంశగ్రహమధ్యమమైనదియు అయిన; తోడ్డీ నామ = తోడ్డీయను; 
అయం ప్రసిద్దఃరాగః = (ప్రసిద్దమైనరాగము; హర్షే = సంతోషమందు; నియుజ్యతే = 
ప్రయోగింపబడును. 
తాత్పర్యము : షాడవరాగాంగము సంపూర్ణరాగము సమస్వరముకలదియు షడ్డము 
తారమందుకలదియు గాంధారము మంద్రమైనదియు న్యాసాంశగ్రహ మధ్యమమై 
నదియు అయిన తోడ్డీయను 'ప్రసిద్దమైన రాగము సంతోషమందు (ప్రయోగింపబడును. 
॥ తోడ్డీ ॥ 
£ 

మార్గహిందోలరాగాంగం హిందోలో వేడిసంజ్ఞితః । 

అంశన్యాసే గ్రహీ షడ్డః తస్య తారే తు మధ్యమః ॥ 15 ॥ 
(ప్రతిపదార్థము : మార్గహిందోలరాగాంగం = మార్గహిందోలరాగాంగము; హిందోల= 
హింద్లోలము; వేడిసంజ్ఞితః = వేడి అను సంజ్ఞకలది (వేడిసంజ్ఞకలదగుట వలన); 
అంశన్యాసే గ్రహీ = అంశన్యాసగ్రహమందు; షడ్డః = షడ్డము; తస్య తారే తు = 
దానియొక్క తారమందుమా'త్రము; మధ్యమః = మధ్యమము. 
తాత్పర్యము : మార్గహిందోలరాగాంగము హిందోలము, వేడిఅనుసంజ్ఞకలది, 
(వేడిసంజ్ఞకలదగుటవలన) అంశన్యాస(గ్రహమందు షడ్డము, దానియొక్క తారమందు 
మా('త్రము మధ్యమము. 

షడ్డస్వరో భవేన్రంద్రే లోడితో రిధవర్ణితః । 

సపయో: కంపితశ్టైన శృంగారే వినియుజ్యతే ॥ 16 ॥ 
ప్రతిపదార్థము : మం[ద్రే = మం[ద్రమందు; షడ్డస్వరః భవేత్‌ = షడ్డమగును; తోడిత= 
తోడివలన; రిధవర్ణితః = రిషభ్‌ -ధైవతములచే విడువబడినది; సపయోః 
షడ్డపంచమములందు; కంపితశ్ళ ఏవ = కంపితమైనదిగ; శృంగారే వినియుజ్యతే = 
శృంగారరసమందు ప్రయోగింపబడును. 





65 


తాత్పర్యము : మం(ద్రమందు షడ్డమగును. తోడివలన రిషభోరెవతములు 
విడువబడి నది. షడ్డపంచమములందు కంపితమగును. శృంగారరస మందు 
ప్రయోగింపబడును. 

అయమేన వసంతాఖ్యః ప్రోకో రాగవిచక్షడైః । 
ప్రతిపడార్థము : రాగవిచక్షణైః = సంగీతకోవిదులచే; అయమేవ = ఇదియే; వసంతాఖ్యః 
రాగః =వసంతమను రాగముగా; (ప్రోక్తః = చెప్పబడినది. 
తాత్సర్యము : సంగీతకోవిదులచే ఇదియే వసంతమనురాగముగా చెప్పబడినది. 

॥ వసంతం ॥ 

భిన్నషడ్డసముద్భూతో నున్యసోధాంశభూషితః ॥ 17 ॥ 

సనుస్వరోరాపత్యక్తః |ప్రార్థనేభైరనః స్మృతః । 
ప్రతిపదార్థము : భిన్నషడ్డసముద్భూతః = భిన్నషడ్డమునుండి జనించినది; మన్యాసః= 
మధ్యమన్యాసము; ధాంశభూషితః = దైవతాంశ అలంకృతము; సమస్వరః = సమస్పరము, 
రిపత్యక్తః = రిషభపంచమవర్ణితము; ప్రార్థనే =(ప్రార్థనమందు; భైరవః స్మృతః = భైరవము 
(గాతలవబడుచున్నది. 
తాత్సర్యము : భిన్నషడ్డమునుండి జనించినది మధ్యమన్యాసనము దైవతాంశ 
అలంకృతము సమస్వరమురిషభ పంచమవర్దితము ప్రార్తనమందుభైరవము (గా) 

ध 5 
తలవబడుచున్నది. 
॥ థైరనః ॥ 
శ్రీరాగష్టక్కరాగాంగం నుతారో మంధద్రగస్తథా ॥ 18 ॥ 


రిపంచనువిహీనో =యం సముశేషస్వరాశ్రయః । 
షడ్డన్యాస గ్రహాంశశ్చ రసే వీరే ప్రయుజ్యతే ॥ 19 ॥ 


'ప్రతిపదార్థము : శ్రీరాగష్టక్కరాగాంగం = శ్రీరాగష్టక్కరాగాంగము; మతారః = 
మధ్యమతారము; మంధద్రగః = గాంధారమం॥ద్రము; అయం = ఇది; రిపంచమవిహీన= 
రిషభపంచమరహితము; సమశేషస్వరాశ్రయః =సమశేషస్వరమునాశ్రయించునది; 
షడ్డన్యాసగ్రహాంశ = షడ్డన్యాసగ్రహాంశము; వీరే రసే = వీరరసమందు; ప్రయుజ్యతే= 
ప్రయోగింపబడుచున్నది. 


66 


తాత్పర్యము : శ్రీరాగష్టక్కరాగాంగము మధ్యమతారము గాంధారమం॥ద్రము ఇది 
రిషభపంచమరహితము సమశేషస్వరమునా(శ్రయించునది. షడ్డన్యాస(గ్రహాంశము 
१८७०२००८ ప్రయోగింపబడుచున్నది. 

॥ శ్రీరాగః ॥ 

శుద్ధషాడబరాగాంగం శుద్ధబంగాలసంజ్ఞితః । 

(నా?న్యా) సాంశో నుధ్యమేనాస్య (म्द వినియోజనమ్‌ ॥ 20 ॥ 
ప్రతిపదార్థము : శుద్దషాడబరాగాంగం = శుద్దషాడబరాగాంగము; శుద్దబండాల సంజ్ఞక= 
శుద్ధ్దబంగాలమను సంజ్ఞకలది; అస్య = దీనికి; మధ్యమేన న్యాసాంశః = మధ్యమన్యా 
సాంశము; |ప్రహర్షే = సంతోషమందు; వినియోజనమ్‌ = ఉపయోగము. 
తాత్పర్యము : శుద్దషాడబరాగాంగము శుద్దబంగాలమను సంజ్ఞకలది. దీనికి 
మధ్యమన్యాసాంశము. సంతోషమందు ఉపయోగము. 

॥ శుద్దబంగాలః ॥ 
ॐ 

మాలవాదేః భవేదంగం కైశికన్య సమస్వరా । 

సంపూర్ణతారమం ద్రస్థషడ్డస్వరవిరాజితా ॥ 21 ॥ 
ప్రతిపదార్థము : మాలవాదేః అంగం భవేత్‌ = మాలవాదికి అంగమగును; కైశికస్య 
సమస్వరా = కైశికికి సమానస్వరముకలది; సంపూర్ణా = సంపూర్ల్ణరాగము; తారమం(ద్రష 
డ్ఞస్వరవిరాజితా = తారమం(ద్రములందు షడ్డము ప్రకాశించునది (ఉన్నది). 
తాత్పర్యము : మాలవాదికి అంగమగును. కైశికికిసమానస్పరముకలది. సంపూర్ల్ణరాగము. 
తారమంద్రములందు షడ్డము (ప్రకాశించునది (ఉన్నది). 

షడ్డాంశన్యాససంపన్నా మాలవశ్రీరియం నుతా । 

మూర్భనా శుద్దమధ్యా చేత్‌ సైన హర్గపురీ నుతా ॥ 22 ॥ 

శృంగారే వినియోగః స్యాదనయోస్తు ద్వయోరపి । 

'ప్రతిపదార్థము : షడ్డాంశన్యాససంపన్నా = షడ్డాంశన్యాసమున్నది అయిన; ఇయం = 
ఇది; మాలవశ్రీః మతా = మలవశ్రీగా యిష్టమైనది; మూర్భనా = మూర్చన; 
శుద్దమధ్యాచేత్‌ = శుద్దమధ్యమమయినచో; సైవ = అదియే; హర్షవురీ మతా = 


67 


హర్షపురి యగును; అనయోః ద్వయోరపి = ఈ రెండింటికి; శృంగారే వినయోగః 
స్యాత్‌ = వినియోగమగును. 


తాత్పర్యము : షడ్డాంశన్యాసమున్నది అయిన ఇది మాలవశ్రీగా యిష్టమైనది. మూర్చన 
శుద్దమధ్యమమయినచో అదియే హర్షపురియగును. ఈశెండింటిీకి వినియోగమగును. 


॥ మాలవశ్రీ ॥ 

విభాషా రాగరాజస్య పంచమస్య వరాటికా ॥23॥ 

ధాంశా షడ్డ గ్రహన్యాసా ధతారా మంద్రమధ్యమా ॥ 24 ॥ 
ప్రతిపదార్థము : రాగరాజస్య పంచమస్య = రాగరాజమైన పంచమమునకు; విభాషా 
వరాటికా = వరాటిక విభాషయైనది; దాంశా = ధైవతాంశము; షడ్డ(గ్రహన్యాసా = 
షడ్డగ్రహన్యాసము కలది; ధతారా = ధైవతతారము; మం(ద్రమధ్యమా = మంద్రమందు 
మధ్యమముకలది. 
తాత్సర్యము : రాగరాజమైన పంచమమునకు వరాటిక విభాషయైనది. దైవతాంశము 
షడ్డగ్రహన్యాసముకలది. ధైవతతారము మం॥ద్రమందు మధ్యమముకలది. 

సమశ్లేషస్వరా పూర్ణా శృంగారే యాష్టికోదితా ॥ 24 ॥ 
ప్రతిపదార్థము : సమశ్లేషస్సరా = సమశ్లేషస్వరయుతము; పూర్ణా = సంపూర్ణరాగము; 
శృంగారే = శృంగారరసమందు; యాష్టికోదితా = పెద్దలచే చెప్పబడినది; (వినియోగ 
మునకు). 
తాత్సర్యము : సమక్లేషస్వరయుతము సంపూర్ణరాగము. శృంగారరసమందు పెద్దలచే 
చెప్పబడినది (వినియోగమునకు). 

॥వరాటీ ॥ 

గౌడః స్యాట్టక్కారాగాంగం నిన్యాసా శగ్రహాన్సితః । 

వర్ణిత: పంచమేనైన రసే వీరే నియుజ్యలే ॥ 25 ॥ 

రాగే రంగనిషాదిన్యా నదంతి న తు మే మతమ్‌ । 
ప్రతిపదార్థము : గౌడః = గౌడము; టక్కారాగాంగం = టక్కారాగాంగము; స్యాత్‌ = 
అగును; నిన్యాసాంశగ్రహాన్సితః = నిషాదన్యాసాంశగ్రహసమన్సితము; పంచమేనైనవర్దితః 


68 


= పంచమస్వరత్యక్తము; వీరే రసే నియుజ్యతే =వీరరసమందు ప్రయోగించ బడునది; 
రంగనిషాదిన్యా రాగే వదంతి = రంగనిషాదిని (అగుటచే) రాగమందు (ప్రయోగము) 
చెప్పుచున్నాను; కింతు = కాని; మే మతం న = నామతముకాదు. 
తాత్సర్యము : గౌడము, టక్కారాగాంగము అగును. నిషాదన్యాసాంశగ్రహసమన్వితము 
పంచమస్వరత్యక్తము వీరఠరసమందు (ప్రయోగించబడునది. రంగనిషాదిని(అగుటచే) 
రాగమందు (ప్రయోగము) చెప్పుచున్నాను. కాని నామతముకాదు. 
॥గౌడ॥ 
అంగం ధన్నాసికా ప్రోక్తా శుద్ధకైశికమధ్యమే ॥ 26 ॥ 


షడ్డాంశగ్రహమన్యాసా షాడబా బుషభోర్డితా । 

గాంధారమధ్యమస్వల్సా రసే వీరే నియుజ్యతే ॥ 27 ॥ 
ప్రతిపదార్థము : ధన్నాసికా అంగం|ప్రోక్తా = ధన్నాసికాంగముగా చెప్పబడునది; శుద్దకైశిక 
మధ్యమము కలది; షడ్జాంశగ్రహమన్యాసా = షడ్డాంశగ్రహము మన్యాసముకలది; షాడబా 
= షాడబరాగము; బుషభోర్దితా = రిషభత్యక్తము; గాంధారపంచము స్వల్పా = గాంధార 
పంచమములు (మం'ద్రమందుకలది)స్వల్పమైనది; వీరరసే నియుజ్యతే = వీరర మందు 
'ప్రయోగింపబడుచున్నది. 


తాత్సర్యము : ధన్నాసికాంగముగా చెప్పబడుచున్నది. శుద్దకైశికమధ్యమము కలది. 
షడ్డాంశక(గ్రహము మన్యాసము కలది. షాడబరాగము రిషభత్యక్తము, గాంధారపంచ 
మములు (మం[ద్రమందుకలది) స్వల్పమైనది. వీరరసమందు ప్రయోగింపబడుచున్నది. 
॥ ధన్నాసీ ॥ 

దేశిహిందోలరాగాంగం షడ్డాంశన్యాససంయుతః । 

రిధత్యక్తా గతారా చ శేషైరాందోలితా స్వరైః ॥ 28 ॥ 

సమంధద్రా హాస్యశృంగారే గేయా గుండకృతిర్భనేత్‌ । 
ప్రతిపదార్థము : దేశిహిందోలరాగాంగం = దేశిహిందోలరాగాంగము; షడ్డాంశన్యాస 
సంయుతా = షడ్డాంశన్యాసయుతము; రిధత్యక్తా = రిషభదైవతవర్ణితము; గతారా = 
గాంధారతారము; శేషైః స్వరైః ఆందోలితా = మిగిలిన స్వరములచే కంపనముకలది; 


69 


పమం॥ద్రా= कणः హాస్యశృంగారే గేయా = హాస్య- శృంగారరసములందు 
గానము చేయదగినది; గుండకృతిః భవేత్‌ = గుండకృతియగును. 

తాత్సర్యము : దేశిహిందోలరాగాంగము షడ్డాంశన్యాసయుతము, రిషభధైవతవర్టితము, 
గాంధారతారము మిగిలిన న్వరములచే కంపనముకలది. పంచమమం|ద్రము 
హాస్య-శృంగారరసములందు గానము చేయదగినది గుండకృతియగును. 


॥ గుండకృతిః ॥ 


రిగ్రహాంశా చ నున్యాసా జాతా పంచమషాడనల్‌ ॥ 29 ॥ 

నుమంద్రా చ నితారా చ రిధాభ్యామపి భూయసీ । 

గూర్డరీ తాడితా పూర్ణా శృంగారే వినియుజ్యలతే ॥ 30 ॥ 
ప్రతిపదార్థము : (గ్రహాంశా = రిషభ(గ్రహాంశము కలది; మన్యాసా = మధ్యమన్యాసము; 
జాతా = అయినది; పంచమషాడవత్‌ = పంచమన్యాసము; మమం॥ద్రా = 
మధ్యమముంద్రము; నితారా = నిసాదతారము; రిధాఖ్యామపి = రిషభదైవతములకంటె; 
భూయసీ = అధికమైనది; గూర్చరీ తాడితా = గూర్చరిచేతను కొట్టబడినది; పూర్ణా = 
సంపూర్ణరాగము; శృంగారే వినియుజ్యతే = రసరాజమందువినియోగపడును. 
తాత్సర్యము : రిషభ(గ్రహాంశముకలది. మధ్యమన్యాసము అయినది. పంచమన్యాసము 
మధ్యమమంధద్రము నిషాదతారము, రిషభధైవతములకంటె అధికమైనది. గూర్ణరీచేతను 
కొట్టబడినది, సంపూర్ణరాగము. రసరాజమందు వినియోగపడును. 

॥ గూర్చరి ॥ 

గాంధారపంచమాూ జ్ఞాతా బుషభేణ ०४६०२ । 

ध చ సనుస్వరా 131n 
ప్రతివదార్థము : గాంధారపంచమాత్‌ జాతా = గాంధారపంచమములనుండి 
జనితమైనది; బుషభేణవివర్ణితా = రిషభముచే త్యక్తము; (గ్రహాంశన్యాససంబంధ 
గాంధారః = గాంధారగ్రహాంశన్యాసముకలది; సమస్వరా = సమస్వరముకలది. 
తాత్పర్యము : గాంధారపంచమములనుండి జనితమైనది. రిషభముచే త్యక్తము. 
గాంధార[గ్రహాంశన్యాసముకలది. సమస్వరముకలది. 


70 


నిషాదమంద్రా గాంధారస్సురితేన విరాజితా । 
షాడబా యది రాగాంగం నంశే పూర్ణే చ దృశ్యతే ॥ 32 ॥ 
ప్రతిపదార్థము : నిషాదమం(ద్రా = మం(త్రమందు నిషాదముకలది; గాంధారస్ఫురితేన 
విరాజితే =గాంధారస్ఫురణచేతనే ప్రకాశించునది; రాగాంగం = రాగాంగము; షాడబా 
యది = షాడబమైనచో; పూర్ణే = పూర్ణరాగము; వంశే దృశ్యతే = వేణువునందు 
కనబడుచున్నది. 
తాత్సర్యను : మం(త్రమందు నిషాదముకలది, గాంధారస్ఫురణచేతనే (ప్రకాశించునది, 
రాగాంగము షాడబమైనచో పూర్ణరాగము వేణువునందు కనబడుచున్నది. 
దేశాఖ్యః స్యాదంగరేన(?) గుప్తస్య గనుంద్రా సంచమోజ్ఞితా । 
బుషభాంశగ్రహన్యాసా తథా సనునిభూయసీ ॥ 33 ॥ 
ప్రతివదార్దము : రేవగుప్తస్య = రేవగుప్తకు; దేశాఖ్యః అంగః స్యాత్‌ = దేశి(శ) 
అంగమగును; గమం(ద్రా =గాంధారమం[ద్రము; పంచమోజ్ఞితా = రిషభాంశగ్రహ 
న్యాసము; తథా =అట్లే: సమనిభూయసీ = షడ్డమధ్యమనిషాదములందు అధికము. 
తాత్సర్యము : రేవగుప్తకు దేశి అంగమగును. గాంధారమం|ద్రము రిషభాంశగ్రహ 
న్యాసము. అట్లే షడ్డమధ్యమనిషాదములందు అధికము. 


దేశీ నాను ప్రయోక్తవ్యా రాగోఒయం కరుణే రసే । 


ప్రతిపదార్థము : దేశీ నామ = దేశీ రాగము; కరుణే ठर = కరుణరసమందు; 
'ప్రయోక్తవ్యా = ఉపయోగింపదగినది. 
తాత్సర్యము : దేశీరాగము కరుణరసమందు ఉపయోగింపదగినది. 

కకుభప్రభవా భాషా యా ప్రోక్తా భోగనర్దనీ ॥ 34 ॥ 

వేలాఉలీ తదంగం స్యాత్‌ పరిపూర్ణసమస్వరా । 
ప్రతిపదార్థము : యా = ఏది; భోగవర్హనీ = భోగములనువృద్దిపాందించు; భాషా = 
భాషయో; సా = అది; కకుభప్రభవా = దిగ్జనితము; వేలా ఉలీ = వేలా ఉలిరాగము; 
తదంగం స్యాత్‌ = దాని అంగము అగును; పరిపూర్ణసమస్సరా = పరిపూర్ణరాగమును, 
సమస్వరముకలదియును; 


71 


తాత్సర్యము : ఏది భోగములను వృద్ది పొందించు భాషయో అది దిగ్జనితము. వేలా 
ఉలిరాగముదానిఅంగములఅగును. పరిపూర్ల్ణరాగమును, సమస్వరముకలదియును; 


ధైవతాంశప్రహన్యాసా ధతారా నుంద్రమధ్యనూ ॥ 35 ॥ 
షడ్డేన కంపితా సేయం నిప్రలంభే నియుజ్యలతే ॥ 


ప్రతిపదార్థము : ధైవతాంశగ్రహన్యాసా = దైవతాంశగ్రహన్యాసము; ధతారా = 
ధైవతతారము; మం(ద్రమధ్యమా = మం[ద్రమధ్యమము; షడ్డేన = షడ్డముచేత; కంపితా= 
కంపనముగల; సా ఇయం = ఆ యీ రాగము; విప్రలంభే నియుజ్యతే = విప్రలంభ 
శృంగార రసమందు ప్రయోగింప బడుచున్నది. 


తాత్సర్యము : దైవతాంశగ్రహన్యాసము ధైవతతారము, మం(ద్రమధ్యమము, షడ్డముచేత 
కంపనముగల ఆ రాగము విప్రలంభశృ్ళంగారరసమందు (ప్రయోగింపబడుచున్నది. 


॥ వేలా ఉలీ॥ 
విభాషాంధాలికా ప్రోక్తా జాతా మాలనపంచమాత్‌ ॥ 36 ॥ 


ప్రతిపదార్థము : విభాషా = విభాషచే; అంధాలికా (ప్రోక్తా = అందాలిగా చెప్పబడుచున్నది; 
మాలవపంచమాత్‌ = మాలవపంచమమునుండి; జాతా = జన్మించినది 


తాత్పర్యము : విభాషచే ఆందాలిగా చెప్పబడుచున్నది. మాలవపంచమమునుండి 
జన్మించినది. 


బృహతీ దాక్షిణాత్యోత్థా గహీనా మధ్యమాంశకా । 
షాడవా షడ్డమంద్రా చ నిధాల్సా మంద్రమధ్యబాక్‌ ॥ 37 ॥ 


పంచనున్యాససంయుక్తా రసే నీరే నియుజ్యతే । 


॥ 


వ్రతివదార్థము : బృహతీ = (అధికమైనది) బృహతి; మధ్యమాంశకా 
మద్యమాంశకము; షాడవా = షాడవము; షడ్డమం(ద్రా = షడ్డమం॥ద్రము; నిధాల్పా 
నిషాదధైవతాల్పకము; మం|ద్రమధ్యభాక్‌ = మం[ద్రమధ్యమము విలసిల్లునది; 
పంచమన్యాససంయుక్తా = పంచమ న్యాసముకల్గియున్నది; వీరరసే = వీరరసమందు; 
నియుజ్యతే = ఉపయోగింపబడుచున్నది. 


తాత్పర్యము : (అధికమైనది)బృహతి మధ్యమాంశకము. షాడవము షడ్డమం|ద్రము. 


72 


నిషాదధైవతాల్పకము ० విలసిల్లునది. పంచమన్యాసము కల్గియున్నది. 
వీరరసమందు ఉపయోగింపబడుచున్నది. 


॥ అంధాలీ ॥ 
కకుభోలత్లా రగత్యంగం ధాంతా మధ్యగ్రాహాంశకా ॥ 38 ॥ 


గతారా స్వల్పషడ్డా చ పంచమేన వివర్ణితా । 
పముంద్రా సాయరీ జ్ఞేయా కర్తవ్యా కరుణే రసే ॥ 39 ॥ 


ప్రతిపదార్థము : కకుభోతా = దిగ్జనితమును; రగత్యంగం = రగతికి అంగము; 
ధాంతా = ధైనవతాంతము; మధ్య(గ్రహాంశకా = మధ్య(గ్రహాంశము; గతారా = 
గాంధారతారము; స్వల్పషడ్డా = షడ్డఅల్పము; పంచమేన వివర్ణితా = పంచమత్యక్తము; 
సమం|ద్రా = సంచమమం(ద్రమును; సాయరీ జ్ఞేయా = సాయరిగా తెలియదగినది; 
కరుణే రసే కర్తవ్యా = కరుణరసమందు (ప్రయోగార్హము. 


తాత్సర్యము : దిక్జనితమును రగతికి అంగము, ధైవతాంతము,మధ్య(గ్రహాంశము, 
గాంధారతారము, వడ్డఅల్పము, పంచవుత్యక్కము, పంచమమం॥ద్రమును, 
సాయరిగాతెలియదగినది. కరుణరసమందు 'ప్రయోగార్హము. 


॥ సాయరీ ॥ 


గనుంద్రా ధరితారా చ గ్రహాంశస్య ససంచమూ | 

గమాఢ్యా చాల్పశేషా చ ప్రోక్తా ప్రథమమంజరీ ॥ 40 ॥ 

పంచమాదిర్య తస్తస్మాదుత్సవే నినియుజ్యతే । 
ప్రతిపదార్దము : గమం(ద్రా = గాంధారమం(ద్రము; ధరితారా = థైవతరిషభతారము; 
సపంచమాగ్రహాంశస్య = పంచమ(గ్రహాంశము; యతః పంచమాదిః = పంచమాది 
(వలన); ఉత్ళవే వినియుజ్యతే = ఉత్సవమందు (ప్రయోగింపబడుచున్నది; గమాఢ్యా= 
గాంధారసంవర్హకము; అల్బశేషా =అల్పశేషమును; ప్రథమమంజరీ (ప్రోక్తా = ప్రథమ 
మంజరిగా చెప్పబడుచున్నది. 
తాత్సర్యము : గాంధారమం(ద్రము, థైవతరిషభతారము, పంచమ(గ్రహాంశము, 
పంచమాది(వలన) ఉత్సవమందు (ప్రయోగింపబడుచున్నది. గాంధారసంవర్దకము 
అఆల్పశేషమును ప్రథమమంజరిగా చెప్పబడుచున్నది. 


73 


॥ ఫలమంజరీ ॥ 


(ల?) గలితాటక్కరాగా తు తదంగం లలితా మతా ॥ 41 ॥ 
షడ్డాంశన్యాససంయుక్తా జ్ఞేయా వీరే రిపోజ్జితా ॥ 
కె జ్ఞ स 
'ప్రతిపదార్థము : టక్కరాగాత్‌ గలితా = టక్కరాగమునుండి చ్యుతమగుటవలన; 
లలితా తదంగం మతా = లలితటక్కరాగాంగముగా ఒప్పినది; షడ్డాంశసంయుక్తా = 
షడ్డాంశన్యాసయుతము; రిపోజ్లితా = రిషభపంచమవర్థితము; వీరే జ్ఞేయా = 
వీరరసమందు (ప్రయోక్తవ్యము. 
తాత్పర్యము : టక్కరాగమునుండి చ్యుతమగుటవలన లలితటక్కరాగాంగముగా' 
ఒప్పినది. షడ్డాంశన్యాసయుతము రిషభపంచమవర్ణితము నీరరసమందు(ప్రయోక్తవ్యము. 
॥ లలితా ॥ 

మగ్రహన్యాససంయుక్తా సాంశా తారేణ వర్ణితా ॥ 42 ॥ 

సమస్వరా రిపత్యక్తా సమంద్రా స్వసికాభవేత్‌ ' 

గాంధారాదిర్యతస్తస్మాత్‌ సంకీర్ణా కరుణే భవేత్‌ ॥ 43 ॥ 
ప్రతిపదార్థము : మ(గ్రహన్యాససంయుక్తా = మ(గ్రహన్యాసయుతము; సాంశా = 
షడ్డాంశము; తారేణ रक = తారములేనిది; సమస్వరా = సమస్వరయుతము; 
రిపత్యక్తా = రిషభసంచమవర్దితము; సమం(ద్రా = షడ్డమం॥ద్రము; స్వసికా భవేత్‌ = 
స్వసికయగును; యతః గాంధారాదిః = గాంధారాది యగుటవలన; సంకీర్ణా = 
సంకీర్ణమైనదియు; కరుణే భవేత్‌ = కరుణరసమందు (ప్రయోగార్హము. 
తాత్సర్యము : మ(గ్ర హన్యాసయుతము, షడ్డాంశము, తారములేనిది, సమస్వరయుతము. 
రిషభపంచమవర్దితము. షడ్డమం॥ద్రము స్వసికయగును. గాంధారాదియగుటవలన 
సంకీర్లమైనదియు కరుణ(ప్రయోగార్హము. 

"కైశిక ॥ 
షడ్డాంశా చ (గ్రహన్యాసా సంపూర్ణా చ సనుస్వరా । 
తథా తారా చ మంద్రా చ యావద్గాంధారపంచమౌ ॥ 44 ॥ 


భాషాయాః (१) పింజరీ తస్యా అంగం నాట్టాఒభిధీయతే । 


74 


'ప్రతివదార్థము : (గ్రహన్యాసాషడ్డాంశా = షడ్డాంశ(గ్రహన్యాసము; సంపూర్ణా = 
నంపూర్ణరాగము; సమస్వరా = సమస్వరము; గాంధారపంచమౌ = గాంధార 
పంచమములు; తారా మం(ద్రా చ = తారమం(ద్రములు; (బహుశ (క్రమముగా) పింజరీ 
స్యాత్‌ = పింజరియగును; తస్యాః = దానికి; భాషాయాః అంగం నాట్టా అభిధీయతే 
= భాషాంగమునాట్టరాగమగును. 

తాత్సర్యనుు క వడ్డాంశగ్రహాన్యాన ము నంపూర్ణరాగము నమన్వరము, 
గాంధారపంచమములు, తారమం|ద్రములు, (బహుశ (క్రమముగా) పింజరియగును. 
దానికి భాషాంగము నాట్టరాగమగును. 


॥నాట్టా॥ 
ट 

సౌవీరకస్య సౌవీరముఖ్య భాషా చయా స్మృతా ॥ 45 ॥ 
ప్రతిపదార్థము : పింజరిస్యాత్‌ = పింజరియగును; తస్యాః = దానికి; భాషాయాః 
అంగం నాట్టా అభిధీయతే = భాషాంగము నాట్టరాగమగును; యా = ఏది; సౌవీరకస్య= 
సౌవీరముయొక్క; సౌవీరిముఖ్యభాషా = సౌవీరము (ప్రథాన భాషయో; 
తాత్పర్యము : పింజరియగును. దానికి భాషాంగము నాట్టరాగమగును. ఏది 
సౌవీరముయొక్క, సౌవవీరము (ప్రధాన భాష; 

తదంగం మోదకీ నాన్నూ 'సైన శుద్ధా నరాటికా । 

అస్యా న్యాసాంశయోః: షడ్డప్రచురా ధనిపాస్తథా ॥ 46 ॥ 
ప్రతిపదార్థము : తదంగం = దాని అంగము; మోదకీ నామ్నా = మోదకీ యనుపేరు 
కలది; సైవ = అదియే; శుద్దా వరాటికా = శుద్దవరాటి; అస్యాః న్యాసాంశయోః = దీని 
న్యాసాంశములందు; షడ్డప్రచురా = షడ్డ(ప్రాచుర్యము కలది; తథా = అట్లే: ధనిపాః = 
ధైవత, నిషాద, పంచమములు; 
తాత్సర్యము : దాని అంగము మోదకి యనుపేరుకలది. అదియే శుద్దవరాటి. దీని 
న్యాసాంశములందు షడ్డప్రాచుర్యము కలది. అట్టే ధైవత, నిషాద, పంచమములు; 

సంపూర్ణోఒయం రసే శాంతే ప్రయోగో=ఒస్యాః ప్రదర్శ్యతే । 

శ్రీకంఠీ భిన్నషడ్లోల్టా గహీనా షాడబా భవేత్‌ ॥ 47 ॥ 


75 


'ప్రతిపదార్థము : అయం సంపూర్ణ: = ఇది సంపూర్ల్ణరాగము; అస్యా; (ప్రయోగ: = దీని 
ప్రయోగము, శాంతే రసే = శాంతరసమందు; (ప్రదర్శ్యతే =కనబడుచున్నది; శ్రీకంఠీ= 
శ్రీకంఠి; భిన్నషడ్డోత్థా = భిన్నషడ్డోద్భవము; గహీనా = గాంధార రహితము; షాడబా 
భవేత్‌ = షాడబరాగము. 
తాత్పర్యము : ఇది సంవూర్ణరాగము. దీని ప్రయోగము శాంతరన మందు 
కనబడుచున్నది. శ్రీకంఠి భిన్నషడ్టోద్భవము. గాంధారరహితము. షాడబరాగము. 
(యాంి?ధాం) శన్యాసగ్రహోఫేతా తథా ధైనతభూయసీ । 
గుర్వాజ్ఞాకరణే యస్యా వినియోగః (ప్రకీర్తితః ॥ 48 ॥ 
ప్రతిపదార్థము : ధాంశన్యాసగ్రహోపేతా = ధైవతన్యాసాంశముతో కూడినది; తథా = 
అట్లే; ధైవతభూయసీ = ధైవతాధిక్యము కలది; గుర్వాజ్ఞాకరణే = గుర్వాజ్ఞకరణమందు; 
వినియోగః = ఉపయోగము; ప్రకీర్యతే = చెప్పబడుచున్నది. 
తాత్పర్యము : ధైవతన్యాసాంశముతో కూడినది. అట్టే దైవతాధిక్యము కలది. 
ప్ర 
గుర్వాజ్ఞకరణమందు ఉపయోగము చెప్పబడుచున్నది. 


॥ శ్రీకంఠి ॥ భాషాంగాని ॥ 

భాషా స్యాత్‌ సైంధవీ నాను జాతా మాలవకైశికాత్‌ । 

తదంగం గాయకైర్ణేయా సైంధవీయం నరాటికా ॥ 49 ॥ 
ప్రతిపదార్థము : సైంధవీ నామ భాషా స్యాత్‌ = సైంధవియను భాషయున్నది; సా 
మాలవకైశికాత్‌ జాతా = అది మాలవకైశికనుండి పుట్టినది; సైంధనీయం వరాటికా = 
'సైంధవీయవరాటిక; తదంగం = దాని అంగముగా; గాయకైః = గాయకులచే; జ్ఞేయా= 
తెలియదగినది. 
తాత్సర్యము : సైంధవియను భాషయున్నది. అది మాలవకైశికనుండి పుట్టినది. 
'సైంధవీయవరాటిక దాని అంగముగా గాయకులచే తెలియదగినది. 


షడ్డాంశన్యాససంయుక్తా మమంద్రా సధకంపితా । 
గాంధారబహులా త్జైః శృంగారే వినియుజ్యతే ॥ 50 ॥ 


ప్రతిపదార్థము : షడ్డాంశన్యాస సంయుక్తా = షడ్డాంశన్యాసయుతము; మమం(ద్రా = 


76 


మధ్యమమంద్రము; సధకంపితా = షడ్డధైవత కంపితము; గాంధారబహులా = గాంధార 
బాహుళ్యయుతము; चुः = సంగీతజ్ఞులచే; శృంగారే వినియుజ్యతే = శృంగార 
రసమందు (ప్రయోగింపబడునది. 
తాత్సర్యము : షడ్డాంశన్యాసయుతము. మధ్యమమం॥ద్రము, షడ్డదైవతకంపితము, 
గాందారబాహుళ్యయుతము. సంగీతజ్ఞులచే శృంగారరసమందు ప్రయోగింపబడునది. 

నిషాదబహులా పూర్ణా షడ్డమం(ద్రా చ తాడితా । 

పూర్యోక్తవినియోగా చ్చ స్యాత్‌ కుంతలనరాటికా ॥ 51 ॥ 
(ప్రతివదార్భము : నిషాదబహులా = నిషాదబాహుల్యయుతము; పూర్ణా = 
సంపూర్ణరాగము; షడ్డమం॥ద్రా = షడ్డమం(ద్రము; తాడితా = తాడితము; కుంతలవరాటికా 
= కుంతల వరాటిక; పూర్యోక్తవినియోగా స్యాత్‌ = శృంగారమందు వినియోగము 
కలదగును. 
తాత్సర్యము : నిషాదబాహుల్యయుతము. సంపూర్ల్ణరాగము. షడ్డమం|ద్రము. తాడితము. 
కుంతలవరాటిక. శృంగారమందు వినియోగము కలదగును. 

॥ కుంతలనరాటీ ॥ 

మనిధేషు భవేన్మంద్రా షడ్డాంశన్యాసరాజితా । 

పరిపూర్ణస్వరైః సర్వైరవస్థానవరాటికా ॥ 52 ॥ 
ప్రతిపదార్థము : మనిధేషు మం(ద్రా భవేత్‌ = మధ్యమ- నిషాద- ధైవతములందు 
మంద్రముకలది; షడ్డాంశన్యాసరాజితా = షడ్డాంశన్యాస ప్రకాశితము; సర్వైః పరిపూర్ణస్వరై= 
నమస్త పరిపూర్ణస్వరములచేత; అవస్థానవరాటికా శోభతే = అవస్థానవరాటిక 
ప్రకాశించుచున్నది. 
తాత్పర్యము : మధ్యమనిషాద ధైవతములందు మంద్రముకలది, షడ్డాంశన్యాస 
'ప్రకాశితము సమస్త పరిపూర్ల్ణస్వరములచేత అవస్థానవరాటిక (ప్రకాశించుచున్నది. 

॥ అవస్థానవరాటీ ॥ 
కంపితా పంచమే షడ్డే ధమంద్రా భూరిపంచమా । 
షడ్డాంశన్యాససంపన్నా స్యాత్‌ ప్రతాపవరాటికా ॥ 53 ॥ 


77 


ప్రతిపదార్థము : పంచమే పడ్డే = పంచమ- షడ్డములందు; కంపితా = కంపముకలదియు; 
ధమంధద్రా = ధైవతమం॥ద్రము; భూరిపంచమా = పంచమాధికము; షడ్డాంశన్యాససంపన్నా 
= షడ్డాంశన్యాసయుతము (అయినది); (ప్రతాపవరాటికా స్యాత్‌ = (ప్రతాపవరాటికా 
యగును. 
తాత్పర్యము : పంచమ- షడ్డములందు కంపముకలదియు, ధైవతమం॥ద్రము, 
పంచమాధికము షడ్డాంశన్యాసయుతము (అయినది) (ప్రతాపవరాటిక యగును. 

నుంద్రదైనతసంయుక్తా సంచ మాహతకంపితా । 

షడ్డాంశన్యాససంపన్నా హతస్వరనరాటికా ॥ 54 ॥ 
ప్రతిపదార్థము : మంద్ర ధైవతసంయుక్తా = మం(ద్రధైవతము కలది; పంచమాహత 
కంపితా = పంచమముచే ఆహతమగుట వలన కంపనము కలదియు; షడ్డాంశన్యా స 
సంపన్నా = షడ్డాంశన్యాసయుతము; హతస్వరవరాటికా = హతస్వరవరాటిక యగును. 
తాత్సర్యము : మం|ద్రధైవతముకలది. పంచమముచే ఆహతమగుట వలన కంపనము 
కలదియు షడ్డాంశన్యాసయుతము హతస్వరవరాటికయగును. 

॥ హతస్వరవరాటీ ॥ 

బుషభే స్ఫురితా భూరి నిమంద్రేణ నిరాజితా । 

షడ్డాంశన్యాససంయుక్తా ద్రావిడీయం వరాటికా ॥ 55 ॥ 
ప్రతిపదార్థము : బుపభే స్ఫురితా = రిషభమందు ఆధిక్యము స్ఫురించునట్టియు; 
నిమం[ద్రేణ విరాజితా = నిషాదమం(ద్రమై (ప్రకాశించునదియు; షడ్డాంశన్యాససంయుక్తా= 
షడ్డాంశన్యాసయుతము; ద్రావిడీయం వరాటికా స్యాత్‌ = (ద్రావిడవరాటి యగును. 
తాత్సర్యము : రిషభమందు ఆధిక్యము స్ఫురించునట్టియు నిషాదమంద్రమై (ప్రకాశించు 
నదియు షడ్డాంశన్యాసయుతము |ద్రావిడవరాటి యగును. 

టక్కారాగోద్భవా భాషా యోక్తా కోలాహలాఖ్యయా । 

తదుపాంగం రానుకృతిః షడ్డన్యాసోపశోభితా ५ 56 ॥ 
ప్రతిపదార్థము : టక్కారాగోద్భవా = టక్కారాగజనితము; కోలాహలాఖ్యయా భాషాయా 
ఉక్తా = (కోలహలమను) భాషచే చెప్పబడినది; తదుపాంగం రామకృతి: = ०८८० 
దానికి ఉపాంగము; షడ్డన్యిసోపశోభితా = షడ్డన్యాసముచే (ప్రకాశించునది; 


78 


తాత్సర్యము : టక్కారాగజనితము (కోలహలమను) భాషచే చెప్పబడినది. రామ(క్రి 
దానికి ఉపాంగము. షడ్డన్యాసముచే (ప్రకాశించునది. 


॥ రామక్రీ ॥ 


ముధ్యమాంశా పహీనా చ రే వీరే నియుజ్యతే ' 
షాడబా కకుభోద్భూతా ధాంశా సపవివర్ణితా ॥ 57 ॥ 


(ప్రతిపదార్థము : మధ్యమాంశా = మధ్యమాంశముకలది; పహీనా = పంచమ రహితము; 
వీరరసీ నియుజ్యతే = వీరఠరసమందు ప్రయోగార్హము; షాడబా = షాడవరాగము; 
కకుభోద్భూతా = దిగ్భనితము; क = ధైవతాంశము; సపవివర్ణితా = షడ్డపంచమ 
వర్ణితము. 

తాత్సర్యము : మధ్యమాంశముకలది. 'పంచమరహితము. వీరరసమందు ప్రయోగార్హము. 
షాడవరాగము. దిక్టనితము. దైవతాంశము. షడ్డపంచమవర్దితము. 


మధ్యమేన నిషాదేన నిహితాందోలనక్రనా । 
శృంగారే విప్రలంభాఖ్యే గేయా కంభాతికా నుతా ॥ 58 ॥ 


ప్రతిపదార్థము : మధ్యమేన నిషాదేన నిహితాందోలనక్రమా = మధ్యమముచేతను, 
నిషాదముచేతను (క్రమముగా కంపనము కలది; విప్రలంబాఖ్యే శృంగారే = విప్రలంభ 
శృంగారమందు ; గేయా = గానముచేయదగినది; కంభాతికా మతా = కంబాతికగా 
సమ్మతము. 
తాత్పర్యము : మధ్యమముచేతను, నిషాదముచేతను (క్రమముగా కంపనముకలది. 
విప్రలంభ శృంగారమందు గానముచేయదగినది. కంబాతికగా సమ్మతము. 

స్వస్థానే తాడిత: పూర్ణః షడ్డాంశన్యాససంయుతః । 

(कुः కర్ణాటగౌడో £యం ప్రతాపప్ఫథినీభుజా ॥ 59 ॥ 
ప్రతిపదార్థము : స్వస్థానే తాడితః = స్వీయస్థానమందు తాడితమైనది; పూర్ణః = 
సంపూర్ణమైనది; షడ్డాంశన్యాససంయుత = షడ్డాంశన్యాసయుతము (అని); అయం 
కర్ణాటగౌడః = ఈకర్ణాట గౌడరాగము; (ప్రతాప పృథివీ భుజా = ప్రతాపరాజుచే; (ప్రోక్త 
= చెప్పుబడినది. 


79 


తాత్సర్యము : స్వీయస్థానమందు తాడితమైనది. సంపూర్ణమైనది. షడ్డాంశన్యా 
సయుతము (అని) ఈకర్ణాట గౌడరాగము (ప్రతాపరాజుచే చెప్పబడినది. 
॥ కర్గాటగౌడః ॥ 
ट 
షడ్డేనాందోలితః సాంగః जस्स । 
దేశాలాఖ్యగౌడో యమౌడబః: సరికీర్తితః ॥ 60 ॥ 
ప్రతిపదార్థము : పడ్డేనాందోలితః = షడ్డకంపనముగలది; సాంగః = షడ్డాంగమైనది; 
పంచమర్షభ सखः = పంచమరిషభత్యక్తము; అయం దేశాలాఖ్యః ष्टः = 26 
దేశాల గౌడ; బౌడబః పరికీర్తితః = బౌడవరాగముగా చెప్పబడినది. 
తాత్పర్యము : షడ్డకంపనముగలది, షడ్డాంగమైనది. పంచమ- రిషభత్యక్తము. ఇది 
దేశాల గౌడ జౌడవరాగముగా చెప్పబడినది. 
॥ దేశాలగౌడః ॥ 
స్ఫురితః పంచమే షడ్డే గాంధారే తిరిపుస్తథా । 
నిన్యాసాంశసమాయుక్తో ద్రావిడో గౌడ ఉచ్యతే ॥ 61 ॥ 
ప్రతిపదార్థము : పంచమే షడ్డే గాంధారే స్ఫురితః = పంచమ- షడ్డ- గాంధారములందు 
స్ఫురించునది (శోభించునది); తథా = అట్టే; తిరుపుః = పంచమమందు వక్రించునది 
(కంపనము) కలది; నిన్యాసాంశ సమాయుక్తః = నిషాదాంశ యుతము; (कषः 
గౌడః ఉచ్యతే = (ద్రావిడగౌడముగా. ఉక్తమైనది. 





తాత్సర్యము : పంచమ, షడ్డాంశగాంధారములందు స్ఫురించునది (శోభించునది) 
అట్టే పంచమమందు వక్రించునది (కంపనము) కలది. నిషాదాంశ [ద్రావిడ గౌడముగా 
ఉక్తమైనది. 
॥ ద్రావిడగౌడః ॥ 

రిసహీనో నిషాదాంశో గాంధారబహులస్తథా । 

మంద్రేణ తాడితః ప్రోక్తస్రారుష్రో గౌడ ఈరితః ॥ 62 ॥ 
ప్రతిపదార్థము : రిపహీనః = రిషభ పంచమవర్దితము; నిషాదాంశః = నిషాదాంశము; 
తధా = అట్టే; గాంధారబహులః = గాంధారాధిక్యము కలది; మంద్రేణ తాడితః = 


80 


మం|ద్రతాడితము అయినది; తౌరుష్కః గౌడః ఈరితః = తురుష్కగౌడగా 
చెప్పబడినది. 
తాత్సర్యము : రిషభ పంచమవర్దితము. నిషాదాంశము. అట్లే గాంధారాధిక్యము కలది. 
మం॥ద్రతాడితము అయినది తురుష్కగౌడగా చెప్పబడినది. 
॥ తురుష్కగౌడ: ॥ 

గూర్చరీ స్యాన్మహారాష్ట్రీ రిన్యాసాంశా చ తాడితా | 

నిమంద్రా చ పహీనే యముత్వ్సనే నినియుజ్యతే ॥ 63 ॥ 
ప్రతిపదార్థము : గూర్డరీ = గూర్చరి; మహారాష్ట్రీ స్యాత్‌ = మహారాష్టదేశోద్భని 
(మహారా(ష్ట్రమునకు చెందినది); రిన్యాసాంశా = రిషభన్యాసాంశము; తాడితా = 
తాడితము; నిమం'ద్రా = నిషాదమం(ద్రము; పహినా = పంచమవర్ణితము; ఇయం 
कर వినియుజ్యతే = ఇది ఉత్సవమందు ప్రయోగార్హము. 
తాత్పర్యము : గూర్చరి మహార్మాఫ్లదేశోద్భని (మహారాష్ట్రమునకు చెందినది) 
రిషభన్యాసాంశము. తాడితము నిషాదమం(ద్రము. పంచమవర్దితము. ఇది ఉత్సవమందు 
ప్రయోగార్డము. 

॥ నుహారాష్ట్రగూర్ణరీ ॥ 
బుషభేకంపితా + + సౌరాష్ట్ర గూర్చరీ భవేత్‌ | 
॥సౌరాష్ట్రగూర్దరీ॥ 

నముద్యమే కంపితా పూర్ణా స్వరేస్వన్యేషు తాడితా ॥ 64 ॥ 
ప్రతిపదార్థము : బుషభే కంపితా = రిషభమందు కంపనముకలది; సౌర్మాష్టీ గూర్దరీ 
భవేత్‌ = సౌర్మాష్ట్రగూర్ణరి యగును; మధ్యమే కంపితా = నుధ్యమమందు 
గమకముకలది; అన్యేషు స్వరేషు తాడితా = మిగిలినస్వరములందు తాడనముకలది. 


తాత్సర్యము : రిషభమందు కంపనముకలది. సౌరాష్టగూర్ణరి యగును. మధ్యమమందు 
గమకముకలది. మిగిలిన స్వరములందు తాడనముకలది. 


నురీతి గూర్డరీ గానే రమ్యూ దక్షిణదేశజా । 
॥ దక్షిణగూర్దరీ ॥ 


81 


బుషభాన్మంత్రతారాభ్యాం స్ఫురితా ద్రానిడీ భవేత్‌ ॥ 65 ॥ 


ప్రతివదార్థము : సురీతి = చక్కని రీతి (పద్దతి)గలది; దక్షిణదేశ గూర్డరీ = 
దక్షిణదేశమందు జన్యమైన గూర్డరి (దక్షిణగూర్ణరి); గానే రమ్యా = గానమునందు 
మనోహరమై నది; బువభాత్‌ = రిషభమునుండి; మం|ద్రతారాభ్యాం = 
మంద్రతారములనుండి; స్ఫురితా = స్ఫురించునది; (ద్రావిడీ = (ద్రావిడ దేశమునందు 
పుట్టిన; ` 
తాత్పర్యము ': చక్కని రీతి(పద్దతి)గలది. దక్షిణదేశమందు జన్యమైన గూర్డరి 
(దక్షిణగూర్ణరి) గానమునందు మనోహరమైనది. రిషభమునుండి మం|ద్రతారముల 
నుండి స్ఫురించునది (ద్రావిడ దేశమునందు పుట్టిన; 

గూర్డరీ పరిపూర్ణేయం ప్రహర్షే వినియుజ్యతే । 

॥ ధ్రావిడగూర్డరీ ॥ 

ఉపాంగత్వేన నాట్టాయాం ఛాయానాట్టా సమీరితా ॥ 66 ॥ 
ప్రతిపదార్థము : గూర్డరీ భవేత్‌ = (ద్రావిడగూర్ణరియగును; అయం పరిపూర్ణః = ఇది ' 
పరిపూర్ణరాగము; |ప్రహర్షే = సంతోషమందు; వినియుజ్యతే = ప్రయోగయోగ్యము; 
నాట్టాయాం ఉపాంగత్వేన = నాటయందు ఉపాంగత్వముచే; ఛాయానాట్టా సమీరితా= 
ఛాయానాటగా చెప్పబడినది. 
తాత్పర్యము ध ద్రావిడగూర్ణరియగును, ఇది పరిపూర్ణరాగము, సంతోషమందు 
ప్రయోగయోగ్యము, నాటయందు ఉపాంగత్వముచే ఛాయానాటగా చెప్పబడినది. 

షడ్డాంశన్యాససంసన్నా గనిభ్యాం కంపితా తథా । 

సమంద్రా సరిపూర్ణా చ రే వీరే నియుజ్యతే ॥ 67॥ 
ప్రతిపదార్థము : షడ్డాంశన్యాససంపన్నా = షడ్డాంశన్యాసము కలది; పమం(ద్రా = 
పంచమమంద్రము; పరిపూర్ణా = పూర్ణరాగము; నీరే రసే నియుజ్యతే = వీరరసమందు 
'ప్రయోగింపబడును. 
తాత్సర్యము 1 షడ్డాంశన్యాసముకలది, పంచమ మంధద్రము. పూర్ణరాగము. వీరరసమందు 
ప్రయోగింప బడును. 


ఛాయానా। ట్టా 


అంధాలికాంగమల్లారీ మధ్యమాంశగ్రహాన్వితా । 
రిమంద్రా చ గశూన్యా చ శృంగారే తాడితస్వరా ॥ 68 ॥ 


ప్రతిపదార్థము : అంధాలికాంగమల్హారీ = అంధాలికకు అంగము మల్హారీ; మధ్యమాంశ 
గ్రహాన్సితా = మధ్యమాంశగ్రహయుతము; రిమం[ద్రా = రిషభమం(ద్రము; గళూన్యా= 
గాంధార రహితము; శృంగారే తాడితస్వరా = శృంగారరసమందు (కొట్టబడిన) 
తాడితమైన స్వరములు గలది, 

తాత్సర్యము : అంధాలికకు అంగము మల్పారి. మధ్యమాంశ (గ్రహయుతము 
రిషభమం॥ద్రము. గాంధారరహితము శృంగారరసమందు (కొట్టబడిన) తాడితమైన 
స్వరములుగలది. 


॥ నుల్లారీ ॥ 


లక్షణం నినియోగళశ్చ భవేన్మల్థారికాసనుమ్‌ 1 

మల్గారస్య గనిత్యాగః సంచనుస్ఫురణం భవేత్‌ ॥ 69 ॥ 
(ప్రతినదార్థము : లక్షణం = లక్షణమును; వినియోగళ్చ్ళ = (ప్రయోగమును; 
మల్లారికాసమం భవేత్‌ = మల్లారికి సమానమగును; మల్జారస్య = మల్హారమునకు; 
గనిత్యాగః = గాంధార- నిషాదవివర్ణితము; పంచమస్ఫురణం భవేత్‌ = పంచమస్సుర 
ణమును అగును. 
తాత్పర్యము : లక్షణమును ప్రయోగమును మల్జారికి సమానమగును. మల్హ్హారమునకు 
గాంధార- నిషాద వివర్ణితము. పంచమస్సురణమును అగును. 

॥ నుల్పారః ॥ 

భిన్నషడ్డసముద్భూతా ధాంశన్యాసగ్రహాన్సితా । 

సమశేషస్వరా పూర్ణా గాన్వితా తారమంద్రయోః ॥ 70 ॥ 
ప్రతిపదార్థము : భిన్నషడ్డసముద్భూతా = భిన్నషడ్డజనితమైనది; ధాంశన్యాస గ్రహాన్సితా= 
ధైవతన్యాసగ్రహయుతము; సమశేషస్వరా = సమానమైనటువంటిన్ని శేషమైన 
స్వరముగలది; పూర్ణా = సంపూర్ణరాగము; తారమం(ద్రయోగాన్సితా = తారమం(ద్రము 
లందు గాంధారము గలది. 


83 


తాత్సర్యము : భిన్నషడ్డజనితమైనది. దైవతన్యాసగ్రహయుతము. సమానమైనటువంటిన్ని 
శేషమైన స్వరముగలది. సంపూర్ణరాగము. తారమం(ద్రములందు గాంధారముగలది. 

దేవాదిప్రార్థనాయాం తు భైరవీ నినియుజ్యతే । 

॥ ८9 ॥ 

హిందోలకస్యచ్చేవాటీ భాషా భల్లాతికా భవేత్‌ ॥ 71 ॥ 
ప్రతిపదార్థము : దేవాదిప్రార్థనాయాం = దేవాదుల ప్రార్థనయందు; భైరవీ వినియుజ్యతే 
= భైరవి ప్రయోజ్యము; హిందోలకస్య = హిందోలకమునకు (చ్చేవాటీభాషా); భల్లాతికా 
భవేత్‌ = భల్హాతియగును. 
తాత్సర్యము : దేవాదుల (ప్రార్థనయందు, భైరవి ప్రయోజ్యము. హిందోలకమునకు 
(చ్చేవాటీభాషా) భల్హాతియగును. 

షడ్డాంశ గ్రహణన్యాసా రిహీనా షాడబా భవేత్‌ । 

ధమంద్రోసాంగరూపా చ శృంగారే వినియుజ్యతే ॥ 72 ॥ 
ప్రతిపదార్థము : షడ్డాంశగ్రహణన్యాసా = షడ్డాంశ్నగ్రహన్యాసముకలది; రిహీనా = 
రిషభవర్ణితము; షాడబీ భవేత్‌ = షాడబరాగమగును; ధమం!ద్రః = ధైవతమం[ద్రము; 
ఉపాంగరూపా = ఉపాంగరూపమైనది; శృంగారే వినియుజ్యతే = శృంగారమందు 
ప్రయోగింపదగినది. 
తాత్సర్యము : షడ్డాంశగ్రహన్యాసముకలది రిషభవర్షితము షాడబరాగమగును. 
ధైవతమం॥ద్రము ఉపాంగరూపమైనది. శృంగారమందు (ప్రయోగింపదగినది. 

i ४९१७ ॥ 

సామాన్యం చ విశేషం చ ద్వినిధం రాగలక్షణమ్‌ । 

చతుర్విధం చ సామాన్యం విశేషం చాంశకాదికమ్‌ ॥ 73 ॥ 
ప్రతిపదార్థము : సామాన్యంచ = సామాన్యమనియు; విశేషం చ = విశేషమనియు; 
రాగలక్షణం ద్వివిధం = రాగలక్షణము రెండువిధములైనది; సామాన్యం చతుర్వి ధం= 
సామాన్యము నాల్గువిధములైనది; విశేషం చ = విశేషము; అంశకాదికం = 
అంశముమొదలగునవి. 


84 


తాత్సర్యము $ సామాన్యమనియు విశేషమనియు రాగలక్షణము రెండువిధములైనది. 
సామాన్యము నాల్గువిధములైనది. విశేషము అంశము మొదలగునవి. 


యస్మిన్‌ ననతి రాగశ్చ యస్మాచైన ప్రవర్తతే । 
నేతా చ తారమంద్రాణాం యోర్థం చేజ్జోపలభ్యతే (2) ॥ 74 ॥ 


ప్రతిపదార్థము : యస్మిన్‌ = దేనియందు; రాగః వసతి = రాగము నివసించును 


` (ఉండునో); యస్మాత్‌ = దేనివలన (నుండి); (ప్రవర్తతే = (ప్రవర్తించునో; యః = 


ఏది?; తారమంధద్రాణాం నేతా = తారమం॥ద్రములకు నాయకమో (ప్రభుత); య= 
ఏది?; జ్ఞః = తెలియగోరు (వారికి); ఉపలభ్యతే = లభించు(ప) బడుచున్నదో; 


తాత్సర్యము : దేనియందు రాగము నివసించునో (ఉండునో) దేనివలన (నుండి) 
'ప్రవర్తించునో ఏది? తారమం॥ద్రములకు నాయకమో (ప్రభుత) ఏది? తెలియగోరు 
(వారికి) లభించు(ప) బడుచున్నదో; 

(గ్రహాపన్యాసవిన్యాససంన్యాసన్యాసగోచరః । 

పరిచార్యమితో యశ్చసోఒంశః స్యాద్‌ దశలక్షణః ॥ 75 ॥ 
ప్రతిపదార్థము : గ్రహాపన్యాసవిన్యాస సంన్యాసగోచరః = (గ్రహాపన్యాస, విన్యాస, సన్యాస, 
న్యాసరుష్టమైన; పరిచార్యమితః = సేవామితమైనది; యః = ఏదియగునో; సః = అది; 
దశలక్షణ:ః అంశ స్యాత్‌ = దశవిధ(లక్షణ) |ప్రభేదముకల అంశమగుచున్నది. 








తాత్పర్యము : (గ్రహాపన్యాస, విన్యాస, సన్యాస, న్యాసరుష్టమైన సేవామితమైనది 
ఏదియగునో అది దశవిధ (లక్షణ) (ప్రభేదముకల అంశమగుచున్నది. 


ఇతి సంగీతరత్నాకరనానుధేయ శ్రీపార్ప్వదేవవిరచితే సంగీత సమయసారే 
తృతీయనుధికరణమ్‌ ॥ 





3 మ్‌ 


అథ వక్ష్యే నిషిధ్యం చ విభాగేన సమాసతః । 
ప్రబంధో రూపకం వస్తు నిబద్దస్యాభిధాత్రయమ్‌ ॥ 1 ॥ 


ప్రతిపదార్థము : అథ= తరువాత; నిషిధ్యం = నిషేదింపదగినదియు; విభాగేన = 


85 


'ప్రభేదముచేతను; సమానతః = పూర్తిగను; ప్రబంధ: = (ప్రబంధము; రూపకం వస్తు= 
రూపకమును; నిబద్దస్య = ప్రబంధముయొక్క; అభిధాత్రయం = మువ్విధములైన 
అర్థమును; వక్ష్యే = చెప్పు (చున్నాను)దును. 
తాత్సర్యము : తరువాత నిషేదింపదగినదియు ప్రభేదము చేతను పూర్తిగను ప్రబంధము 
రూపకమును (ప్రబంధముయొక్క మువ్విధములైన అర్థమును చెప్పు(చున్నాను)దును. 
చతుర్దాతుభిః షడ్భిశ్చాంగైర్య: స్యాత్‌ ప్రబధ్యతే । 
తస్మాత్‌ ప్రబంధ: కథితో గీతలక్షణకోవిదైః ॥ 2 ॥ 
ప్రతిపదార్థము : చతుర్భిః ధాతుభిః = నాల్గుధాతువులచేతను; दः छरती = 
షడంగములచేతను; యః = ఏది; (ప్రబధ్యతే = విస్తరించి (వర్ణించి) చెప్పబడునో; 
తస్మాత్‌ = అందువలన; సః = అది; ప్రబంధః ఇతి = ప్రబంధమని; గీతలక్షణకోవిదైః 
९ € € 2९०५ नः 
= సంగీతపండితులచే; కథితః = చెప్పబడినది. 





తాత్పర్యము : నాల్లుధాతువులచేతను, షడంగములచేతను ఏది విస్తరించి (వర్ణించి) 
చెప్పబడునో అందువలన అది (ప్రబంధమని సంగీతపండితులచే చెప్పబడినది. 
రామాంద్యారోఫణా నేతుః(?)స్యాదస్మిన్‌ రూపకాభిధా । 
ఉద్రాహాద్యాస్తు చత్వారః స్వరాదీని చ షట్‌ తథా ॥ 3 ॥ 
వసంతి యత్ర స दनः ప్రబంధో నస్తుసంజ్ఞయా । 


'ప్రతిపదార్థము : నేతుః = నాయకునకు; రామాద్యారోపణాత్‌ = రామాదులను 
ఆరోపించుట వలన; అస్మిన్‌ = ఈ పా(త్ర (యందు); రూపకాభిదా = రూపకనామము 
కలదగును; ఉ(ద్లాహాద్యాః చత్వారః = ఉద్లాహాదులు నాలుగు; స్వరాదీని షట్‌ = 
స్వరాదులు ఆరు; యత్ర = ఎక్కడ; వసంతి = ఉండునో; సః = అది; వస్తుసంజ్ఞయా 
|ప్రబంధజ్జేయః = వస్తు ప్రబంధముగా తెలియదగినది. 

తాత్పర్యము : నాయకునకు రామాదులను ఆరోపించుటవలన ఆ పాత్ర (యందు) 
రూపకనామముకలదగును. ఉగర్రాహాదులు నాలుగు, స్వరాదులు ఆరు ఎక్కడ ఉండునో 
అది వస్తు ప్రబంధముగా తెలియదగినది. 


ఆదావుద్దాహ్యాతే గీతం యేనోద్రాహః స క్రీరితః ॥ 4 ॥ 


86 


ప్రోక్తో మేలాపకస్తజ్జైరు ద్దాహద్రునమేలనాత్‌ । 
ప్రబంధేషు ధ్రువత్వేన ధ్రువఇత్యభిధీయతే ॥ 5 ॥ 


ప్రతిపదార్థము : యేన = దేనిచేతను (ఎవరిచేతను); ఆదౌ = మొదట; గీతం 
గీతము; ఉద్రాహ్యతే = (ఎత్తి) గ్రహింపబడునో; సః = అది; ఉర్లాహః కీర్తితః = 
ఉరద్లాహమని చెప్పబడుచున్నది; ఉద్లాహ(ద్రువమేలానాత్‌ = ఉద్దాహ(ధ్రువముల యొక్క 
కలయికచే; चुः మేలాపకః (ప్రోక్తః = మేలాపకమగునని సంగీతజ్ఞులచే చెప్పబడినది; 
'ప్రబంధేషు = ప్రబంధములయందు; (ధ్రువత్వేన = (నిశ్చితత్వము) (ధ్రువత్వముచే; 
ధ్రువః ఇత్యభిధీయతే = (ధ్రువమని చెప్పబడినది. 


తాత్సర్యము : దేనిచేతను (ఎవరిచేతను) మొదట గీతము(ఎత్తి) గ్రహింపబడునో 
అది ఉరద్లాహమని చెప్పబడుచున్నది. ఉద్రాహ(ద్రువములయొక్క కలయికచే మేలాపక 
మగునని సంగీతజ్ఞలచే చెప్పబడినది. ప్రబంధములయందు ధ్రువత్వముచే (ధ్రువమని 
చెప్పబడినది. 

స్వయం యంత్ర ప్రబంధే స్యాదనేనైన ప్రపూరణమ్‌ । 

ఆభోగః కథితస్తేన 'పరమమర్శినుహీభుజా ॥6॥ 
ప్రతిపదార్థము : ०० ప్రబంధే = ఏప్రబంధము; స్వయం = స్వయముగా; అనేనైవ 
ప్రపూరణం స్యాత్‌ = దీనిచేతనే పూర్ణమగునో; సః = అది; పరమర్దిమహీభుజా = 
పరమర్దిరాజుచే; ఆభోగః కథితః = ఆభోగమని చెప్పబడినది. 
తాత్పర్యము : ఏప్రబంధము స్వయముగా దీనిచేతనే పూర్ణమగునో అది పరమర్దిరాజుచే 
ఆభోగమని చెప్పబడినది, 

వర్ణా మేలాపకాభోగౌ ప్రబంధేసు ద్విధాతుషు । 

త్రిధాతుక ప్రబంధేషు తయోరేకం వివర్జయేత్‌ ॥ 7 ॥ 

యేలాయాం డేంకికాయాం చ స్యాదన్తే నియమాదిమౌ । 

అన్యేషు (తు) ప్రబంధేషు స్యాతాం గీతానుసారతః ॥ 8 ॥ 
ప్రతిపదార్థము :  ద్విధాతుషుప్రబంధేషు = ద్విధాతుక ప్రబంధములందు; మేలా 
పకాభోగౌ వర్యౌ = మేలాపకాభోగములు విడువదగినవి; (త్రిధాతుకప్రబంధేసు = 
'తిధాతుక ప్రబంధములందు; తయోః ఏకం వివర్జయేత్‌ = ఆరెండింటిలో ఒకదానిని 


87 


విడువవలెను; డేంకికాయాం యేలాయాం = డేంకిక యేలయందు; నియమాత్‌ = 
నియమము వలన; అంతే = చివర; ఇమౌ స్యాత్‌ = ఈరెండును అగును; అన్యేషు 
'ప్రబంధేషు = మిగిలిన ప్రబంధములందు; గీతానుసారతః స్యాతాం = గీతముల 
ననుసరించి అగుచున్నవి. 


తాత్పర్యము : ద్విధాతుక (ప్రబంధములందు మేలాపకాభోగములు విడువదగినవి, 
త్రిధాతుకప్రబంధములందు ఆ శెండింటిలో ఒకదానిని విడువవలెను. డేంకిక 
ఏలయందు నియమము వలన చివర ఈరెండును అగును. మిగిలిన ప్రబంధము 
లందు గీతములననుసరించి అగుచున్నవి. 


అంగత్వమేషాం కేనాపి యదుక్తం తన్న సాంప్రతమ్‌ । 

దేహస్యేనం నిబంధస్య ధారణాత్‌ ధాతనస్విమే ॥ 9 ॥ 
ప్రతిపదార్థము : కేనాపి = ఎవనిచేతనైతే; ఏషాం = వీటికి; అంగత్వం యదుక్తం = 
అంగత్వము చెప్పబడినదో; తత్‌ = ఆఅంగత్వము; న సాంప్రతం = మంచిది కాదు; 
దేహన్య ఇవ = శరీరమువలె; నిబంధస్య = ప్రబంధముయొక్క; ధారణాల్‌ = 
ధారణవలన; ఇమే = ఇవి; ధాతవః భవంతి = ధాతువులగుచున్నవి. 
తాత్సర్యము : ఎవనిచేతనైతే వీటికి అంగత్వము చెప్పబడినదో ఆ అంగత్వము ఇప్పుడు 
శరీరమువలె ప్రబంధముయొక్క ధారణవలన ఇవి ధాతువులగుచున్నవి. 

ద్విధాతుర్వా త్రధాతుర్వా చతుర్ధాతురథాపి వా! 

ప్రబంధస్తినిధో జ్లేయో గీతవిద్యావిశారదైః ॥ 10 ॥ 


ప్రతిపదార్థము : ద్విధాతుః = ద్విధాతుకప్రబంధము; (త్రిధాతుః = త్రిధాతుక ప్రబంధము; 
చతుర్దాతుః = చతుర్ధాతుక ప్రబంధముఅని; ప్రబంధః = ప్రబంధము; (త్రివిధః జ్లేయ= 
మువ్విధములైనదిగా తెలియదగినది. 
తాత్పర్యము : ద్విధాతుక ప్రబంధము, (త్రిధాతుక ప్రబంధము, చతుర్జాతుక ప్రబంధము 
అని ప్రబంధములు మువ్విధములైనదిగా తెలియదగినది. 

అంగాని తు ప్రబంధానాం వదామః సాంప్రతం క్రమాత్‌ । 

నేత్రే కరౌ చ పాదౌ చ షడంగాని యథా తనోః ॥ 11 ॥ 


ప్రతిపదార్థము : నేత్రే = నేత్రములు; కరౌ = హస్తములు; పాదౌచ = పాదములు; 


88 


తనోః యథా = శరీరమునకువలె; 
సాంప్రతం = ఇప్పుడు; (క్రమాత్‌ = వరుసగా; పదామః = చెప్పుచున్నాము. 





బంధానాం అంగాని = ప్రబంధముల అంగములను; 


తాత్సర్యము : నేత్రములు, హస్తములు, పాదములు శరీరమునకువలె (ప్రబంధముల 
అంగములు ఇప్పుడు వరుసగా చెప్పుచున్నాము. 

పాదతేనౌ చ బిరుదపాటౌ తాలస్వరౌ తథా 1 

మంగలద్యోతకస్తేనః పదనుర్థప్రకాశకమ్‌ ॥ 12 ॥ 





ప్రతిసదార్థము : పాదతేనౌ = పాదతేనములు; బిరుదపాటౌ = బిరుద, పాటములు; 
తాలస్వరౌ = తాలస్వరములు; తేనః = తేనము; మంగలద్యోతకః = శుభమును 
సూచించునది; పదం = పదము; అర్థప్రకాశకం = అర్హమును\ప్రకాశింపజేయునది. 
తాత్పర్యము : పాదతేనములు, బిరుద, పాటములు తాలస్వరములు తేనము 
శుభమును సూచించునది. పదము అర్హమును ప్రకాశింపజేయునది. 
తస్మాందగత్వమనయోర్నేత్రవత్‌ ప్రతిపాదితమ్‌ । 
కరాభ్యాముదయో యస్మాత్‌ పాదస్య బిరుదస్య చ ॥ 13 ॥ 
ప్రతిపదార్థము : తస్మాత్‌ = అందువలన; అనయోః = పదతేనములు రెండింటికి; 
నేత్రవత్‌ = నేత్రమువలె; అంగత్వం ప్రతిపాదితం = అంగత్వము ఉట్టంకించబడినది; 
యస్మాత్‌ = దేనివలన; పాదస్య = పాదములకు; బిరుదస్య చ = బిరుదమునకును; 
కరాభ్యాముదయః = చేతులచేతనువలె జననమొ. 


తాత్సర్యము : అందువలన పదతేనములు రెండింటికి న్నేత్రములవలె అంగత్వము 
ఉట్టంకించబడినది. దేనివలన పాదములకు బిరుదమునకును చేతులచేతను వలె 
జననమొ. 

తేన కార్యే కారణవదుపచారో నిరూసితః । 

స్యాద్లతిః స్వరతాలాభ్యాం పాదాభ్యామివ దేహినః ॥ 14 ॥ 
९ 
కరణము) వలె; ఉపచారః నిరూపితః = ఉపచారము నిరూపింపబడినది; దేహినః = 
శరీరికి; పాదాభ్యామివ = పాదములచేతను వలె; గీతస్య = గీతమునకు; స్వరతాలాభ్యాం 
= స్వరతాలములచే; గతిః స్యాత్‌ = గమనము (నడక) అగును. 


ప్రతిపదార్థము : తేన = అందుచే; కార్యే = కార్యమందు; కారవత్‌ = కారణము 


89 


తాత్పర్యము : అందుచేకార్యమందు కారణము (కరణము) వలె ఉపచారము 
నిరూపింసబడినది. శరీరికి పాదములచేతను వలె గీతమునకు స్వరతాలములచే 
గమనము (నడక) అగును. 


ప్రబంధస్య యదస్మా (దు?భిరు) క్షం పాదత్వమేకయో: । 

ఏతేషాం లక్షణమిదమిదానీముభిధీయతే ॥ 15 ॥ 
ప్రతిపదార్థము : అస్మాభిః = మాచే; ఉక్తం = చెప్పబడిన; ప్రబంధస్య = (ప్రబంధము 
యొక్క; ఏకయోః పాదత్వం = ఒకట్రైనది పాదత్వము; ఏతేషాం = వీటికి; ఇదానీమ్‌ = 
ఇప్పుడు; లక్షణం అభిధీయతే = లక్షణము చెప్పబడుచున్నది. 
తాత్పర్యము : మాచే చెప్పబడిన (ప్రబంధముయొక్క ఒక్షట్రైనది పాదత్వము వీటికి 
ఇప్పుడు లక్షణము చెప్పబడుచున్నది. 

స్వయం యో రాజతే నాదః స్వరః స పరిక్రీర్తితః । 

పదం స్వరాధికరణమర్దస్య ప్రతిపాదకమ్‌ ॥ 16 ॥ 
ప్రతిపదార్థము ః నాదః = ఏనాదము; స్వయం = స్వయముగా; రాజతే = 
'ప్రకాశించునో; సః = అది; స్వరః పరికీర్తితః = స్వరముగా చెప్పబడుచున్నది; అర్హస్య 
'ప్రతిపాదకం = అర్థమును బోధించునది; స్వరాధికరణం = స్వరమునకు అధికరణము 
(ఆధారము) అయినది; పదం = పదము. 








తాత్పర్యము : ఏనాదము స్వయముగా ప్రకాళశించునో అది స్వరముగా చెప్పబడుచున్నది. 
అర్హమును బోధించునది స్వరమునకు అధికరణమును (ఆధారము) అయినది పదము. 
సంస్కృతం ప్రాకృతం చైన అపభ్రంశమితి (త్రిధా । 
విరుశబ్లో విరుద్దార్థో మహారాష్ట్ర ప్రసిద్దితః ॥ 17 ॥ 
ప్రతిపదార్థము : సంస్కృతం = సంస్కృతము; (ప్రాకృతం = పాకృతము; అప(భ్రంశమితి= 
అప(భ్రంశమని ; పదం = పదము; (త్రిధా = మూడు విధములైనది; మహారాషష్ట ప్రసిద్దితః 
= మహారాష్ట దేశప్రసిద్ధివలన; విరుశబ్దః విరుద్దార్థః = విరుశబ్దము విరుద్దార్థము కలది 
తాత్పర్యము : సంస్కృతము పాకృతము అప(భ్రంశమని పదము మూడు విధములైనది. 
మహారాష్ట దేశ (ప్రసిద్దివలన విరుశబ్దము విరుద్దార్థము కలది. 


పరేభ్యస్నత్రదానేన ०८०५० సూరిభి: స్మృతమ్‌ । 

తద్వీరరససంయుక్తం ద్విషాముద్వేదదాయకమ్‌ ॥ 18 ॥ 
ప్రతిపదార్థము : పరేభ్యః = ఇతరులకొజుకు (శత్రువు కొజుకు); తత్రదానేన = 
దానినిచ్చుట వలన; సూరిభిః = పండితులచే; విరుదం స్మృతం = విరుదముగా 
చెప్పబడినది; తత్‌ = అది; వీరరససంయుక్తం = వీరరసముతో కూడియున్నది; ద్విషాం= 
శత్రువులకు; ఉద్వేగదాయకం = ఉద్వేగమును చేకూర్చునది. 
తాత్సర్యము : ఇతరులకొజుకు (శత్రువులకొఅకు) దానినిచ్చుటవలన పండితులచే 
విరుదముగా చెప్పబడినది. అది వీరరసముతో కూడియున్నది. శత్రువులకు 
ఉద్వేగమును చేకూర్చునది. 


రసాంతరేణ యద్యుక్తం తత్పదం విరుదం నుతమ్‌ । 

సందోహో వాద్యనర్గానాం పాటస్తాలానుగో భనేత్‌ ॥ 19 ॥ 
ప్రతిపదార్థము : యత్‌ పదం = ఏపదము; రసాంతరేణ = మరియొక రసముతో; 
యుక్తం యది = కూడినచో; తత్‌ = ఆపదము; విరుదం మతం = విరుదముగా 
యిష్టమైనది; తాలానుగః = .తాలముననుసరించునట్టి; వాద్యవర్ణానాం సందోహః = 
వాద్యవర్లసముదాయము; పాటః =పాట (ము) 
తాత్సర్యము : ఏపదము మరియొక రసముతో కూడినచో ఆపదము విరుదముగా 
యిష్టమైనది. తాలముననుసరించునట్టి వాద్యవర్ల సముదాయము పాట (ము); 

తేన్నతేన్నతి యే వర్ణా र ठे తేన్నకో మతః । 

తాలః కాల క్రియామానం జ్ఞేయఃసంగీతసంగత; ॥ 20 ॥ 
ప్రతిపదార్థము : తేన్నతేన్న ఇతి యే వర్గాః = తేన్నతేన్నఅను सुरव గీతే = 
గానమందుకలవో; అసౌ = ఆవర్లము; తేన్నక = తేన్నకముగా; మతః = అంగీకృతము. 
తాత్సర్యము : తేన్నతేన్నఅను వర్ణములు గానమందు కలవో ఆవర్లము తేన్నకముగా 
అంగీకృతము. 

చం (బూ?పూ)శ్చ కం(పి?వితా సేనా నీతిశ్చేతి (య?త)థా శ్రుతిః । 


(త?) ద్వంగ్యాందీనా ప్రబంధానాం జాతయః పంచ కీర్తితా: ॥ 21 ॥ 


91 


ప్రతిపదార్థము : చంపూః = చంపువు; కవితా = కవిత్వము; సేనా = సైన్యము; నీతి = 
నీతియు; (శ్రుతిః = శాస్త్రముఅని; వ్యంగ్యాదీనాం (ప్రబంధానాం = వ్యంగ్యాంధి 
ప్రబంధముల యొక్క; జాతయః = జాతులు; పంచకీర్తితాః = (ర)విధములుగా 
చెప్పబడినది 

గద్యపద్యమయిీ చం (బూ?పూ) శక్తివ్యు త్సత్తిరభ్యాసః కవితా, హస్త్య్యశ్వరపదాతయః 
సేనా, భేదాః పరీక్షా విశ్వాసో నచనం మిత్రకార్యాణి నీతిః, శిక్షాజ్యోతిషనిరుక్త 
నిఘంటుచ్చందో వ్యాకరణాని శృతి: । 


గద్యపద్యమయీ చంపూః = గద్యపద్య ఉభయాత్మకమైనది చంపూకావ్యము; 
శక్తివ్యుత్సత్తిరభ్యాసః కవితా = శక్తివ్యుత్సత్తి అభ్యాత్మకమైనది కవిత; హస్త్యశ్వరథపదాతయః 
సేనా = గజతురగరథభపదాతులతో కూడినది సైన్యము, భేదః పరీక్షావిశ్వాసః వచనం 
మిత్ర కార్యాణి నీతః = భేదము, పరీక్ష, విశ్వాసము, మాట, మి(త్రకార్యము, నీతి; 
శిక్షాజ్యో తిషవిరుక్త నిఘంటు ఛందోవ్యాకరణాని (శ్రుతిః = శిక్ష, జ్యోతిషము, నిరుక్తము, 
నిఘంటువు, వ్యాకరణము, వ్యాకరణము అనునవి (శ్రుతి (శాస్త్రము). 
తాత్పర్యము : చంపువు కవిత్వము, సైన్యము,నీతియు శాస్త్రములఅని వ్యగ్యాంది 
ప్రబంధముల యొక్క జాతకులు (5) విధములుగా చెప్పబడినది. గద్యపద్య 
ఉభయాత్మకమైనది చంపూకావ్యము. శక్తివ్యుత్సత్తి అభ్యాసాత్మకమైనది కవిత, గజతురగ 
రథపదాలతో కూడినది సైన్యము. భేదము, పరీక్ష, విశ్వాసము, మాట, మి(త్రకార్యము 
నీతి, శిక్ష జ్యోతిషము, విరుక్తము, నిఘంటువు, వ్యాకరణము అనునవి (శ్రుతి (శాస్త్రము). 

తారానవల్యాదయః సంజ్ఞాః జాతీనాంకై శ్చిదీరితాః । 

అంగసం(జ్ఞా?ఖ్యా) వియోగాత్తు నైన తాః సమ్మతా నును ॥ 22 ॥ 


ప్రతిపదార్థము : తారావల్యాదయః = తారావళీ మొదలగు కావ్యములు; జాతీనాః 
సంజ్ఞాఇతి = జాతులయొక్క నామములుగా (విభాగములుగ); కైశ్చిత్‌ ఈరితాః = 
కొందరిచే చెప్పబడినవి; అంగసంఖ్యావియోగాత్తు = అంగసంఖ్యకు సమానము 
కాకపోవుటవలన; ఏతాః = ఈ తారావల్యాదులు; మమ = నాకు, నైన సమ్మతాః = 
అంగీకృతములు కావు. 


తాత్పర్యము : తారవళీమొదలగు కావ్యములు జాతులయొక్క నామములుగా 


92 


(విభాగములుగ) కొందరిచే చెప్పుబడినవి. అంగసంఖ్యకు సమానము కాకపోవుటవలన 
ఈతారావల్యాదులు నాకు అంగీకృతములు కావు. 

అనిర్యుక్తాశ్చ నిర్యుక్తాస్తథా చైవభయా(త్మి?త్మ) इणः । 

ప్రభందాస్తి విధాస్తే చ ప్రోక్తా గీతవిశారదై: ॥ 23 ॥ 
ప్రతినదార్థము : అనిర్యుక్తాః = అనిరుక్తములు; నిర్యుక్తాః = నిర్యుక్తములు; 
ఉభయాత్మకా: = ఉభయాత్మకములని; (ప్రబంధాః = ప్రబంధములు; (త్రివిధాః वेन 
మూడువిధములు అని; గీతవిశారదైః: = సంగీతపండితులచే; ప్రోక్తా: = చెప్పబడినవి. 





తాత్సర్యము 1 అనిర్యుక్తములు, నిర్యుక్తములు, ఉభయాత్మకములని (ప్రబంధములు 
మూడు విధములని సంగీతపండితులచే చెప్పబడినవి. 


అంగమాత్రేణ విహితా అనిర్యుక్తా ఇతీరితాః । 
ఛందస్తాలాదినియనూన్నిర్యుక్రాస్తే నిరూపితాః ॥ 24 ॥ 


'ప్రతిపదార్థము : అంగమాటత్రేణ = అంగమా(త్రముగా; విహితాః = చేయబడినవి; 
అనిర్యుక్తాః ఇతి = అనిర్యుక్తములని; ఈరితాః = చెప్పబడినవి; ఛందస్తాలాదినియమాత్‌ 
= ఛందస్సు తాలము మొదలగు వాటి నియమమువలన; తే = అవి; నిర్యుక్తాః 
నిరూపితాః = నిర్యుక్తములని నిరూపించబడినవి. 


తాత్పర్యము : అంగమా(త్రముగా చేయబడినవి అనిర్యుక్తములని చెప్పబడినవి. 
ఛందస్సు, తాలము మొదలగు వాటి నియమమువలన అవి నిర్యుక్తములని 
నిరూపించబడినవి. 


క్వచిదంగం క్వచిచ్చందో గీతే యస్మిన్‌ విరాజతే । 
ఉభయాత్మకమిత్యాహుర్గీతం గీతవిశారదాః ॥ 25 ॥ 
ప్రతిపదార్థము : యస్మిన్‌ గీతే = ఏగీతమందు; క్వచిత్‌ = ఒకచోట; ఛందః = ఛందస్సు; 
విరాజతే = ప్రకాశించునో (కనబడునో); తం గీతం = ఆగీతమును; గీతవిశారదాః = 
సంగీతజ్ఞులు; ఉభయాత్మకం ఇతి ఆహుః = ఉభయాత్మక (ప్రబంధములని పలికిరి 


తాత్పర్యము : ఏగీతమందు ఒకచోట ఛందస్సు (ప్రకాశించునో ఆగీతమును సంగీతజ్ఞులు 
ఉభయాత్మక (ప్రబంధమని పలికిరి. 


తాలార్లనో విచిత్రం చ మండనం రాహడీ తథా । 

లోమ్లీలోమ్లరిదంతీ స్యాద(న్తి?ని)రుక్తాః: పతాయుతాః ॥ 26 ॥ 
ప్రతిపదార్థము : తాలార్లవః = తాలార్లవము; విచిత్రం చ = విచిత్రమును; మండనం= 
మండనము; తథా = అట్లే; రాహడీ = రాహడి; లోమ్లీఠః = లోమ్లీఠము; అరిదంతీ = 
అరిదంతి; ఏతే = ఇవి; పతాయు 
అనిర్యుక్తములు. 





= పదతాలయుతములు; అనిర్యుక్తాః = 


తాత్పర్యము : తాలార్లవము విచిత్రమును మండనము అట్లే రాహడి లోల్మితఠము 
అరిదంతి ఇవి పదతాలయుతములు అనిర్యుక్తములు. 

ధనలశ్చచ్చరీ చైన పదనంరుపటస్తథా । 

చరిజా త్రిపదీ చైన సింహపాదస్తధైన చ ॥ 27 ॥ 
'ప్రతిపదార్థము : ధవలః = ధవలము; చచ్చరీ = చచ్చరి; వదనం = వదనము; రుంపట= 
రుంపటము (వదరమైనను కావచ్చును); చరిజా = చరిజు; (త్రిపదీ = త్రిపది; తథైవ= 
అట్టే, సింహపాదః = సింహపాదము. 
తాత్సర్యము : ధవలము, చచ్చరి, వదనము, రుంపటము, ५6९, త్రిపది మరియు 
సింహపాదము. 

పదం తాలసమాయుక్తా (?) నుంగలం స్తనమంజరీ । 

అమీ సర్వ ప్రబంధాశ్చ నిర్యుక్తాః పరికీర్తితాః ॥ 28 ॥ 
ప్రతిపదార్థము : పదం = పదము; తాలసమాయుక్తాః =తాళముతో కూడినవి; అపిచ= 
మరియు; మంగళం = మంగళము; స్వరమంజరీ = స్వరమంజరియు; అమీ స్వర 
ప్రబంధాశ్ళ = ఈలన్ని ప్రబంధములును; నిర్యుక్తాః పరికీర్తితాః = నిర్యుక్తములుగా 
చెప్పబడుచున్నవి. 
తాత్సర్యము : పదము తాళముతో కూడినవి. మరియు మంగళము స్వరమంజరియు 
ఈ అన్ని ప్రబంధములును నిర్యుక్తములుగా చెప్పుబడుచున్నవి. 


తాలతేన్నతయో రోపి (?) నిర్యుక్తః పరికీర్తితః । 
సవితాసహితో నర్లో నందనస్తే వితాయుతః ॥ 29 ॥ 


94 


ప్రతిపదార్థము : తాలతేన్నతయోరోపి = తాలతేన్నములచేనారోపి; నిర్యుక్తః 3686 = 
నిర్యుక్తముగా నిగదితము; సవితాసహితః వర్లః = షడ్డస్వర, విరుద, తాల సహితము 
వర్ణము; నందనః = నందనము; వితాయుతః = విరుదతాలయుక్తము. 
తాత్సర్యము : తాలతేన్నములచే నారోపి నిర్యుక్తముగా నిగదితము. షడ్డస్సర, విరుద, 
తాలసహితము, వర్లము, నందనము విరుదతాలయుక్తము. 

పతేతాసహితః సోఒయమహినందన ఉచ్యతే 1 

పతావైర్షంసలీలా చ విపాతై రణరంగకః ॥ 30 ॥ 
ప్రతివదార్థము : పతేతాసహితః = పదతేన్న, తాలయుతము; అహినందనః = 
అహినందనముగా; ఉచ్యతే = చెప్పబడినది; హంసలీలా = హంసలీల; పతాయుతా = 
పదతాళయుతము; రణరంగకః = రణరంగకము; విపాతైః: = విరుదపాటములతో; 
(ఒప్పుచున్నవి). 
తాత్పర్యము : పదతేన్న, తాలయుతము అహినందనముగా చెప్పబడినది. హంసలీల 
పదతాళయుతము రణరంగకము విరుద పాటములతో (ఒప్పుచున్నవి). 

పాస్వతైర్షర్తనం చైన అనిర్యుక్తా భనంత్యమీ । 

తాపసైర్మంగలాచారో గద్యం చైనోభయాత్మకా ॥ 31 ॥ 


॥ 


ప్రతిపదార్థము : పాస్వలైః = పాట; స్వర, తేన్నములచే; నర్తనం = నర్తనము; అమీ 
ఇవి; అనిర్యుక్తాః భవంతి = అనిర్యుక్తములగుచున్నవి; మంగలీఆచారః = 
మంగళాచారము; తాపసైః = తాళపదస్వరములచేతను; గద్యంచ = గద్యము; 
ఉభయాత్మకౌ = ఉభయాత్మకములు. 





తాత్పర్యము : పాట, స్వర, తేన్నములచే నర్తనము ఇవి అనిర్యుక్తములగుచున్నవి. 
మంగళాచారము తాళ పదస్వరములచేతను గద్యము ఉభయాత్మకములు. 

తాసా (1?) స్వకై:శుకచంచు: శుకః సారీ చ తైః: స్మృతః । 

ఆమోద: స్యాత్‌ సాపాతేస్తెస్తీపితాపై: సుదర్శనః ॥ 32 ॥ 
ప్రతిపదార్థము 9 తాపాస్వకైః = తాళపాటస్వరములచే; శుకచంచుః = శుకచంచువు; 
శుకః =శుకము; సారీచ = సారియు; తైః = తాళపాటస్వరములచేతనే; స్మృతః = 


95 


చెప్పబడుచున్నది; నపాతేతైః = స్వరపాట తేన్నములచే; ఆమోదః స్యాత్‌ = 
ఆమోదమగును; తేపితాపైః = తేన్నపదతాళములచే; సుదర్భ్శనః స్యాత్‌ = 
సుదర్శనమగును; (పి.అను అక్షరము ఈ(గ్రంథమందు చెప్పిన షడంగములపేర్లలో 
దేని మొదటి అక్షరముగా నేను గుర్తించలేక పోతిని. మరియు ఇందు దీనికి ప్రత్యేకముగా 
లక్షణముకూడ చెప్పబడలేదు. దీనిపేరును సక్రమముగా గుర్తించవలెను. ఆయక్షరము 
క్రింద గీతపెట్టెదను). 


తాత్పర్యము : తాళ, పాట, స్వరములచే శుకచంచువు శుకముసారియు తాళపాట 
స్వరములచేతనే చెప్పబడుచున్నది. స్వరపాట తేన్నములచే ఆమోదమగును. తేన్నపద 
తాళములచే సుదర్భనమగును. 

పాతాపిపై: కందుకశ్చ లై: స్మృతో హర్షవర్హనః । 

పవాతే తైః ప్రమోదళ్చ పానితే తైర్మనోరనుః ॥ 33 ॥ 
ప్రతిపదార్థము : పాతాపిపైః = పాట తాళ, పదములచే; కందుకః /= కందుకము; 
తై=వాటిచేతనే; హర్షవర్ణనః స్యాత్‌ = హర్షవర్ణనము అగును; ऊकः = 
పదవిరుదతేన్నములచే; ప్రమోద: = (ప్రమోదము; పాటితేతైః = పాట, బిరుద, 
తేన్నములచే, మనోరమః స్యాత్‌ = మనోరమయగును. 


తాత్సర్యము : పాటతాళపదములచే కందుకము వాటిచేతనే హర్షవర్హనము అగును. 
పదబిరుదతేన్నములచే ప్రమోదము పాట, బిరుద, తేన్నములచే మనోరమయగును. 

అంకధ్వనిస్తాపతేతైరనిర్యుక్తా అమీ స్మృతాః । 

తాపిస్వతై స్తీథకస్తాసావిశ్వెశ్చ వర్ణటీ ॥ 34 ॥ 
ప్రతిపదార్థము : चतः = అంకధ్వని; తాపతేతైః = తాళపదతేన్నముల చేతను; 
స్యాత్‌ = అగును; అమీ = ఇవి; అనిర్యుక్తాః స్మృతాః = అనిర్యుక్తములగు చున్నవి; 
తాపిస్పతైః = తాళ, (పిస్వరములచే; త్రిపథకః = త్రిపథకము; తాపావికైశ్ళ = తాళ, 
పాట, విరుద, స్వరములచే; వర్హటీ స్యాత్‌ = వర్ణటియగును. 

ద & 

తాత్సర్యము : అంకధ్ద్వని తాళపదతేన్నములచేతను అగును. ఇవి అనిర్యుక్తములగు 
చున్నవి. తాళ. (పీ) స్వరములచే (త్రిపథకము తాళ, సాట, విరుద, స్వరములచే 
వర్హటియగును. 


నిర్యుక్తా కథితావేతా గీతవిద్యావిశారదైః 1 

సపావితేతాయుక్తోఒసౌ సింహలీలేతి నామతః ॥ 35 ॥ 
ప్రతివదార్థము : ఏతౌ = ఈరెండును; నిర్యుక్వౌ కథితా = నిర్యుక్తములుగా 
చెప్పబడినవి; సపావితే యుక్తః = షడ్డస్వరపాట విరుద తేన్నతాళములతో కూడినది; 
నామతః = నామముచే; సింహలీలా ఇతి స్యాత్‌ = సింహలీలయని చెప్పబడినది. 





తాత్సర్యము : ఈరెండును నిర్యుక్తములుగా షడ్డస్వరపాట విరుద తేన్నతాళములతో 
కూడినది నామముచే సింహలీలయని చెప్పబడినది. 


అనిర్యుకో భవేదేష గీతలక్షణకోవిదైః । 

పదతాలస్వరైస్తేన్నవిరుదాభ్యాం చ గీయతే ॥ 36 ॥ 
ప్రతిపదార్థము : ఏషః = ఇది; అనిర్యుక్తః భవేత్‌ = అనిర్యుక్తమగును: పదతాలస్వరై= 
పదతాళ స్వరములచేతను; తేన్నవిరుదాభ్యాం చ = తేన్నవిరుదములచేతను; గీయతే= 
గానము చేయబడును. 
తాత్పర్యము : ఇది అనిర్యుక్తనుగును. వదతాళన్వరములచేతను 
తేన్నవిరుదములచేతను గానముచేయబడును. 

నిర్యుక్తః శరభలీల: ప్రబంధః కథ్యతే బుడైః । 

ప్రతాపవర్ణనస్తస్మాదుమాతిలకసంజ్ఞకః ॥ 37 ॥ 
ప్రతిపదార్థము : బుదైః = పండితులచే; శరభలీలప్రబంధః = శరభలీల ప్రబంధము; 
నిర్యుక్తః కథ్యతే = నిర్యుక్తముగా చెప్పబడినది; తస్మాత్‌ = అందువలన; ప్రతాపవర్ణన= 
'ప్రతాపవర్దనము; ఉమాతిలకసంజ్ఞకః = ఉమాతిలకము అను సేరుగలది. 
తాత్పర్యము : పండితులచే శరభలీల (ప్రబంధము నిర్యుక్త్షముగా చెప్పబడినది 
అందువలన ప్రతాప వర్ణనము ఉమాతిలకము అనుపేరుగలది. 


పంచాననః సంచభంగీ శ్రీరంగః శ్రీవిలాసకః । 

అనిర్యుక్తా అమీ సర్వే షడంగానీతి కీర్తితా: ॥ 38 ॥ 
ప్రతిపదార్థము : పంచాననః = పంచానవము; పంచభంగీ = పంచభంగియు; శ్రీరంగ= 
శ్రీరంగము; శ్రీవిలాసకః = శ్రీవిలాస(క)ము; అమీసర్వే = ఇవిఅన్నియు; అనిర్యుక్తాః= 
అనిర్యుక్తములు; షడంగాని ఇతి = షడంగములని, కీర్తితాః = చెప్పబడినవి. 


97 


कन्दी: పంచాననము పంచభంగియు శ్రీరంగము శ్రీ విలాస(క)ము ఇవిఅన్నియు 
అనిర్యుక్తముల షడంగములని చెప్పబడినవి. 


ఇతి ద్విధాతుకాః సర్వే కథితాస్తదనంతరమ్‌ । 

త్రిధాతుకానహం मु ద్వంగాది క్రమభేదతః ॥ 39 ॥ 
ప్రతిపదార్థము : ఇతి = ఈ|ప్రకారముగా; ద్విధాతుకాః సర్వే = అన్నిద్విధాతుకములును; 
इख = చెప్పబడినవి; తదనంతరం = అటుతరువాత; ద్వ్యుంగ్యాదిక్రమభేదతః = 
ద్వ్యంగము మొదలగు భేదము(చే) ననుసరించి, (త్రిధాతుకాన్‌ అహం వక్ష్యే = 
త్రిధాతుకములను నేను చెప్పుచున్నాను. 
తాత్సర్యము : ఈప్రకారముగా అన్ని ద్విధాతుకములును చెప్పబడినవి. అటుతరువాత 
ద్వ్యంగముమొదలగు భేదము (చే) ననుసరించి; (త్రిధాతుకములను నేను చెప్పుచున్నాను. 

లంభకో రససందోహో హంసపాదస్తధైన చ । 

హరిర్విజయసంజ్ఞః స్యాదేకతాలీ తథైన చ ॥ 40 ॥ 
ప్రతిపదార్థము : లంభకః = లంభకము; రససందోహః = రససందోహము; హంసపాద= 
హంసపాదము; హరిః = హరి; విజయసంజ్ఞః = విజయము (హరివిజయమైనను 
కావచ్చును)ఏకతాలీ స్యాత్‌ = ఏకతాళము కలదగును; ఏకతాలిప్రబంధనామమగుచో 
(ఏకతాలియు అను అన్వయమగును); తథైవ = అట్లే; 


తాత్పర్యము : లంభేకము రససందోహము హంనపాదము హరివిజయము 
(హరివిజయమైనను కావచ్చును) ఏకతాళము కలదగును. ఏకతాలిప్రబంధ 
నామమగుచో (ఏకతాలియు అను అన్వయమగును) అట్టే; 


ధ్వనకుట్టనినానూని పదతాలసమాయుతః । 

పితాయుతో౭ంకచారీ స్యాదనిర్యుక్తాః సమీరితాః ॥ 41 ॥ 
ప్రతిపదార్థము : ధ్వనికుట్టనినామాని = ధ్వనికుట్టని; పదతాలసమాయుతః = 
పదతాలముతో కూడినదగును; పితాయుతః = (పి)తాళసంయుక్తమైన; అంకచారీ 
చ = అంకచారియు; అనిర్యుక్తాః సమీరితాః = అనిర్యుక్తములుగా చెప్పబడినది. 
తాత్సర్యము : ధ్వనికుట్టని పదతాలముతో కూడిన దగును. (పీ) తాళసంయుక్తమైన 
అంకచారెయు అనిర్యుక్తములుగా చెప్పబడినది. 


విపదీ చ పదాయుక్తా కందళ్ళైన విపాయుతః । 
నిర్యుక్సా కథితావేతౌ గీతజ్ఞానవిచక్షడైః ॥ 42 ॥ 


ప్రతిపదార్థము : పదాయుక్తా = పదయుతము; విపదీ = విపది; విపాయుతః = 
విరుదపాదయుతము; కందళ్చ = కందమును; ఏతౌ = ఈరెండును; నిర్యుక్సౌ కథితౌ= 
నిర్యుక్తములుగా చెప్పబడినవి. 


తాత్సర్యము : పదయుతము విపదివిరుదపాదయుతము కందమును ఈణెండును 
నిర్యుక్త్షములుగా చెప్పబడినవి. 


జయనూలా చక్రవాలా తథా రాగకందంబకః । 
కాలార్లనో యొాంబటళ్ళ్చ రాసకశ్చోభయాత్శ్మికాః ॥ 43 ॥ 


ప్రతిపదార్థము : జయమాలా చ(క్రవాలా = జయమాల మరియు చ(క్రవాలములు; 
తథా = అట్లే; రాగకదంబకః = రాగకదంబకము; కాలార్లవః = కాలార్లవము; రఖాంపట= 
రయెొభాంపటము; రాసకళ్ళ = రాసకమును; ఉభయాత్మికాః = ఉభయాత్మకములు. 
తాత్సర్యము : జయమాల మరియు చక్రవాలములు అట్టే రాగకదంబకము కాలార్లవము 
రయొంపటము రాసకమును ఉభయాత్మకములు. 


గీయంతే పదతాలాభ్యామమీ గీతవిశారదైః । 

స్వరార్థస్తా (పి) సైర్లేయః స్యాత్‌ తథా సింహవి(క్రమః ॥ 44 ॥ 
ప్రతిపదార్థము : అమీ = ఈ(ప్రబంధములు; పదతాలాభ్యాం గీయంతే = 
పదతాలములచే గానముచేయబడును; స్వరార్థః = స్వరార్డము; తా(పి)సైః = తాపిసై 
అను సంజ్ఞచే; జ్ఞేయః = తెలియదగినది; తథా = అట్టే; సింహవిక్రమః స్యాత్‌ = 
సింహవిక్రమమగును. 
తాత్సర్యము : ఈ|ప్రబంధములు పదతాలములచే గానము చేయబడును. స్వరార్థము 
తాపిసై అను సంజ్ఞచే తెలియదగినది. అట్లే సింహవిక్రమమగును. 

కైవాడపాటకరణౌ తానివాసహితావుభౌ । 

తాపిసైః స్వరకరణం పతేతా లలి(తా) తథా ॥ 45 ॥ 


ప్రతిపదార్థము : కైవాడపాటకరణౌ = కైవాడపాటకరణములు; తావివ = తాళ 


99 


విరుదములవలె; ఉభౌసహితౌ = రెండును కలసియుండును;'తాపిసైః = తాళ(స్వరార్థ) 
ములచే; స్వకరణం = స్వకరణమును; తథా = అట్లే; లలితా = లలిత; పతేతా = 
పదతేన్నతాళయుతము. 


తాత్పర్యము : కైవాడపాట కరణములు తాళవిరుదములవలె రెండును కలసి 
యుండును. తాళ (స్వరార్థ) ములచే స్వకరణమును అట్లే లలితపదతేన్న తాళయుతము. 


తేపాసైర్మిశ్రకరణనునిర్యుక్తా అమీ సృృతాః । 

ఆర్యావృత్తద్విపథకా యే గాథా దండకాద్ధిలాః ॥ 46 ॥ 
ప్రతిపదార్థము : తేపాసైః = తేన్నపాట (స్వరముల)చే; మిశ్రకరణ: = మిశ్రకరణము; 
భవతి = అగుచున్నవి; అవిమ్యక్తాః: అయాం ఇవి అవిర్యుక్తములుగా చెప్పుబడుచున్నవి. 
యేగాథాః = యేగాథలు; ఆర్యావృత్తద్విపథకాః = ఆర్యావృత్త ద్విపథకములో; తే = 
అవి; దండకాత్‌ = దండకమువలన; ఏ (ఇ)లాః = ఏలలు; 
తాత్పర్యము : తేన్ష్నపాట (స్వరముల)చే మిశ్రకరణము అగుచున్నది. ఇవి అని 
ర్యుక్తములుగా చెప్పబడుచున్నవి. యేగాథలు ఆర్యావృత్తద్విపథకములో అవి 
దండకమువలన ఏలలు; 

ఏతే స్యుః స్వనపతాయుక్తా మాతృకా పనితాయుతా । 

థడః పతేతాసహితో నిర్యుక్తాః కథితా అమీ ॥ 47 ॥ 


ప్రతిపదార్థము : ఏతే = ఇవి; స్వపతాయుక్తాః స్యుః = స్వరపదతాళయుతములు; 
మాతృకా = మాతృక; పవితాయుతా = పదవిరుదతాళయుతము; థడః = థడము; 
పతేతా సహితః = పదతేన్నతాళయుతము; అమీ = ఇవి; నిర్యుక్తాః కథితా = 
నిర్యుక్తములుగా చెప్పబడినవి. 

తాత్సర్యము : ఇవి స్వరపద తాళయుతములు. మాతృక పదవిరుద తాళయుతము. 
థడము పదతేన్న తాళయుతము. ఇవి నిర్యుక్తములుగా చెప్పబడినవి. 


పపాతాసహితో జ్ఞేయః సింహవిక్రాంతనానుకః । 

కలహంస; క్రౌంచపదః స్వపతాసహితావుభౌ ॥ 48 ॥ 
ప్రతిపదార్థము : సింహవిక్రాంత నామకః = సింహవి(క్రాంతము; పపాతాసహితః ध 
పదపాటతాలయుతము; కలహంస = కలహంస(ము); క్రౌంచపదః = (క్రొంచపదము; 


100 


ఉభౌ = ఈరెండును; స్వపతాసహితౌ = స్వరపదతాళసహితములు. 
తాత్పర్యము : సింహవి(క్రాంతము పదపాటతాలయుతము. కలహంన (ము) 
'క్రౌొంచపదము ఈరెండును స్వరపదతాళసహితములు. 

గీతవిద్యావిశేస్డ్డై: కథితా ఉభయాత్మికాః । 

శ్రీవర్ణన ఇతి ఖ్యాతః పాతాపిపతితో బుదై: ॥ 49 ॥ 
ప్రతిపదార్థము : అమీ = ఇవి; గీతవిద్యావిశేషట్డైః = సంగీతవిద్వాంసులచే; ఉభయాత్మికాః 
एक = ఉభయాత్మకములుగా చెప్పబడినవి; శ్రీవర్ణన ఇతి ఖ్యాతః = శ్రీవర్హన 
(నామక) ము; పాతాపి పతితః = పాటతాళయుతముగా; బుధైః ఖ్యాతః = పండితులచే 
'ప్రసిద్ధముగా చెప్పబడినవి. 
తాత్సర్యము : ఇవి సంగీతవిద్వాంసులచే ఉభయాత్మకములుగా చెప్పబడినవి. శ్రీవర్హన 
(నామక)ము పాట తాళయుతముగా పండితులచే |ప్రసిద్దముగా చెప్పబడినది. 

విరుదస్వరపదతాలై: స్వరపదకరణం స్వరాంకశ్చ । 

జ్ఞేయా సా గజలీలా వర్తనీ వివర్తనీ చ పంచాపి (2) ॥ 50 ॥ 
ప్రతిపదార్థము : స్వరపదకరణం = స్వరపదకరణము; స్వరాంకః = స్వరాంకము; 
గజలీలాః = గజలీల; వర్తనీ = వర్తని; వివర్తనీ = వివర్తనియు; పంచాపి = ఈబఐదును; 
విరుదస్వరపదతాలై: = విరుదస్వరపదతాలములచే; జ్లేయాః = తెలియదగినవి. 
తాత్సర్యము : స్వరపదకరణము, స్వరాంకము, గజలీల, వర్తని, వివర్తనియు ఈబఐదును 
విరుదస్వర పదతాలములచే తెలియదగినవి. 

విజ్ఞేయం బంధకరణం సవిపాతాయుతో బుధైః । 

ప్రబంధశ్చి త్రకరణం పంచతాలేశ్వరస్తథా ॥ 51 ॥ 
ప్రతిపదార్థము : బుదైః = పండితులచే; బంధకరణం = బంధకరణము; సవిపాతాయుత 
= (షడ్డ) స్వరివిరుద పాటతాళయుతముగా; విజ్ణేయం = తెలియదగినది; చిత్రకరణం 
ప్రబంధం = చిత్రకరణ(ప్రబంధము; పంచతాలేశ్ళరః = పంచతాలేశ్వరము. 
తాత్సర్యము : పండితులచే బంధకరణము (షడ్డ) స్వరివిరుదపాటతాళయుతముగా 
తెలియదగినది. చిత్రకరణ(ప్రబంధము పంచతాలేశ్యరము. 


101 


ప్రబంధస్తేన్నకరణం స్వతేతాపియుతః స్మృతః । 

తేపాససయుతః ప్రాజ్జెశ్ళ్చతురంగ ఇతీరితః ॥ 52 ॥ 
ప్రతిపదార్థము : తేన్ష్నకరణం ప్రబంధం = తేన్నకరణ ప్రబంధము; స్వతేతాపియుతః 
స్మృతః = స్పరతేన్నతాళ (పి)ియుతముగా తెలుపబడినది; చతురంగ: = చతురంగము; 
తేపానపయుతః; = తేన్నపాట షడ్డస్వరపదయుతముగా; ఈరితః = చెప్పబడినది. 


తాత్సర్యము : తేన్నకరణ ప్రబంధము స్వర తేన్నతాళ(పి) యుతముగా, తెలుపబడినది. 
చతురంగము తేన్నపాట షడ్డస్వరపదయుతముగా చెప్పబడినది. 

అనిర్యుక్తా అమీ ప్రోక్తా గీతశాస్త్రవిశారదైః । 

తాతేపసయుతా తజ్జైర్నిర్యుక్తా సా చతుప్పదీ ॥ 53 ॥ 
ప్రతిపదార్థము : గీతశాస్త్రవిశారదైః = సంగీతకోవిదులచే; అమీ = ఇవి; అనిర్యుక్తాః 
(ప్రోక్తః: = అనిర్యుక్తములుగాచెప్పబడినవి; जहुः = ఆ పండితులచే; తాతేపసయుతా 
(ప్రోక్తా = తాళతేన్నపదషడ్డస్వరయుతమైన; సపా చతుష్పుదీ = ఆ చతుప్పది; నిర్యుక్తా 
ప్రోక్తా = నిర్యుక్తముగా చెప్పబడినది. 
తాత్పర్యము : సంగీతకోవిదులచే ఇవి అనిర్యుక్తములుగా చెప్పబడినవి. తాళతేన్నపద 
షడ్డస్వరయుతమైన © చతుప్పది నిర్యుక్తముగా చెప్పబడినది. 

సపితాపయుతా తజ్జైర్హయలీలా నిగద్యతే । 

పపాతాస్వయుతౌ జ్ఞేయాస్రిభంగీ చోభయాత్మికౌ (?) ॥ 54 ॥ 
ప్రతిపదార్థము : సపితాపయుతా = షడ్డస్వర(పీ) తాళపదయుతము; హయలీలా నిగద్యతే 
= హయలీల యగును; పపాతాస్వయుతా = పదపాటతాళ స్వరయుతమైనది; 'త్రిభంగీ 
= త్రిభంగి; ఏతౌ = ఈరెండును; ఉభయాత్మికౌ = ఉభయాత్మకములు, 
తాత్పర్యము : షడ్డస్వర (పి) తాళ పదయుతము హయలీలయగును. పదపాటతాళ 
స్వరయుతమైనది (छती ఈరెండును ఉభయాత్మకములు. 

స్వతాపితేసహిలో జయశ్రీరితి కీర్తితః । 

స్యాద్‌ వస్తు విజయగ్రీశ్చ నర్లస్వరచతుర్ముఖౌ ॥ 55 ॥ 


ప్రతిపదార్థము : స్వతాపితేపసహితః = స్వరతాళ (పి)తేన్నపదములతో కూడినది; 


102 


జయశ్రీ: ఇతి = జయశ్రీఅని; కీర్తితః = పేర్కొనబడినది; వస్తు = వస్తువు; విజశ్రీః = 
విజయశ్రీయు; వర్లస్వరచతుర్ముఖౌ = వర్లస్వరచతుర్ముఖములును; 
తాత్సర్యము : స్వరతాళ (పి) తేన్నపదములతో కూడినది జయశ్రీయని పేర్కొన 
బడినది. వస్తువు విజయశ్రీయు వర్లస్వర చతుర్ముఖములును; 

స్వపాపతేతాసహితా విజ్ఞేయా గీతకోవిదైః । 

ప కో 

ప్రబంధో వర్హనానందస్తథా హరవిలాసకా ॥ 56 ॥ 
ప్రతిపదార్థము : గీతకోవిదైః: = సంగీత శ్నాస్త్రజ్ఞులచే; స్వపాపతేతా సహితా = 
స్వరపాదపదతేన్నతాళయుతములుగా; విజ్ఞేయాః = తెలియదగినవి; తథా = అట్టే; 
వర్ణనానందః ప్రబంధ; = వర్హనానందము; హరవిలాసకా = హరవిలాసకము. 
తాత్పర్యము : నంగీతశ్మాస్తజ్ఞులచే స్వరపాదపదతేన్న తాళయుతములుగా 
తెలియదగినది. అట్లే వర్ణనానందము హరవిలాసకము. 

కథ్యతే సపితాతేతా సహితానితి కోవిదైః । 

అనిర్యుక్తా అమీ సర్వే నిర్యుకో వస్తుసంజ్ఞకః ॥ 57 ॥ 
ప్రతిపదార్థము : సపితాతేతా సహితౌ = షడ్డస్వర (పితా) తేన్న తాళసహితములుగా; 
కథ్యతే = చెప్పబడినది; అమీ సర్వే = ఇవిఅన్నియు; అనిర్యుక్తాః = అనిర్యుక్తములు; 
వస్తుసంజ్ఞకః = వస్తునామక ప్రబంధముమాత్రము; నిర్యుక్తః = నిర్యుక్తము. 
తాత్సర్యము : షడ్డస్వర (పితా) తేన్ష్నతాళ సహితములుగా చెప్పబడినవి, ఇవిఅన్నియు 
అనిర్యుక్తములు. వస్తునామక (ప్రబంధముమాత్రము నిర్యుక్తము. 
ఇతి త్రిధాతుక ప్రబంధాః = ఇట్లు (త్రిధాతుక (ప్రబంధములు చెప్పబడినవి. 

పతాయుక్తా ఢేంకికా చ ఏలా సాపనితాయుతా । 

గీతవిద్యావిశేషడ్డై: స్మృతా తావుభయాత్మికౌ ॥ 58 ॥ 
ప్రతిపదార్థము : ఢేంకికా పతాయుక్తా = ఢేంకిక పదతాళయుతము; ఏలా = ఏల; 
సాలవితాయుతా = షడ్డస్వరపదవిరుదతాళయుతము; తౌ ఉభౌ = అవి రెండును; 
ఉభయాత్మికౌ = ఉభయాత్మకములుగా; స్మృతౌ = తలచబడినవి. 
తాత్పర్యము : ఢేంకిక పదతాళయుతము. ఏల షడ్డస్వరపదవిరుదతాళయుతము. 
అవి రెండును ఉభయాత్మకములుగా తలచబడినవి. 


108 


छरा यय्‌ క్వచిజ్లోంసపడరాసకౌ । 

పునః ప్రబంధాస్తివిధాస్తే కథ్యంతే యథాక్రనుమ్‌ ॥ 59 ॥ 
ప్రతిపదార్థము : ఇమౌ = ఈ రెండును; అత్ర = ఇక్కడ; చతుర్దా = నాల్గువిధములుగా; 
ప్రోక్తా = చెప్పబడినవి; కృచిత్‌ = ఒక్కొక్కచోట; జ్ఞోంపడంరాసకౌ (ప్రోక్తా = రభాంపడ 
రాసకములు చెప్పబడినవి; పునః = మరల; |ప్రబంధాః (త్రివిధాః = ప్రబంధములు 
మువ్విధములు; తే యథా క్రమం కథ్యంతే = అవి వరుసగా చెప్పబడుచున్నవి. 
తాత్సర్యము : ఈళరెండును ఇక్కడ నాల్గువిధములుగా చెప్పబడినవి. ఒక్కొక్క చోట 
రెభాంపడ రాసకములు చెప్పబడినవి. మరల (ప్రబంధములు మువ్విధములు. అవి 
వరుసగా చెప్పబడుచున్నవి. 

సూడక్రమాగతాః కేచిత్‌ కేచిదాలిక్రమస్థీతాః । 

తథాఒన్యే విప్రకీర్ణాభ్యా మునిభి: ప్రతిపాదితాః ॥ 60 ॥ 
ప్రతిపదార్థము : కేచిత్‌ = కొన్ని; సూడక్రమాగతాః = సూడ(క్రమమునుండి వచ్చినవి; 
కేచిత్‌ = కొన్ని; ఆలిక్రమస్థితాః: = ఆలి(క్రమజనితములు, అన్యే = మరికొన్ని; 
విప్రకీర్ణాఖ్యాః = విప్రకీర్ణములని; మునిభిః: = మహర్శులచే; (ప్రతిపాదితాః = 
నిర్జారింపబడినవి. 

జ 

తాత్సర్యము : కొన్నిసూడ[క్రమమునుండి వచ్చినవి. కొన్ని ఆలిక్రమజనితములు. 
మరికొన్ని విప్రకీర్ణములని మహర్షులచే నిర్దారింపడినవి. 

తత్ర సూడక్రనుః ప్రోక్తః సంచధా గీతవేదిభిః । 

ఆదానతిజఘన్యః స్యాజ్ఞఘన్యస్తదనంతరమ్‌ ॥ 61 ॥ 
ప్రతిపదార్థము : తత్ర = అందు; సూడ[క్రమః = సూడ[క్రమప్రభేదము; గీతవేదిభి= 
సంగీతజ్ఞాలచే; పంచధా = ఐదువిధములుగా; (ప్రోక్తః = చెప్పబడినది; ఆదౌ = ముందు 
(మొదట); అతిజఘన్యః = అతిజఘన్యము; (మిక్కిలినీచము) (అధమాధమము); 
తదనంతరం = తరువాత; జఘన్య = జఘన్యము; (అధమము). 


తాత్సర్యము : అందు సూడ(క్రమప్రభేదము సంగీతజ్ఞులచే ఐదు విధములుగా 
చెప్పబడినది. ముందు (మొదటి) అతిజఘన్యము (మిక్కిలి నీచము) (అధమాధమము) 
తరువాత జఘన్యము (అధమము). 


104 


తతోఒపీ మధ్యమాభ్యా స్యాదుత్తమాఖ్యస్తతః సరమ్‌ । 

అత్యుత్తమస్తలో జ్ఞేయస్తేషాం లక్షణముచ్యతే ॥ 62 ॥ 
ప్రతిపదార్థము : తతః = తరువాత; మధ్యమాఖ్యః స్యాత్‌ = మధ్యమ॥ప్రబంధమగును; 
తతః పరం = తరువాత; ఉత్తమాఖ్యః = ఉత్తమమని తెలియదగినది; తతః = 
ఆతరువాత; అత్యుత్తమః = అత్యుత్తమమని; తేషాం = వాటికి; లక్షణం ఉచ్యతే = 
లక్షణము చెప్పబడుచున్నది. 
తాత్పర్యము : తరువాత మధ్యమ॥ప్రబంధమగును. తరువాత ఉత్తమమని ఆతరువాత 
అత్యుత్తమమని తెలియదగినది. వాటికి లక్షణముచెప్పబడుచున్నది. 


రెభాంబడో మట్టతాలేన తతోనిస్సారు రెఖాంబడ: । 
కుడుక్కేన తతో లంభో లంభో నిస్సారుకేణ చ ॥ 63 ॥ 


'ప్రతివదార్థము : మట్టతాలేన = మట్టతాళముచేతను; యొోంపడః = రెభాంపడము; 
మట్టరొాంపడము; తతః = తరువాత; నిస్సారురెణాంపడః = నిస్సారురగాంపడము; 
తతః = తరువాత; కుడుక్కేన లంబః = కుడుక్కముచేత లంభము (కుడుక్క 
లంభము); నిస్సారుకేణ చ లంబః = నిస్సారులంభము. 





తాత్పర్యము : మట్టతాళముచేతను రెయూంపడము, మట్టరెణాంపడము తరువాత 
నిస్సారు యోోంపడము తరువాత కుడుక్కము చేత లంభము (కుడుక్కలంభము) 
నిస్సారులంభము 3 


ర్వుంపతాలేన లంభశ్చ + 

అసావతిజఘన్యాఖ్యః సూడో గాయకసర్వతః ॥ 64 ॥ 
'ప్రతిపదార్థము : రుంపతాలేన లంభః = రుంపలంభము; ఏకతాలికా రాసకళ్ళ = 
ఏకతాల రాసకము (అని); అసౌ = ఇది; గాయక సర్వతః = గాయక సర్వమునకు; 
అతి జఘనాఖ్యః సూడః= సూడ[క్రమము నందు అతిజఘన్యప్రబంధప్రభేదము. 
తాత్సర్యము : రుంపలంబము ఏకతాల రాసకము (అని) ఇది గాయకసర్వమునకు 
సూడక్రమమునందు అతి జఘన్యప్రబంధప్రభేదము. 

ఢేంకీ తతో ద్వితీయేన భవేత్తాలేన రెఖాంబడః | 

మట్టేన రెఖాంబడళశ్చాథ తతో నిస్సారురెగాంబడాః ॥ 65 ॥ 


105 


ప్రతిపదార్థము : తతః = తరువాత; ఢేంకీ = ఢేంకి; ద్వితీయేన తాలేన రెభాంబడః 
భవేత్‌ = ద్వితీయ తాలరయ|ోంబడము; అథ = తరువాత; మట్టేన రఎోంబడః = 
మట్టరెఖాంబడము; తతః = తరువాత; నిస్సారుయోంబడః = నిస్సారురెఖాంబడము. 


తాత్సర్యము : తరువాత ఢేంకి ద్వితీయతాలరెభాంబడము. తరువాత మట్టర|ోోూం 
బడము. తరువాత నిస్సారురభాంబడము. 


లంభకోఒథ కుడుక్కేన తతో నిస్సారులంభకః । 

రుంపతాలేన లంభశ్చ రాసకశ్ళెకతాలికా ॥ 66 ॥ 
ప్రతిపదార్థము : అథ = తరువాత;కుడుక్కేన లంభకః = కుడుక్కలంభకము; తత= 
తరువాత; నిస్సారులంభకః = నిస్సారు లంభకము; రుంపతాలేన లంభళ్ళ = 
రుంపతాలలంభము; ఏకతాలికా రాసకశ్చ = ఏకతాల రాసకమును. 
తాత్సర్యము : తరువాత కుడుక్కలంభకము. తరువాత నిస్సారు లంభకము రుంపతాల 
లంభము. ఏకతాల రాసకమును. 

సూడో జఘన్యనానాయం (3 సముదాహృతః । 

ఏలా పూర్వం తతో ఢేంకీ తస్మాద్‌ గారుగిరథాంబడః ॥ 67 ॥ 
ప్రతిపదార్థము : జఘన్యనామాయం సూడః = జఘన్యమను (అధమము) సూడా 
'క్రమము; గీతజ్జైః: సముదాహృతః = సంగీత పండితులచే ఉదహరింపబడినది; పూర్వం 
= ముందు; ఏలా = ఏలయు; తతః = తరువాత; ఢేంకీ = ఢేంకియు; తస్మాత్‌ = 
తరువాత; గారుగిరెాంబడః = గారుగి రలాంబడము. 
తాత్పర్యము : జఘన్యమను (అభమము) సూడా(క్రమము సంగీతపండితులచే 
ఉదహరింపబడినది. ముందు ఏలయు తరువాత ఢేంకియు తరువాత గారుగిరైాం 
బడము. 


ద్వితీయరయెొభాంబడశ్ళాథ తతో మదబ్టేన రెఖాంబడః । 

రెఖాంబడో=థ తృతీయేన తలో నిస్సారురెణాంబడః ॥ 68 ॥ 
ప్రతిపదార్థము : అథ = తరువాత; ద్వితీయ రెఖాంబడః = ద్వితీయ రెఖాంబడము; 
తతః =తరువాత; మట్టేన యొూంబడః = మట్టరణాంబడము; అథ = తరువాత; 
తృతీటేన రెఖాంబడః = తృతీయశెఖాంబడము; తతః = తరువాత; 
నిస్సారుయోంబడః = నిస్సారు ర౩ౌోంబడము. 


106 


తాత్సర్యము : తరువాత ద్వితీయ రెఖాంబడము. తరువాత మట్టరెభాంబడము. 
తరువాత తృతీయ రౌోంబడము. తరువాత నిస్సారు రెఖాంబడము. 

ठ ద్రుతనిస్సారో.లంభకో రుంభయా తతః । 

एण्ड తాలీ చ సూడోఒ=యం మధ్యమః స్మృతః ॥ 69 ॥ 
ప్రతిపదార్థము : (ద్రుతనిస్సారః రెఖాంబడః = (ద్రుతనిస్సార యొౌోంబడము; తతః = 
తరువాత; రుంభయా లంభకః = రుంభాలంబకము; ఏకతాళీ రాసకశ్ళ = ఏకతాలీ 
రాసకమును; అయం = ఇది; మధ్యమః సూడః స్మృతః = మధ్యమ సూడప్రబంధముగా 
నిశ్చితము. 





తాత్సర్యము : (ద్రుతనిస్సార యొోంబడము. తరువాత రుంభాలంబకము. ఏకతాలీ 
రాసకమును. ఇది మధ్యమ సూడ(ప్రబంధముగా నిశ్చితము. 


కరణం పాగథైలాస్యాడ్డేంకికా తదనంతరమ్‌ । 

గా (రా?రు) గ్యా రాంబడశ్చాథ ద్వితీయేనాసి రెగాంబడః ॥ 70 ॥ 
ప్రతిపదార్థము : (ప్రాక్‌ = మొదట; కరణం = కరణము; అథ = తరువాత; ఏలా = 
ఏలయు; తదనంతరం = దీని తరువాత; ఢేంకికా = ఢేంకియు; గారుగ్యా రెభాంబడః 
= గారుగిరయోంబడము; ద్వితీయేన రోంబడః = ద్వితీయ యొోంబడము. 


తాత్సర్యము : మొదట కరణము. తరువాత ఏలయు, దీని తరువాత ఢేంకియు, 
గారుగిరఖాంబడము, ద్వితీయ యొోంబడము. 


రెభాంబడశ్భైకతాలేన తలో सीः రెఖాంబడః । 
తృ తీయరయెగాంబడశ్చాథ తతో నిస్సారురెనాంబడః ॥ 71 ॥ 


ప్రతిపదార్థము : ఏకతాలేన రెఖాంబడః = ఏకతాలరయోం౦బడము; తతః = తరువాత; 
మట్టేన రోోంబడః = మట్టరోోాంబడము; అథ = తరువాత; తృతీయ యోంబడః = 
తృతీయర|ౌంబడము; తతః = తరువాత; నిస్సారురెభాంబడః = నిస్సారుర్లాం 
బడము. 





తాత్పర్యము : ఏకతాలరెనాంబడము, తరువాత మట్టరెణాంబడము, తరువాత 
తృతీయయోంబడము, తరువాత నిస్సారు రెఖాంబడము. 


107 


> 1 1 లంభకః । 

రాసకశ్ళెకతాలీ చ సూడఃస్యాదుత్తమాభిధః ॥ 72 ॥ 
ప్రతిపదార్థము : అథ =తరువాత; కుటుక్కేన ठाः = కుటుక్కరభాంబడము; 
రుంపతాలేన లంభకః = రుంపాలంభకము; ఏకతాలీరాసకః = ఏకతాలీ రాసకమును; 
ఉత్తమాభిధః సూడః స్యాత్‌ = ఉత్తమసూడప్రబంధ |ప్రభేదమగును. 
తాత్సర్యము : తరువాత కుటుక్కరెషాంబడము, ర్వుంపాలంభకము, ఏకతాలీ 
రాసకమును ఉత్తమ సూడ(ప్రబంధ(ప్రభేదమగును. 


గద్యం తతశ్చ కరణం వర్తన్యేలా చ ఢేంకికా । 

గారుగ్యా (कणे చోంబడశ్చాథ ద్వితీయేనాపి ठः ॥ 73 ॥ 
ప్రతిపదార్థము : గద్యం = గద్యము; తతః = తరువాత; కరణం = కరణము; వర్తనీ= 
వర్తని; ఏలా = ఏలయు; ఢేంకికా = ఢేంకి; గారుగ్యా రోోంబడః = గారుగియోంబడము; 
ద్వితీయేన యోంబడః = ద్వితీయరయ|ోౌంబడము. 
తాత్సర్యము : గద్యము తరువాత కరణము వర్తని ఏలయు డేంకి గారుగిరోంబడము 
ద్వితీయరయెొోంబడము. 

రెభాంబడశ్చైకతాలేన ప్రతిమట్టేన ठन । 

రొాంబడో=ధథ తృతీయేన తతో నిస్సారురెనాంబడః ॥ 74 ॥ 
'ప్రతిపదార్థము : ఏకతాలేన రెభాంబడః = ఏకతాలీ రెఖాంబడము; (ప్రతిమట్టేన 
రెయాంబడః = ప్రతిమట్టచోంబడము; అథ = తరువాత; తృతీయేన రెభాంబడః = 
తృతీయ యోంబడము; తతః = తరువాత; నిస్ఫారురణాంబడః =నిస్సారురెణాం 
బడము. 
తాత్పర్యము : ఏకతాలీ యోంబడము (ప్రతిముట్ట రెఖాంబడము తరువాత తృతీయ 
రభాంబడము తరువాత నిస్సారు రెభాంబడము. 

ठ्न ద్రుతనిస్సారో రఫుంపాతాలేన లంభకః । 

రాసకళ్ళెకతాలీ చ సూడః స్యాదుత్తమోత్తమః ॥ 75 ॥ 


ప్రతివదార్థము : (ద్రుత నిస్సారః రెఖాంబడః = (ద్రుతనిస్సార రెఖాంబడము; 


108 


రుంసతాలేన లంభకః = రుంపాలంభకము; ఏకతాలీ రాసకశ్ళ్చ = ఏకతాలీ రాసకమును; 
ఉత్తమోత్తమః సూడ: స్యాత్‌ = ఉత్తమోత్తమసూడ ప్రబంధ (ప్రభేదమగును. 


తాత్సర్యము : [ద్రుత నిస్సార రెఖాంబడము రుంపాలంబకము ఏకతాలీ రాసకమును 
ఉత్తమోత్తమ సూడ (ప్రబంధ ప్రభేదమగును. 


ఉత్తమోత్తమసూడాంతర్గణైలాగానమాదృతమ్‌ । 
రాగస్య నియమాద్‌ గాతుర్నేతిరాగాంతరేణ తత్‌ ॥ 76 ॥ 


వ్రతివదార్భము : ఉత్తమోత్తమనూడాంతర్గత్టెలాగానం = ఉత్తవోత్తను 
సూడా(ప్రభేదమందలి ఏలాగానము; ఆద్రుతం = (ద్రుతాంతము; గాతుఃన = గాయకుని 
యొక్కకాక; రాగస్యనియమాత్‌ = రాగము యొక్కనియమము వలన; రాగాంతరేణ= 
మరియొకరాగముచే; తత్‌ = ఆగానము. 


తాత్సర్యము : ఉత్తమోత్తమసూడా ప్రభేదమందలి ఏలాగానము (ద్రుతాంతము గాయకుని 
యొక్క కాక రాగముయొక్క నియమమువలన మరియొక రాగముచే ఆగానము. 


తదుక్తం రాసరాగభ్యామౌచిత్యాత్‌ సైన గీయతే । 

'ప్రొఢానేనైన రాగేణ సూడోఒపి పరిగీయతే ॥ 77 ॥ 
ప్రతిపదార్థము : రసరాగాభ్యాం బాచిత్యాత్‌ = రాసరాగౌచిత్యమువలన; గీయతే = 
గానముచేయబడును; అనేనైవ రాగేణ = ఈరాగముచేతనే; छठ = (ప్రొాఢమైన 
(ప్రాడసూడ) నూడః అపి పరిగీయుతే = నూడ(ప్రబంధముకూడ గానము 
చేయబడుచున్నది. 
తాత్సర్యము : రసరాగౌచిత్యమువలన గానముచేయబడును. ఈరాగము చేతనే సూడ 
'ప్రబంధముకూడ గానము చేయబడుచున్నది. 

అత ఉత్తనుసూడే తు రాగస్య నియమం వినా ॥ 

ఛందస్వతీ సంకరైలా మాతైలా పరిగీయతే ॥ 78 ॥ 
ప్రతిపదార్థము : అతః = అందువలన; ఉత్తమసూడే తు = ఉత్తమసూడా(ప్రభేదమందు; 
రాగస్య నియమం వినా = రాగనియమము లేకనే; ఛందస్ప్వతీ = ఛందస్సుకల (ఏల); 
సంగరైలా = సంగర ఏలా; మ్మాతైలా = మాడ్రాఏల; పరిగీయతే = గానముచేయబడు 
చున్నది, 





109 


తాత్సర్యము : అందువలన ఉత్తమ సూడా (ప్రభేదమందు రాగనియమము లేకనే 
ఛందస్సుకల (ఏల) సంగర ఏలా మాత్రా ఏల గానము చేయబడుచున్నది. 


మధ్యేమధ్యే నుంకుడన్య రాగస్య నియమేన తు । 

सुन నర్గనూలైలా దేశాఖ్యైలా చ గీయతే ॥ 79 ॥ 
'ప్రతిపదార్థము : మధ్యే మధ్యే = మధ్యమధ్యన; మంకుడస్య రాగస్య నియమేనతు = 
మంకుడరాగనియమముచేతను మా(త్రము; వర్ణైలా = వర్లఏలా; వర్ణమాలైలా = వర్లమాల 
ఏలా; దేశాఖ్యైలా = దేశైలా; గీయతే = గానము చేయబడుచున్నది 


తాత్సర్యము : మధ్యమధ్యన మంకుడరాగనియమముచేతను మాత్రము వర్లఏలా 
నర్లమాల ఏలా దేశైలా గానముచేయబడుచున్నది. 


ఉత్తమోత్తనుసూడే తు ప్రథమం మాతృకా భవేత్‌ । 

పంచతాలేశ్వరో యద్వా హృద్యం గద్యమథాపి వా ॥ 80 ॥ 
'ప్రతిపదార్థము : ఉత్తమోత్తమ సూడే = ఉత్తమోత్తమ సూడయందు; (ప్రథమం = 
మొదట; మాతృకాభనేత్‌ = మాతృకయగును; యద్వా = లేక; పంచతాలేశ్వరః = 
పంచతాలేశ్చరముగాని; అధాపి వా = లేక; హృద్యం గద్యం భవేత్‌ = మనోహరమైన 
గద్యముగాని యగును. 
తాత్పర్యము : ఉత్తమోత్తమనూడయందు మొదట మాతృకయంగును. खंड 
పంచతాలేశ్చరముగాని, లేక మనోహరమైన గద్యముగాని యగును. 

ఆలి క్రమోయమేనోక్తః ప్రతాపపృథివీభుజా । 

అన్మిన్నేలా చ दई చ తతో గారుగితాలతః ॥ 81 ॥ 
ప్రతిపదార్థము : (ప్రతాపపృధివీభుజా = ప్రతాపమహారాజుచే; ఆలిక్రమః అయమేవ = 
చెప్పబడినది; అస్మిన్‌ = ఈ ఆలిక్రమమందు; ఏలా 
= ఏలయు; ఢేంకీ = ఢేంకియు; తతః = తరువాత; గారుగితాలతః= గారుగి 





తాత్సర్యము : ప్రతాప మహారాజుచే ఈజఆలిక్రమ (ठत చెప్పబడినది. ఈ ఆలిక్రమ 
మందు ఏలయు ఢేంకియు తరువాత గారుగి తాళముచేత; 


110 


ద్వితీయేన చ తాలేన ప్రతిమట్టాభిధేన చ । 
తతో నిస్సారుతాలేన రెఖాంబడో లంభకస్తథా ॥ 82 ॥ 


ప్రతిసదార్థము : ద్వితీయేన చ తాలేన = ద్వితీయతాళముచేత; ప్రతిమట్టాభిధేన చ 
= ప్రతిమట్టతాళము చేతను; తతః = తరువాత; నిస్సారుతాలేన = నిస్సారుతాళము 
చేతను; రెఖాంబడః = యోంబడము; లంభకః = లంభకము; తథా = అట్టే; 


తాత్సర్యము : ద్వితీయ తాళముచేతను, (ప్రతిమట్టి తాళము చేతను, తరువాత 
నిస్సారు తాళము చేతను యోంబడము లంబకము అట్లే ప్రతిమట్టతాళము చేతను. 


+ చ స్థాయినో నన కీర్తితా । 

శేషః సంచారిణ: షట్‌ చ పరివృత్తిసహిష్లన: ॥ 83 ॥ 
ప్రతిపదార్థము : రాసకః ఏకతాలీ = ఏకతాలీ రాసకమును; నవ = (ఈ) తొమ్మిదియు; 
స్థాయినః క్రీర్తితాః = స్థాయిప్రబంధములుగా చెప్పబడినవి; పరివృత్తిసహిష్టవః = 
పరివృత్తిని సహించు; శేషాః = మిగిలిన; షట్‌ చ = ఆరు (6) ను; సంచారిణః = 
సంచారి (ప్రబంధములు. 


తాత్సర్యము : ఏకతాలీ రాసకమును (ఈ)తొమ్మిదియు స్థాయి ప్రబంధములుగా 
చెప్పుబడినవి. ఆరు(6) ను సంచారి ప్రబంధములు. 


ఉత్తమః ప్రాక్‌స్వరార్థః స్యాత్‌ స్వరాంకో వా థఢోఒథవా । 

కరణం వా తభంగిర్వా యద్వా క్రౌంచసదాభిధః ॥ 84 ॥ 
ప్రతిపదార్థము : (ప్రాక్‌ స్వరార్థః = (ప్రాక్సరార్ణము (ముందరి స్వరార్థము); ఉత్తమః 
స్యాత్‌ = ఉత్తమమగును; స్వరాంకఃవా = స్వరాంకముగాని; అథవా = లేక; థఢః = 
థడము; కరణం వా = కరణముగాని; (త్రిభంగిర్వా = త్రిభంగికాని; యద్వా = లేక; 
కౌంచపదాభిధః = (క్రౌంచపదముగాని; 


తాత్సర్యము : ప్రాక్ష్యరార్థము (ముందరి స్వరార్థము) ఉత్తమమగును. స్వరాంకముగాని 
లేక థడము కరణముగాని (త్రిభంగికాని లేక (క్రౌంచ పదముగాని; 

భవేచ్చరభలీలో వా పంచభంగిరథాపివా । 

తలైలా ఢేంకికా ठे తతో గారుగితాలతః: ॥ 85 ॥ 


111 


ప్రతిపదార్థము : శరభలీలః = శరభలీల గాని; छक వా = లేక; పంచభంగి వా = 
పంచభంగికాని; భవేత్‌ = అగతును; తత్ర = అందు; ఏలా = ఏలయు; ఢేంకికా చ = 
ఢేంకియు; తతః = తరువాత; గారుగితాలతః = గారుగి తాళమువలన; 
తాత్సర్యము : శరభలీల గాని లేక పంచభంగికాని అగును. అందు ఏలయు ఢేంకియు 
తరువాత గారుగితాళమువలన; 

ద్వితీయేన చ తాలేన తతో. నిస్సారుతాలతః । 

యెగాంబడో లంభకో రాసశ్ఫైకతాలీతి క్రీర్తితాః ॥ 86 ॥ 
ప్రతిపదార్థము : ద్వితీయేన తాలేనచ = ద్వితీయతాళముచేతను; తతః = తరువాత; 
నిస్సారుతాలతః నిస్సారుతాళము వలన; యోంబడః = రభాంబడము; లంభకః = 
లంభకము; ఏకతాలీరాసశ్చ = ఏకతాళరాసకమును; కీర్తితాః = చెప్పబడినవి; 





తాత్పర్యము : ద్వితీయ తాళముచేతను తరువాత నిస్సారు తాళమువలన యోంబడము 
లంభకము ఏకతాళరాసకమును చెప్పబడినవి. 

స్థాయినోఎస్థాపీ హీనే తు సంచ సంచారిణః స్మృతాః । 

ट 

ఏలా స్యాన్మధ్యమే పూర్వం ఢేంకికా తదనంతరమ్‌ ॥ 87 ॥ 
ప్రతిపదార్దము : అష్టాపి స్థాయినః హీనే = (8) ఎనిమిది స్థాయి (ప్రబంధములు) లు 
లేనపుడును; పంచసంచారిణః స్మృతాః = (5) ఐదు సంచారి ప్రబంధములు 
చెప్పబడినవి; మధ్యమే = మధ్యమ |ప్రభేదమందు; పూర్వం = మొదట; ఏలా స్యాత్‌ = 
ఏలయగును; తదనంతరం = అటు తరువాత; ఢేంకికా స్యాత్‌ = ఢేంకియగును. 
తాత్పర్యము : ఎనిమిది స్థాయి ((ప్రబంధములు) లు లేనపుడును ఐదు సంచారి 
(ప్రబంధములు చెప్పబడినవి. మధ్యమ॥(ప్రభేదమందు మొదట ఏలయగును. 
అటుతరువాత ఢేంకియగును. 

గారుగ్యాఫ్యేన తాలేన ద్వితీయేన చ రెగాంబడః । 

తతో నిస్ఫారులంభశ్చ రాసకశ్ళెకతాలికః ॥ 88 ॥ 
ప్రతివదార్థము : గారుగ్యాఖ్యేన తాలేన = గారుగితాళముచేతను; ద్వితీయేన 
రెభాంబడ= ద్వితీయ రెఖాంబడము; తతః = తరువాత; నిస్సారులంభళ్ళ్చ = 
నిస్సారులంభమును; ఏకతాలికః రాసకశ్ళ = ఏకతాళరాసకమును; 


112 


తాత్పర్యము : గారుగితాళముచేతను ద్వితీయు రెఖాంబడము తరువాత 
నిస్సారులంబమును ఏకతాళరాసకమును; 

ఇతి సప్త సముద్దిష్టాః ప్రబంధాః స్థాయినో బుధైః । 

క్రమేణ శేషాశ్చత్వారో యథావిధి సమీరితాః 1 89 ॥ 
ప్రతిపదార్థము : ఇతి = ఈవిధముగా; సప్తస్థాయినః ప్రబంధాః = ఏడు స్థాయి 
'ప్రబంధములు; బుధైః సముద్దిస్టాః = పండితులచే చెప్పబడినవి; (క్రమేణ = (క్రమముగా; 
శేషా; చత్వారః = మిగిలిన నాల్లును; యథావిధి = శ్నాస్త్రముననుసరించి; సమీరితా= 
చెప్పబడినవి. 





తాత్సర్యము : ఈవిధముగా ఏడు స్థాయిప్రబంధములు పండితులచే చెప్పబడినవి. 
క్రమముగా మిగిలిన నాల్గును శాస్త్రముననుసరించి చెప్పబడినవి. 


జఘన్యే ప్రథమే ఢేంకీ ద్వితీయేన తు ठण्ड । 

నిస్సారుణా పితాలేన లంభా రాసైకతాలికా ॥ 90 ॥ 
ప్రతిపదార్థము : ప్రథమే జఘన్యే = మొదటి జఘన్యమందు; ఢేంకి = డేంకిక; ద్వితీయేన 
రాంబడః = ద్వితీయ రెభాంబడము; నిస్సారుణా = నిస్సారుతాళముచేతను; 
పితాలేన= పితాళముచేతను; లంభా = లంభయు; రాసైకతాలికా = ఏకతాళరాసకము. 
తాత్పర్యము : మొదటి జఘన్యమందు ఢేంకిక ద్వితీయరెభాంబడము నిస్సారు 
తాళముచేతను పితళము చేతను లంభయు ఏకతాళరాసకము. 

షడేతే స్థాయినః ప్రోక్షాస్రయోఒన్యే తు యధారుచి । 

భవంత్యతిజఘన్యే తు మట్టతాలేన రెఖాంబడః 1 91 ॥ 
ప్రతిపదార్థము : ఏతే షట్‌ స్థాయినః (ప్రోక్తా: = ఈ ఆరు (6) స్థాయిప్రబంధములు 
చెప్పుబడినవి; యధథారుచి భవంతి = యతేష్టముగా ఆగుచున్నవి; అతిజఘన్న్యే తు= 
అధమాధమమందు; మట్టతాలేన యఎోంబడః = మట్టతాలముచేతను యోంబడము 
తాత్పర్యము : ఈజఆరు (6) స్థాయిప్రబంధములు. యథేష్టముగా అగుచున్నవి. 
అధమాధమమందు మట్టతాలముచేతను యోంబడము. 

నిస్సారు రెఖాంబడో లంభో రాసకశ్ళెకతాలికా । 

పంచైతే స్థాయినో జ్ఞేయా ద్వావన్యౌ తు యథారుచి ॥ 92 ॥ 


113 


ప్రతిపదార్థము : నిస్సారు ठक्कः = నిస్సారు రెఖాంబడము; లంభః = లంభము; 
ఏకతాలికా రాసకళశ్ళ = ఏకతాల రాసకము; ఏతే పంచ = ఈబఐదును; స్థాయినః 
జ్ఞ్లేయాః = స్థాయిప్రబంధములుగా తెలియదగినవి; అన్యౌ ద్వౌ = మిగిలినవి రెండు; 
యథారుచి = యథేష్ట్రము. 
తాత్పర్యము : నిస్సారు యోంబడము లంభము ఏకతాల రాసకము ఈబఐదును 
స్థాయి ప్రబంధములుగా తెలియదగినవి. మిగిలినవి రెండు యథేష్టము. 

త్యక్ష్యా కు+కనిస్సారు లంభావాదౌ ధ్రువం న్యసేత్‌ । 

అంతరే చండనిస్సారునుట్టాది స్యాద్‌ ద్రువాదికాః ॥ 93 ॥ 
ప్రతివదార్థము : ఆదౌ =మొదట; కుటుకనిస్సారులంభౌ = కుటుక నిస్సారు 
లంభములను; త్యక్ష్యా = విడిచి; ధ్రువం న్యసేత్‌ = ధ్రువమునుంచ వలెను; అంతరే= 
మధ్యయందు; చండనిస్సారుమట్టాది = చండనిస్సారు మట్టతాళము మొదలగు; 
'ధ్రువాదికా స్యాత్‌ = ధ్రువాదికములు అగును 
తాత్సర్యము : మొదట కుటుకనిస్సారు లంభములను విడిచి (ద్రువమునుంచవలెను. 
మధ్యయందు చండనిస్సారు మట్టతాళము మొదలగు (గ్రువాదికములు అగును. 


విక ఏన ప్రబంధశ్చేన్మలరూపేణ గీయతే । 

తాలేనైకేన నానార్థః స సూడో విప్రకీర్ణకః ॥ 94 ॥ 
ప్రతిపడార్థము : ఏకః ఏవ |ప్రబంధఃచేత్‌ = ఒకే ప్రబంధమైన యెడల; మలరూపేణ 
గీయతే = మలరూపముగా గానముచేయ బడుచున్నది; ఏకేన తాలేన = ఒకతాళముచేత; 
నానార్థః = అనేకార్థకమైన; సః = అది; సూడః = సూడప్రబంధముగా; విప్రకీర్లకః = 
విప్రకీర్ణము. 
తాత్సర్యము : ఒకే ప్రబంధమైన యెడల మలరూపముగా గానము చేయబడుచున్నది. 
ఒకతాళము చేత అనేకార్థమైన అది సూడ(ప్రబంధముగా విప్రకీర్ణము. 

ఏీకైకళోఒపి గాతవ్యః ప్రబంధో వినియోగతః । 
అధసూడా క్రమాశ్రి ప్రబంధలక్షణం వక్ష్యే । 

ఉద్దాహః ప్రథమార్థం య ఢేంకికాయాం విధీయతే ॥ 95 ॥ 


ప్రతిపదార్థము : వినియోగతః = వినియోగముననుసరించి; ప్రబంధః= ప్రబంధము; 


114 


9४8२2 = ఒకటొకటిగా; గాతవ్యః = గానము చేయదగినది; అథ = ఇప్పుడు; 
నూడా(క్రమా(శ్రిత= నసూడా(క్రమమునాశ్రయించిన; (ప్రబంధలక్షణం नि) = 
'ప్రబంధముయొక్క లక్షణమును చెప్పుచున్నాను; యః = ఏ; नकु = ఉర్షాహము; 
ప్రథమార్దం = ప్రధమార్దము; ఢేంకికాయాం = ఢేంకియందు; విధీయతే = 
విధింపబడునో; 


తాత్పర్యము : వినియోగముననునరించి (ప్రబంధము ఒకటొకటిగా 
గానముచేయదగినది. ఇప్పుఢు సూడా(క్రమమునాగ్రయించిన ప్రబంధముయొక్క 
లక్షణమును చెప్పుచున్నాను. ఏ ఉద్దాహము (ప్రధమార్దము డేంకియందు విధింపబడునో; 
ఆనృత్యా తచ్చ గాతన్యం సనుం నా విషమ(గ్రహీ । 
ద్వితీయార్థం తు తేనైన సకృద్గీతేన గీయతే ॥ 96 ॥ 


ప్రతిపదార్థము : తచ్చ = అది; ఆవృత్యా = ఆవృత్తిచేతను; గాతవ్యం = గానము 

చేయదగినది; సమంవా = సమముగాని; విషమ(గ్రహే = విషమ(గ్రహమందు; 

ద్వితీయార్హం= ద్వితీయార్హము; తేనైవ గీతేన = ఆగీతముచేతనే; సకృత్‌ = ఒకసారి; 
न ॐ 

గీయతే = గానము చేయబడును. 

తాత్పర్యము : అది ఆవృత్తిచేతను గానముచేయదగినది. నముముగాని, 

విషమ(గ్రహమందు ద్వితీయార్హము ఆగీతముచేతనే ఒకసారి గానము చేయబడును. 


మేలాపకస్తత; స్తాలయుక్తో గేయోవికల్పతః । 
ఉద్రాహీ చైన మేలాపే ఢేంకితాలో భనేద్‌ యతః ॥ 97 ॥ 


ప్రతిపదార్థము : తతః = తరువాత; మేలాసకః = మేలాపకము; తాలయుక్తః = 
తాళయుతముగా; వికల్పతః = వికల్బముగా; గేయః = గానముచేయదగినది; ఉద్రాహీ= 
ఉద్రాహమందు; మేలాపే చ = మేలాపకమందును; యతః = ఎందువలన; ఢేంకితాలః 
భవేత్‌ = ఢేంకితాళమగుచున్నదో; 





తాత్సర్యము : తరువాత మేలాపకము తాళయుతముగా వికల్పముగా గానము 
చేయదగినది. మేలాపకమందును ఎందువలన ఢేంకితాళమగుచున్నదో; 

తస్మాదస్య ప్రబంధస్య నాను ఢేంకీతి కీర్తితమ్‌ । 

తాలో (త్రా)న్యో అయశ్చాన్యస్తతో వారద్వయం బుధైః ॥ 98 ॥ 


115 


ప్రతిపదార్థము : తస్మాత్‌ = అందువలన; అస్య |ప్రబంధస్య= -ఈ(ప్రబంధమునకు; 
ఢేంకీతి నామ కీర్తితం = ఢేంకియను పేరు ఉంచబడినది; అత్ర = ఇక్కడ; తాలః 
అన్యః = తాళము వేరైనది; లయశ్చ అన్యః = లయ మరియొకటి; తతః = అందువలన; 
వారద్వయం = రెండుసార్డు: బుధైః = పండితులచే(చెప్పబడినది). 
తాత్సర్యము : అందువలన ఈ(ప్రబంధమునకు ఢేంకియను పేరు ఉంచబడినది. 
ఇక్కడ తాళము వేరైనది, లయ మరియొకటి. అందువలన రెండుసార్లు పండితులచే 
(చెప్పబడినది). 

ఏకగీత ద్రునస్యాద్యం సాను ప్రాసం పదద్వయమ్‌ । 

అన్యగీతేన గాతస్య తృతీయోఒంఘైధ్రువాశ్రయః ॥ 99 ॥ 
'ప్రతిపదార్థము : ఏకగీతధ్రువస్య ఆద్యం = ఏకగీత(ద్రువముయొక్క మొదలును; 
సానుప్రాసం = అనుప్రాసయుతముగా; పదద్వయం = పదద్వయమును; అన్యగీతేన 
= మరియొక గీతముచే; గేయస్య = గానముచేయవలసిన దానియొక్క; తృతీయః = 
మూడవదైన; అంఘైిధ్రువాశ్రయః = పాదధ్రువాశ్రయము (కల్లి); 
తాత్పర్యము : ఏకగీత(ధ్రువముయొక్క మొదలును అనుప్రానయుతముగా 
పదద్దయమును మరియొక గీతముచే గానముచేయవలసిన దానియొక్క మూడవదైన 
పాదద్రువాశ్రయము (కల్లి); 

ఆభోగం చ సకృద్‌ గీత్వా ధ్రువం గీత్వా తతః పునః । 

ఉద్రాహతాలమానేన తస్య న్యాసో విధీయతే ॥ 100 ॥ 
ప్రతిపదార్థము : ఆభోగం = ఆభోగమును; సకృత్‌ = ఒక్కసారి; గీత్వా = గానముచేసి; 
తతః = తరువాత; (ధ్రువం గీత్వా = (ధ్రువమునుపాడి; పునః = మరల; 
ఉగర్లాహతాలమానేన = ఉద్లాహతాళపమాణముచే; తస్య = దానికి; న్యాసః విధీయతే= 
న్యాసమువిధించబడును. 
తాత్సర్యము : ఆభోగమును ఒక్కసారి గానముచేసి తరువాత ధ్రువమునుపాడి మరల 
ఉద్రాహతాళప్రమాణముచే దానికి న్యాసము విధించబడును. 


॥డేంకీ సామాన్యలక్షణమ్‌ ॥ 


116 


ఉద్దాహస్యాదినుం' భాగం గాయేద్‌ వారద్వయం తతః । 
సకృదేన ద్వితీయార్థం తతో=పి గమకైర్యుతమ్‌ ॥ 101 ॥ 
४ ~ 

ప్రతిపదార్థము : ఉర్షాహస్య ఆదినుం భాగం = भत), మొదటిభాగమును; 
వారద్వయం = రెండుసార్లు; గాయేత్‌ = గానముచేయవలెను; తతః = తరువాత; 
ద్వితీయార్హం సకృత్‌ ఏవ = ద్వితీయార్డము ఒక్క పర్యాయమే; తతోఒపీ = 

క & 
అంతకంటెను; గమకైః యుతం = గమకములతో కూడ; గాయేత్‌ = గానము 
చేయవలెను. 


తాత్పర్యము : ఉద్లాహముయొక్క మొదటిభాగమును రెండుసార్లు గానముచేయవలెను. 
తరువాత ద్వితీయార్హము ఒక్కపర్యాయమే. అంతకంటెను గమకములతో కూడ 
గానము చేయవలెను. 


మేలాపకం నికల్సేన తతో వారద్వయం ధ్రునమ్‌ । 
ఆభోగం చ సకృద్‌ గీత్వా స్రావేణ న్యాస ఇష్యతే ॥ 102 ॥ 


ప్రతిపదార్థము : మేలాపకం = మేలాపమును; వికల్పేన = వికల్పముగను; తతః 
తరువాత; (ధ్రువం = (ధ్రువమును; వారద్య్వయం = శెండుసార్డు; ఆభోగం 
ఆభోగమునుకూడ, సకృత్‌ = ఒకసారి; గీత్వా = గానముచేసి; స్రావేణ న్యాసః ఇష్యతే= 
'స్రావముచే న్యాసము ఇష్టమగుచున్నది (కోరబడుచున్నది). 


తాత్పర్యము : మేలాపమును వికల్పముగను తరువాత (ధ్రువమును రెండుసార్డును 
ఆభోగమునుకూడ ఒకసారి గానముచేసి స్రావముచే న్యాసము ఇష్టమగుచున్నది 
(కోరబడుచున్నది). 

భాగోఒపి రెఖాంబడే కార్య ఇతి కేచిత్‌ ప్రచక్షతే । 

గీతేన ప్రాక్తనేనైన యతత్రోద్దాహః పదాంతరై: ॥ 
ప్రతిపదార్థము : భాగోఎపి = భాగముకూడ; యొొం౦బడే = రెఖాంబడమందు; కార్యః 
ఇతి = చేయవలెనని; కేచిత్‌ (ప్రచక్షతే = కొందరు చెప్పుచున్నారు; ప్రాక్తనేన గీతేన ఏవ 
= మొదటి గీతముచేతనే; య(త్రః = ఎక్కడ; పదాంతరైః ఉద్రాహః = పదాంతరములచే 
ल. 
తాత్పర్యము : భాగముకూడ యొోంబడనమందు చేయవలెనని కొందరుచెప్పుచున్నారు. 
మొదటి గీతముచేతనే ఎక్కడ పదాంతరములచే ఉర్లాహము. 


117 


వివక్షితార్థశేషస్య పూర్ణత్వాపాదనాయ చ । 

అపరః (క్రియతే యోఒసౌ న భాగః పరికీర్తితః ॥ 104 ॥ 
ప్రతిపదార్హము : వివక్షితార్థశేషస్య =వివక్షితమైన అర్థశేషముయొక్క; పూర్ణత్వాపాదనాయ 
= పూర్ణతాసంపాదన కొజుకు; అపరః = మరియొకటి; క్రియతే = చేయబడునో; 
అసౌ = అది; భాగః పరికీర్తితః = భాగమని చెప్పబడినది. 
తాత్పర్యము : వివక్షితమైన అర్థశేషముయొక్క పూర్ల్ణతాసంపాదన కొఅికు మరియొకటి 
చేయబడునో అది భాగమని చెప్పబడినది. 

శరీరస్య యథా ఛాయా భవత్యన్యయచారిణీ । 

హ్రోసనృద్దియుతా చైన యృొాంబడే గమకస్టితిః ॥ 105 ॥ 
ప్రతిపదార్థము : శరీరస్య ఛాయా యథా = శరీరముయొక్క నీడవలె; అవ్యయ చారిణీ= 
నిరంతర సంచారియగు; 'హ్రోసవృద్దియుతా = క్షీణవృద్దియుతమైన; గమకస్టితిః 4 
గమకవ్యాపారము; రెఖాంబడే భవతి = రెణాంబడమందగుచున్నది. 
తాత్సర్యము : శరీరముయొక్క నీడవలె నిరంతరసంచారియగు క్షీణవృద్దియుతమైన 
గమకవ్యాపారము రెభాంబడమందగుచున్నది. 

తారజో తారజశ్చేతి రెఖాంబడో జాతియుగ్మకమ్‌ । 

తారో ధ్వని: సముద్దిష్లో గాయకైః స్థానకాఖ్యయా ॥ 106 ॥ 
ప్రతిపదార్థము : తారజః = తారజము; అతారజశ్చ = అతారజము అని; రెఖాంబడ= 
ర౩ౌోంబడము; జాతియుగ్మకం = రెండుజాతులుకలది; గాయకైః = గాయకులచే; 
స్థానకాఖ్యయా = స్థానకనామముచే; తారః ధ్వనిః సముద్దిష్టః = తారధ్వని చెప్పబడినది. 
తాత్సర్యము : తారజము, అతారజము అని రభాంబడము రెండుజాతులు కలది, 
గాయకులచే స్థానకనామముచే తారధ్వనిచెప్పబడినది. 

లేన తారేణ సంయుక్తో యొోంబడస్తారజః స్మృతః । 

తారజస్య పరిజ్లేయం తత్ర భేదచతుష్టయమ్‌ ॥ 107 ॥ 
ప్రతిపదార్థము : తేన తారేణ సంయుక్తః = ఆతారస్థానముతో కూడిన; రెభాంబడః= 
రఖాంబడము; తారజః స్మృతః = తారధ్ద్వనిజనితముగా చెప్పుబడినది; తత్ర = అందు; 


118 


తారజస్య = తారజమునకు (రభాంబడమునకు); భేదచతుష్టయం పరిజ్జేయం = 
నాల్గుభేదములని తెలియదగినది. 


తాత్పర్యము : ఆతారస్థానముతో కూడిన రెఖాంబడము తారధ్వనిజనితముగా 
చెప్పబడినది. అందు తారజమునకు (రెభాంబడమునకు) నాల్గుభేదములని 
తెలియదగినది. 

తచ్చ దుష్కరమేవోక్తం గీతవిద్యావిశారదైః । 

ఆదౌ ప్రతాపతిలకో భవేద్ది ప్రతాపనంగముః ॥ 108 ॥ 
ప్రతిపదార్థము : గీతవిద్యావిశారదైః = సంగీతపండితులచే; తత్‌ = అది; దుష్కరమేవ 
ఉక్తం = దువ్కరమనియే చెప్పబడినది; ఆదౌ = మొదట; (ప్రతాపతిలకః = 
ప్రతాపతిలకము; భవేత్‌ = అగును; ప్రతాప సంగమః = ప్రతాపసంగమము. 
తాత్సర్యము : సంగీతపండితులచే అది దుష్కరమనియే చెప్పబడినది. మొదట 
ప్రతాపతిలకము అగును. ప్రతాపసంగమము. 

తతోఒచలప్రతాపః స్యాత్‌ తతశ్చ ప్రతాపనర్ణనః । 

ఉద్రాహే స్థానకస్థిత్యా ప్రతాపతిలకో భవేత్‌ ॥ 109 ॥ 
ప్రతిపదార్థము : తతః = తరువాత; అచల(ప్రతాపః = అచల(ప్రతాపము; స్యాత్‌ = 
అగును; తతః = తరువాత; ప్రతాపవర్దనః = ప్రతాపవర్థనము; స్యాత్‌ = అగును; 
ఉర్హాహే = ఉర్లాహమందు; స్థానకస్టిత్యా = స్థానస్టితిచేత; ప్రతాపతిలకః భవేత్‌ = 
|ప్రతాపతిలకమగును. 
తాత్సర్యము : తరువాత అచల(ప్రతాపము అగును. తరువాత ప్రతాపవర్హనము అగును. 
ఉర్రాహమందు స్థానస్థితిచేత ప్రతాపతిలకమగును. 

र फ़ 

"+ भ 

స్మృతోఒచలప్రతాపో=సౌ (णै స్థానకనిర్మితేః ॥ 110 ॥ 
ప్రతిపదార్థము : మేలాపస్థానకస్య నివేశనాత్‌ = మేలాపకస్థాన(ప్రవేశమువలన; 
'ప్రతాపసంగః స్మృతః = ప్రతాపసంగము చెప్పబడును; స్థానకనిర్మితేః = స్థాననిర్మాణము 
కలదగుటవలన; అసౌ 





అది; అచల(ప్రతాపః = అచల ప్రతాపము అగును. 


119 


తాత్పర్యము : మేలాపకస్థాన(ప్రవేశమువలన (ప్రతాప సంగముచెప్పబడును. 
స్థాననిర్మాణము కలదగుటవలన అది అచట ప్రతాపము అగును. 


ప్రతాపవర్ణనో జ్లేయ ఆభోగేస్థానకాన్వయాత్‌ । 
కం క్లో ट 
॥ తారజః ॥ 
తతః (कराय दषः ॥ 111 ॥ 


ప్రతిపదార్థము : ఆభోగే = ఆభోగమందు; స్థానకాన్స్వయాత్‌ = స్థానకాన్వయమువలన; 
'ప్రతాపవర్ణనః జ్ఞేయః = ప్రతాపవర్ణనముగా తెలియదగినది; తతః = తరువా! 
ప్రభూతగమకః = అధికగమకము; తతః = తరువాత; ఆగమకాభిదః = 
అల్పగమకనామము; 





తాత్సర్యము : ఆభోగమందు స్థానకాన్సయమువలన 'ప్రతాపవర్హనముగా తెలియదగినది. 
తరువాత అధికగమకము తరువాత అల్పగమకనామము; 


(अक) తీయ (శ్చ) స్యాదల్ప గమకాభిధ: ' 

త్రిధాతుకస్ఫ తీయ: స్యాదతారజాభిధాత్రయమ్‌ ॥ 112 ॥ 
ప్రతిపదార్థము : అల్పగమకాభిధః = అల్పగమకము; |త్రిధాతుకః = (త్రిధాతుకమును; 
తృతీయశళ్చ స్యాత్‌ =తృతీయుమును అగును; అతారజా = అతారజము; 
అభిధాత్రయం = అభిధాత్రయము; స్యాత్‌ = అగును; సః = అది; (త్రిధాతుకః = 
తిధాతుకము; తృతీయః = తృతీయమును; స్యాత్‌ = అగును. 
తాత్పర్యము : అల్పగమకము (గత్రిధాతుకమును తృతీయమును అగును. అతారజము 
అభిధాత్రయము అగును. అది (త్రిధాతుకము తృతీయము అగును. 

అనేకగముకతల్వేన నిపులాయాసయోగతః: । 

ప్రభూతగనుకో నామ రయొోంబడో దుష్కరః స్మృతః ॥ 113 ॥ 
ప్రతిపదార్థము : అనేకగమకలత్వేన = బహుళగమకముచేతను; విపులాయాసయోగత= 
అధికాయాసమువలన; |ప్రభూతగమకః నామ రొోంబడః = ప్రభూతగమకమును 
రయోంబడము; దుష్కరః స్మృతః = దుష్కరము అని చెప్పబడినది. 
తాత్సర్యము : బహుళగమకముచేతను అధికాయాసమువలన (ప్రభూతగమకమును 
రయోంబడము దుష్కరము అని చెప్పడినది. 


120 


५) గమకైః క్లుప్త: స్యాదల్పగమకాభిధః । 


గమకానామబాహుల్యాదక్లేశేన చ గానతః ॥ 114 ॥ 





(ప్రతిపదార్థము : అల్లై: గమకైః = స్వల్పగమకములచే; క్లుప్తః = సంగ్రహముగా; 
అల్పగమకాభిధః స్యాత్‌ = అల్పగమకమను పేరు కలదగును; గమకానాం 
అబాహుల్యాత్‌ = గమకము (లు) తక్కువగుటచే; గానతః = గానముచేయుటవలన; 
అక్షేశేన = సులభముగా; స్యాత్‌ = ఉండును. 
తాత్పర్యము : స్వల్పగమకములచే సంగ్రహముగా అల్పగమకమను పేరుకలదగును. 
గమకము(లు) తక్కువగుటచే గానము చేయువానికి సులభముగా ఉండును. 

త్రిధాతుకః పరిజ్జేయో మేలాపేన వివర్ణితః । 

త్రిధాతుకాల్పగనుకౌ సుకరౌ పరికీర్తితౌ ॥ 115 ॥ 
ప్రతిపడార్థము : మేలాపేన వివర్ణితః = మేలాపముచేత విడువబడినది; (త్రిధాతుకః 
పరిజ్ఞేయః = (త్రిధాతుకగమకముగా తెలియదగినది; (త్రిధాతుకాల్పగమకౌ = త్రిధాతుక 
అల్పగమకములు రెండును; సుకరౌ పరికీర్తితౌ = తేలికయెనవిగాచెప్పబడినవి. 
తాత్సర్యము : మేలాపముచేత విడుబడినది (త్రిధాతుకగమకముగా తెలియదగినది. 
త్రిధాతుకఅల్పగమకములు రెండును తేలికయెనవిగా చెప్పబడినవి. 

సస్తెతే కథితాభేదాస్తాలే గారుకినామని । 

ఏనం ద్వితీయతాలే=పి సప్త భేదా భవన్తి యే ॥ 116 ॥ 
ప్రతిపదార్థము : గారుకినామని తాలే = గారుగితాళమందు; సప్తభేదాః ఏతే = 
ఏడు(7)విధములైన భేదములు; కథితాః = చెవ్పబడినవి; ఏవం = ఇటు; 
ద్వితీయుతాలేఒవీ = ద్వితీయు తాళమందుకూడ; నవ్రభోదాః భవంతి = 
ఏడుభేదములున్నవి. 
తాత్పర్యము : గారుగితాళముందు ఈ ఏడు (7) విధములైన భేదములు చెప్పబడినవి. 
ఇట్టు ద్వితీయతాళమందు కూడ ఏడు భేదములున్నవి. 


ఉద్యత్రతాపః ప్రథమం భవేత్‌ స ప్రతాపయోగస్తదనంతరం స్యాత్‌ । 
స్టిరః ప్రతాపశ్చ భవేత్‌ ప్రతాపః సశేఖరో దుష్కరనామధేయః ॥ 117 ॥ 


121 


ప్రతిపదార్థము : ప్రథమం =మొదట; ఉద్య(త్రతాపః = ఉద్యత్రతాపము; భవేత్‌ = 
అగును; తదనంతరం = అటుతరువాత; ప్రతాపయోగః = ప్రతాపయోగము; స్యాత్‌= 
అగును; స్థిరప్రతాపః = స్థీరప్రతాపము; సశేఖిరః (ప్రతాపః = ప్రతాపశేఖరము; 
దుష్కరనామధేయః = దుష్కరము; భవేత్‌ = అగును అని; 


తాత్సర్యము : మొదట न అటుతరువాత ప్రతాపయోగము 
అగును. స్థిరప్రతాపము ప్రతాపశేఖరము దుష్కరము అగును అని; 


ఉద్యత్రతాపముద్రాహే స్థానకస్య నివేశనాత్‌ । 
స 
ప్రతాపయోగమేలాసే వదంతి స్థానకస్థితేః ॥ 118 ॥ 


ప్రతిపదార్థము : नक = ఉద్రాహమందు; స్థానస్య నివేశనాత్‌ = స్థానప్రవేశమగుట 
వలన; ఉద్యత్రతాపః స్యాత్‌ = ఉద్యత్రతాపమగును; మేలాపే = మేలాపమందు; 
స్థానస్టితే = స్థానస్టితికలదగుటవలన; ప్రతాపయోగః స్యాత్‌ = ప్రతాపయోగమగును. 


తాత్పర్యము : ఉద్లాహమందు స్థానప్రవేశమగుటవలన ఉద్య(త్రతావమగును. 
మేలాపమందు స్థానస్థితికలదగుటవలన ప్రతాపయోగమగును. ( 


ధ్రునే స్థిరప్రతాపం చ స్థానకస్య నివేశనాత్‌ । 
ప్రతాపశేఖరం ప్రాహురాభోగే స్థానకాన్వయాత్‌ ॥ 119 ॥ 


'ప్రతిపదార్థము : (ధ్రువే = ధ్రువమందు; స్థానకస్య నివేశనాత్‌ = స్థానమును 
'ప్రనేశపెట్టుటవలన; స్థిరప్రతాపం స్యాత్‌ = స్థిరప్రతాపమగును; ఆభోగే = ఆభోగమందు; 
స్థానకాన్వయాత్‌ = స్థానస్టితివలన; (ప్రతాపశేఖరం (ప్రాహుః = (+ 
చెప్పిరి. 
తాత్పర్యము : ధ్రువమందు స్థానమును ప్రవేశపెట్టుటవలన స్థిరప్రతాపమగును. 
ఆభోగమందు స్థానస్థితివలన |ప్రతాపశేఖరమును చెప్పిరి. 

అన్యో౭పి భూరిగనుకో గనుకః సూక్ష్మపూర్వకః । 

త్రిధాతుకశ్ళ విజ్లేయా దుష్కరాః సుకరాస్త్రయః ॥ 120 ॥ 
ప్రతిపదార్థము : అన్యః అపి = మిగిలినదికూడ; భూరిగమకః = భూరి(అధిక) గమకము; 
సూక్ష్మపూర్వకః గమకః = సూక్ష్మగమకము; छथ) గనుక; ఇతి = త్రిధాతుక 
గమకమనియు; దుష్కరాః = దుష్కరప్రభేదములు; సుకరాః = సుకరప్రభేదములును; 
త్రయః = మూడువిధములు. 


122 


` తాత్పర్యము : మిగిలినదికూడ భూరి (అధిక) గమకము సూక్ష్మగమకము (త్రిధాతుకగమక 
మనియు దుష్కరప్రభేదములు సుకరప్రభేదములును మూడు విధములు. 


ప్రభూతగముకాద్యేషు (త్రిషు యల్లక్షణం కృతమ్‌ । 

తదేన భూరిగనుక ప్రభృతిష్వనగమ్యతామ్‌ ॥ 121 ॥ 
ప్రతిపదార్థము : (ప్రభూతగమకాద్యేషు (త్రిషు = ప్రభూతగమకాదులైన మూడింటి 
యందు; యల్లక్షణం కృతం = ఏలక్షణముచేయ(చెప్ప)బడినదో; తదేవ = ఆలక్షణమే; 
భూరిగమక (ప్రభృతిషు = భూరిగమకాదులయందు; అవగమ్యతామ్‌ = తెలియ 
(~. + 


తాత్పర్యము : (ప్రభూతగమకాదులైన మూడింటియందు ఏ లక్షణముచేయ 
(చెప్ప)బడినదో ఆలక్షణమే భూరిగమకాదులయందు తెలిబడుగాక. 


కేనలం తాలభేదేన నానుభేదః ప్రకీర్తితః । 
అన్యేఒసీ ठठः విద్యంతే యొోంబడస్య పునస్రయః ॥ 122 ॥ 


ప్రతిపదార్థము : కేవలం = కేవలముగా; తాలభేదేన = తాళభేదముచేతనే; నామభేద= 
పేరుయొక్క తేడా; (ప్రకీర్తితః = చెప్పబడినది; అన్యే అపి భేదాః విద్యంతే = మిగిలిన 
భేదములును కలవు; देष्णु =రెాంబడముకు; పునః = మరల; త్రయః = 
మూడు భేదములున్నవి. 
తాత్సర్యము : కేవలముగా తాళభేదముచేతనే పేరుయొక్క తేడా చెప్పబడినది. మిగిలిన 
భేదములును కలవు. రాంబడముకు మరల మూడు భేదములున్నవి. 

గద్యజః పద్యజశైన గద్యపత్యనుయస్తథా । 

క్రమేణ లక్షణం తేషాం యథానత్‌ ప్రతిపాద్యతే ॥ 123 ॥ 
'ప్రతిపదార్థము : గద్యజః = గద్యజనితము; పద్యజః = పద్యజనితము; గద్యపద్యమయః 
ఇతి = చంపూరూపము అని; తేషాం లక్షణం = వాటి లక్షణము; యథావత్‌ = 
క్రమముగా; ప్రతిపాద్యతే = నిరూపింపబడుచున్నది, 
తాత్సర్యము : గద్యజనితము, పద్యజనితము, చంపూరూపము అని వాటిలక్షణము. 
క్రమముగా నిరూపింపబడుచున్నది. 


123 


సంస్కృతై ర్టేజైర్వాపి సానుప్రాసైః పదైర్భవేత్‌ । 
करदः న విజ్జేయో యెొనాంబడో గద్యజాహ్వయః ॥ 124 ॥ 


ప్రతిపదార్థము : సంస్కృతైః = సంస్కృతపదములచేతను గాని; దేశజైః పదైర్వా = 
దేశీయపదములచేతను గాని; సానుప్రొసైః = అనుప్రాసతోకూడిన; పదైః = పదములచే; 
భవేత్‌ = అగును; సః =అది; గీతవిద్భిః = గీతజ్ఞులచే; గద్యజాహ్వయః రెభాంబడః 
విజ్ఞేయ:ః = గద్యజరొోాంబడమని తెలియనగును. 
తాత్సర్యము : సంస్కృతపదముల చేతను గాని దేశీయపదములచేతను గాని 
అనుప్రాసతో కూడిన పదములచే అగును. అది గీతజ్ఞులచే గద్యజర౩ోంబడమని 
తెలియనగును. 

ఛందసా యేన ईज నిబద్ధః పద్యజః స్మృతః । 

రెభాంబడో గద్యపద్యాభ్యాం గద్యపద్యమయో భవేత్‌ ॥ 125 ॥ 
ప్రతిపదార్థను : యేన శే నాపి ఛందసా = ఏదో ఒక ఛందస్సుతో; నిబద్దః = 
నిర్మితమైనది; పద్యజః స్మృతః= పద్యజనిత రభాంబడమగును; గద్యపద్యాభ్యాం నిబద్దః 
= గద్యపద్యములతో నిబద్దము; గద్యపద్యమయః యోంబడః భవేత్‌ = గద్యపద్యమయ 
రెఖాంబడమగును. 
తాత్సర్యము : ఎదో ఒకఛందస్సుతో నిర్మితమైనది పద్యజనితరెభాంబడమగును. 
గద్యపద్యములతో నిబద్దము గద్యపద్యమయరెఖాంబడముగును. 

యొాంబడం దుష్కరం =) ప్రభూతగమకం తథా । 

గద్యజం పద్యజం చైన గద్యపధ్యమయం తథా ॥ 126 ॥ 
ప్రతిపదార్దము : ప్రభూతగమకం = అధికగమకవిశిష్టమైన; దుష్కరం రెఖాంబడం 
ड = దుష్కర రెఖాంబడమును విడిచి; గద్యజం = గద్యజము; పద్యజం = 
పద్యజము; గద్యపద్యమయం = చంపువును; 
తాత్సర్యము : అధికగమకవిశిష్టమైన దుష్కరరెఖాంబడమును విడిచి గద్యజము, 
పద్యజము చంపువును; 

లఘుశేఖరతాలేస్యురన్యే ఒల్పగమకాదయః । 

छु తృతీయే చ నుట్టే నిస్సారుకే తథా ॥ 127 ॥ 


124 


ప్రతిపదార్థము : లఘుశేఖరతాలేస్యు: = లఘుశేఖర తాలమందున్నవి; అన్యే అల్పగమ- 
కాదయః = మిగిలిన అల్బగమకాదులు; తృతీయే = మూడవదగు; (ప్రతిమట్టే = 
'ప్రతిమట్టతాళమందును; నిస్సారుకే = నిస్సారుకమందును; 
తాత్పర్యము : లఘుశేఖర తాలమందున్నవి మిగిలినవి అల్పగమకాదులు మూడవదగు 
ప్రతిమట్టతాళమందును నిస్సారుకమందును; 

చండనిస్సారుకే చైన చండపూర్వతృతీయకే । 

ఏతేషు రెఖాంబడా గేయా + + + అఘుశేఖరే ॥ 128 ॥ 
ప్రతిపదార్థ్హము : చండనిస్సారుకే = చండనిస్సారుకమందును; చండపూర్వ తృతీయకే= 
చండతృతీయమందును; ఏతేషు = వీటియందు; రొంబడా గేయా = రభాంబడగాన 
యోగ్యము; లఘుశేఖరే = లఘుశేఖరమందు; 
తాత్పర్యము : చండనిస్సారుకమందును చండతృతీయమందును వీటియందు 
రెభాంబడ గానయోగ్యము లఘుశేఖరమందు; 

కుటుక్కాఖ్యేన తాలేన ठण्ड గీయతే యదా । 

పదైరపి వినా కార్యాతదా=ఒభోగస్య కల్పనా ॥ 129 ॥ 
ప్రతిపదార్థము : కుటుక్కాఖ్యేన తాలేన = కుటుక్కతాలముచే; యదా = ఎప్పుడు; 
యొంబడ: = ర్లాంబడము; గీయతే = గానము చేయబడునో; తత్‌ =అది; ఆభోగస్య 
కల్పనా =ఆభోగకల్పన; పదైరపి వినా = పదములు లేకనే; కార్యా = చేయదగినది. 
తాత్సర్యము : కుటుక్కతాలముచే ఎప్పుడు రెభాంబడము గానము చేయబడునో 
అది ఆభోగ కల్పన పదములు లేకనే చేయదగినది. 

ఏవనుష్టాదశ ప్రోక్తా రెఖాంబడా గీతవేదిభిః । 

॥ రెఖాంబడః ॥ 

ప్రతిపదార్థము : ఏవం = ఈ(ప్రకారముగా; గీతవేదిభిః = గీతజ్ఞులచే; రెభాంబడా = 
యొూంబడ; అష్టాదశప్రోక్తా = 18 విధములుగా చెప్పబడినది; 
తాత్సర్యము : ఈ ప్రకారముగా గీతజ్ఞులచే రోోంబడ 18 విధములుగా చెప్పబడినది. 

ఉద్రాహేఒంఘ్రీద్వయం ప్రొసైః ప్రతిపాదం గుణాశ్చ షట్‌ ॥ 130 

పాదస్యాంతే ప్రయోగ: స్యాత్‌ పల్లవాఖ్యం పదం తతః । 

పల్లవాఖ్యే పదే నాస్తి నియమో గీతవర్ణయో: ॥ 131 


125 


ప్రతిపదార్థము : ఉ।ద్హాహే = ఉద్దాహమునందు; ७००० = రెండు పాదములు; 
लष = ప్రాసలచేత; ప్రతిపాదం = అన్ని పాదములందును; షట్‌ = ఆరు; గుణాశ్ళ= 
గుణములు ఉండును; పాదస్యాన్తే = పాదము యొక్క చివజు; ప్రయోగః స్యాత్‌ = 
'ప్రయోగమగును; తతః = తదనంతరము; పల్లవాఖ్యం పదం = పల్లవమనబడు 
పదము (చెప్పబడుచున్నది); పల్లవాఖ్యే పదే = పల్లవమనబడు పదమునందు; గీత- 
వర్లయోః = గీత - వర్ణముల యొక్క; నియమః = నియమము; నాస్తి = లేదు. 





తాత్సర్యము : ఉద్దాహము నందు రెండు పాదములు, (ప్రాసలచేత అన్నిపాదము 
లందును, ఆరు గుణములుండును. పాదము యొక్క 256 (ప్రయోగమగును. 
తదనంతరము పల్లవ మనబడు పదముచెప్పబడుచున్నది. పల్లవమనబడు. పదమునందు 
గీత వర్ణముల యొక్క నియమము లేదు. 

అనేనైన ప్రకారేణ ద్వితీయాం ఘే: |ప్రకల్పనా। 

గీత్వా తతస్త్రతీ యాంఘ్రేగేయో మేలాపకో భవేత్‌ ॥ 132 
ప్రతిపదార్థము : అనేనైవ (ప్రకారేణ; ఈవిధముగనే; ద్వితీయాం_యే = రెండవ పాదము 
యొక్క; ప్రకల్పనా = కల్పన; గీత్వా = దీనిని గానము చేసి; తతః = ఆ తరువాత; 
తృతీయాంఘైగేయః = మూడన పాదముచే గానము చేయబడునది; మేలాపకః = 
మేలాపకము; భవేత్‌ = అగును. 





తాత్పర్యము : ఈ విధముగనే రెండవ పాదము యొక్క కల్పన. దీనిని గానము 
చేసిన తరువాత మూడవ పాదముచే గానము చేయబడునది మేలాపకమగును. 


(తథా) పాదత్రయే గీతమేకమేన విధీయతే । 
సప్రాసోఒఢథ ధ్రువో గేయో నర్ల్యనామ్నూ సమన్వితః ॥ 133 


ప్రతిపదార్థము : (తథా = ఆవిధముగ) పాదత్రయే = మూడు పాదములందును; 
ఏకమేవ గీతం = ఒకే గీతము; విధీయతే = చెప్పబడుచున్నది; అథ = ఆపిమ్మట; 
వర్గ్యనామ్నా= వర్ల్యమను పేరుగలదానితో; సమన్వితః = కూడినదగు; (ధ్రువః = 
ధువము; సప్రాసః = ప్రాసయుతముగ।; గేయః = గానము చేయదగినది, 
తాత్పర్యము : ఆవిధముగ మూడు పాదములందును ఒకే గీతము చెప్పబడుచున్నది. 
ఆ పిమ్మట వర్ల్యమను పేరుగల దానితో కూడినదగు (ధ్రువము ప్రాసయుతముగ 
గానము చేయదగినది. 


126 


ఆభోగశ్చ తతో గేయో గాతుర్నామ్నూ విరాజితః । 
ధ్రువం గీత్వా తతో న్యాసః సర్యెలాసు ప్రశస్యతే ॥ 134 


ప్రతిపదార్థము : తతః = ఆతరువాత; గాతుః నామ్నా = గాయకుని యొక్క పేరుచేత; 
విరాజితః = (ప్రసిద్ది చెందిన; ఆభోగళ్ళ = ఆభోగము; గేయః = గానము చేయదగినది; 
ధ్రువం = (ధ్రువమును, గీత్వా = గానముచేసి; తతః = తదనంతరము; న్యాసః = 
న్యాసము; सुख = అన్ని ఏలలయందును; (ప్రశస్యతే = కీర్తింపబడుచున్నది. 





తాత్పర్యము : ఆతరువాత గాయకుని యొక్క పేరుచేత (ప్రసిద్ధి చెందిన ఆభోగము 
గానము చేయదగినది, ధ్రువమును గానముచేసి తదనంతరము న్యాసమును 
చేయవలయును. ఇది అన్ని ఏలలయందును కీర్తింపబడుచున్నది. 


ఏలా 


స్వరాఖ్యం కరణం పూర్వం పాదాఖ్యం కరణం తథా 1 

తృతీయం బంధకరణం తుర్యం స్వరపదాత్మకమ్‌ ॥ 135 
> పూర్వం = మొదటగ।; స్వరాఖ్యం కరణం = స్వరము అనబడు కరణము; 
తథా = ఆ పిమ్మట (రెండవది) పాదాఖ్యం కరణం = పాదము అనబడు కరణము; 
తృతీయం = మూడవది; బంధకరణం = బంధమనబడు కరణము; తుర్యం = 
నాలుగవది; స్వరపదాత్మకం = స్వరపదమనబడు కరణము. 


తాత్సర్యము : మొదటగ స్వరము అనబడు కరణము, ఆ పిమ్మట రెండవది పాదము 
అనబడు కరణము, మూడవది బంధమనబడుకరణము, నాలుగవది స్వరపద మనబడు 
కరణము. 


పంచనుం చిత్రకరణం షష్టం తేన్నకపూర్వకమ్‌ । 

సప్తమం మిశ్రకరణం తేషాం లక్షణముచ్యతే ॥ 136 
ప్రతిపదార్థను : పంచమం = అయిదవది; చిత్రకరణం = చిత్రమనబడు కరణము; 
షష్టం = ఆరవది; తేన్నకపూర్వకం = తేన్నకమనబడు కరణము; సప్తకం = ఏడవది; 
మిశ్రకం = మిశ్రకమనబడు కరణము; తేషాం = వానియొక్క; లక్షణం = లక్షణము; 
ఉచ్యతే = చెప్పబడుచున్నది. 


తాత్పర్యము : అయిదవది చిత్రమనబడు కరణము. ఆరవది తేన్నకమనబడు 


127 


కరణము. ఏడవది మి(శ్రకమనబడు కరణము. వాని యొక్క లక్షణము చెప్పబడుచున్నది. 


ధాతుద్వయం స్వరైరేన నైరంతర్యేణ గీయతే । 

ద్రుతశేఖరతాలేన కరణే స్వరపూర్వకే ॥ 137 
ప్రతిపదార్థము : ధాతుద్వయం = రెండు ధాతువులు; స్వరైరేవ = స్వరముల చేతనే; 
నైరంతర్యేణ = నిరంతరము; గీయతే = గానము చేయబడుచున్నవి; |ద్రుతశేఖరతాలేన= 
'ద్రుతోఖర తాళముచే; స్వరపూర్వకే = స్వరపూర్వకమగు; కరణే = కరణమునందు. 


తాత్పర్యము : రెండు ధాతువులు స్వరములచేతనే నిరంతరము గానము చేయబడు 
చున్నవి. |ద్రుతేఖరతాళముచే స్వరపూర్వకమగు కరణమునందు; 


కరణం కరణాఖ్యేన తాలేన కిల గీయతే 1 

దృశ్యతే తన్న లక్ష్యేష యుక్తియుక్తా త్రుటిప్పణే (2) ॥ 138 
ప్రతిపదార్థము : కరణం = కరణము; కరణాళఖ్యేన తాలేన = కరణమనబడుతాళముచేత; 
గీయతే కిల = గానము చేయబడుచున్నదికదా! లక్ష్యేష = లక్ష్యములయందు; తత్‌= 
అది; నదృశ్యతే = అగుపించుట లేదు; తృటిప్పణే = (త్రిటిప్పణమునందు; యుక్తి 
యుక్తా = యుక్తియుక్తము(?) 


తాత్పర్యము : కరణము కరణమనబడు తాళముచేత గానము చేయబడుచున్నది 
కదా! లక్ష్యములయందు అది అగుపించుటలేదు. (త్రిటిప్పణమునందు యుక్తి 
యుక్తము(?). 

ఇష్టస్వరో గ్రహస్తస్నిన్నంశేన న్యాస ఇష్యతే । 

ఆభోగే నర్లనీయస్య నామ గాతుశ్చ నిక్షిపీత్‌॥ 139 
ప్రతిపదార్థను : తస్మిన్‌ = దానియందు; ఇష్టస్వరః = ఇష్టస్వరము; (గ్రహః = (గ్రహము; 
అంశేన = అంశముచేత; న్యాసః = న్యాసము; ఇష్యతే = ఇష్టమగుచున్నది; ఆభోగే = 
ఆభోగమునందు; వర్లనీయస్య = వర్లింపబడుదానియొక్క; గాతుశ్చ్ళ = గాయకుని 
యొక్కయు; నామ = పేరును; నిక్షిపీత్‌ = చేర్చవలయును. 





తాత్సర్యము : దానియందు ఇష్టస్వరము (గ్రహము, అంశముచేత న్యాసము ఇష్టమగు 
చున్నది. ఆభోగమునందు వర్లింపబడు దానియొక్క మరియు గాయకుని యొక్క 
పేరును చేర్చవలయును. 


128 


ద్విర్ణాయేదాదిమం త్వంశం సకృదేన ద్వితీయకమ్‌ । 
తృతీయం తు సకృద్‌ గీత్వా ద్రునం గాయేదనంతరమ్‌ ॥ 140 


'ప్రతిపదార్థము : ఆదిమం = మొదటిదైన; అంశం = అంశమును; ద్వి = రెండు సార్టు; 
ద్వితీయకం = రెండవ అంశమును; సకృదేవ = ఒక్కసారియే, గాయేత్‌ = గానము 
చేయవలయును; తృతీయంతు = మూడవ అంశమును; సకృత్‌ = ఒక్కసారి; గీత్వా= 
గానము చేసి; అనంతరం = ఆతరువాత; (ధ్రువం = (ధ్రువమును; గాయేత్‌ = 
గానము చేయవలయును. 


తాత్పర్యము : మొదటి అంశమును రెండుసార్లు, రెండవ అంశమును ఒక్కసారి 
గానము చేయవలయును. మూడన అంశమును ఒక్కసారి గానము చేసి ఆ తరువాత 
'ధ్రువమును గానము చేయవలయును. 


ఉద్రాహీణ తతో న్యాసః కరణే స్వరపూర్వకే । 

గానప్రకారో యస్యైన నుంగళారంభకం హి తత్‌ ॥ 141 
ప్రతిపదార్థము : తత; = ఆ తరువాత; స్వరపూర్వకే = స్వరపూర్వకమగు; కరణే = 
కరణమునందు; ఉరద్లాహీణ = ఉద్రాహముచే; న్యాసః = న్యాసము (చేయదగినది); 
యస్యైవ = దేనియొక్క; గాన ष्ठः = గాన విధానము; మంగళారంభకం హి = 
మంగళారంభము కదా! 
తాత్సర్యము :ఆ తరువాత స్వరపూర్త్వకమగు కరణమునందు ఉ(ర్లాహముచేత న్యాసము 
(చేయదగినది) దేనియొక్క గానవిధానము మంగళారంభకము కదా! 

గీత్వా పూర్వం ద్విరుద్రాహాం సకృద్దాయేత్‌ ధ్రువం తతః । 

ఉద్రాహస్యాంతరం భాగం గీత్వా భోగదధ్రువం తతః ॥ 142 
ప్రతిపదార్థము : పూర్వం = ముందుగ ద్విః = రెండుసార్లు; ఉద్దాహం = ఉర్లాహమును; 
గీత్వా = గానముచేసి; తతః = ఆ తరువాత; సకృత్‌ = ఒక్కసారి; (ధ్రువం = (ద్రువమును; 
గాయేత్‌ = గానము చేయవలయును; ఉద్లాహస్య = ఉద్రాహము యొక్క; ఆంతరం 
భాగం = లోపలి భాగమును; గీత్వా = గానముచేసి; తతః = ఆ తరువాత; ఆభోగ 
ధ్రువం= ఆభోగద్రువమును (గానము చేయవలయును). 





తాత్సర్యము : ముందుగ రెండుసార్లు ఉద్రాహమును గానముచేసి ఆ తరువాత 


129 


ఒక్కసారి (० గానము చేయవలయును. ఉద్లాహముయొక్క లోపలి 
భాగమును గానముచేసి ఆ తరువాత ఆభోగషధ్రువమును (గానము చేయవలయును). 


ఉద్దాహేణ పునర్చ్యాసః క్రియతే యుత్ర తద్భృవేత్‌ ५ 

కరణం కీర్తిలహరిసంజ్ఞం శ్రుతిసుఖభానహమ్‌ 1 143 
ప్రతిపదార్థము : యత్ర = ఎక్కడ; ఉర్రాహేణ = ఉద్లాహముచేత; పునః = మరల; 
న్యాసః = న్యాసము; (క్రియతే = చేయబడునో; తత్‌ = అట్టి; క్రీర్తిలహరిసంజ్ఞం = 
క్రీర్తిలహరి యను పేరుగల; కరణం = కరణము; (శ్రుతిసుభావహం = వినుటచే 
సుఖమును కలిగించును. 


తాత్పర్యము : ఎక్కడ ఉ(ద్లాహముచేత మరల న్యాసము చేయబడునో, అట్టి 
క్రీర్తిలహరియను పేరుగల కరణము వినుటచే సుఖమును కలిగించును. 
ఉద్రాహద్రువయోర్లానం పూర్వనద్యత్ర దృశ్యతే । 
ధ్రువగార్హం తతో గేయనమాభోగాద్యపి పూర్వనత్‌ ॥ 144 
ప్రతిపదార్హము : య[త్ర = ఎక్కడ; పూర్వవల్‌ = మొదటవలె; ఉరద్గాహ(ధ్రువయోః = 
ఉగర్లాహధ్రువములయొక్క; గానం = గానము; దృశ్యతే = అగుపించునో; తతః = ఆ 
తరువాత; (ద్రువగార్దం = (ద్రువగార్హము; గేయం = గానము చేయదగినది; ఆభోగాద్యపి= 
ఆభోగము మొదలైనది; పూర్వవత్‌ = మొదటివలె ఉండును. 
తాత్సర్యము : ఎక్కడ మొదటవలె ఉద్దాహ[ధ్రువముల యొక్క గానము అగుపించునో, 
ఆ తరువాత ధ్రువగార్హము గానము చేయదగినది. ఆభోగము మొదలైనది మొదటివలె 
ఉండును. 


ఆనందవర్దనం నాను తదేతల్‌ కరణం నుతమ్‌ । 

సంజ్ఞాత్రితయముక్తం యన్మంగళారంభ పూర్వకమ్‌ ॥ 145 
ప్రతిపదార్థము : తదేతత్‌ కరణం = (ప్రసిద్ధమైన ఈ కరణము; ఆనందవర్ణనం నామ= 
ఆనంద వర్దనము అను పేరుగలదై; మతమ్‌ = తెలియబడినది; మంగళారంభ 
పూర్వకం= మంగళారంభము మొదలైన; సంజ్ఞాత్రితయం = మూడు సంజ్ఞలు; ఉక్తం= 
చెప్పడమైనది. 
తాత్సర్యము : (ప్రసిద్దమైన ఈ కరణము ఆనందవర్దనమను పేరుగలదై తెలియబడినది. 


130 


మంగళారంభము మొదలైన మూడు సంజ్ఞలు చెప్పడమైనది. 

స్వరాఖ్యే కరణే స్పష్టం తత్‌ స్యాదన్యేషు షట్స్యపిః । 

న్వరైః సహస్తపాటైశ్చ న్యత్యాసరచితైరపి 1146 
ప్రతిపదార్థము : తత్‌ = అది; స్వరాఖ్యే కరణే = స్వరమను పేరుగల కరణమునందు; 
స్పష్టం = స్పష్టము; అన్యేషు = ఇతరములగు; షట్సు అపి = ఆరింటియందును; 
స్పష్టం స్యాత్‌ = స్పష్టమగును; సహస్తపాటైశ్ళ = హస్తపాటములతో కూడినట్టివి; 
వ్యత్యాసరచితైరపి = వ్యత్యాసముగ రచింపబడినట్టివిని యగు; స్వరైః = స్వరముల 
చేత; 
తాత్పర్యము : ७6 స్వరమను పేరుగల కరణమునందు స్పష్టము. ఇతరములగు 
ఆరింటియందును స్పష్టమగును. హస్తపాటములతో కూడినట్టియు, వ్యత్యాసముగ 
రచింపబడినట్టివిని యగు స్వరములచేత, 

ధాతుద్వయే పరిజ్జేయం తత్సా(ట?ద) కరణం ద్విధా । 
ప్రతిపదార్థము : ధాతుద్దయే = ధాతుద్ద్వయమందు; తత్పాదకరణం = ఆ పాదము 
యొక్క కరణము; ద్విధా = రెండు విధములుగ।; పరిజ్ఞేయం = తెలియదగినది. 
తాత్సర్యము : ధాతుద్ద్వయమందు ఆ పాదముయొక్క కరణము రెండు విధములుగ 
తెలియదగినది. 


పాదకరణమ్‌ 
స్వరా మురజపాటాశ్ళ యత్ర స్ఫ్యుర్ణాతు యుగ్మకే । 
తద్‌ బంధకరణం నాము విజ్జేయం గీతకోవిదైః ॥ 147 
ప్రతిపదార్థము : యత్ర ధాతుయుగ్నశే = ఏ ధాతుయుగళమునందు; స్వరాః 
స్వరములు; చ = మరియు; మురజపాటా = మృదంగ పాటములు; స్యుః = ఉండునో; 
తత్‌ = అది; గీతకోవిదైః = సంగీత శాస్త్రజ్ఞులచే; బంధకరణం నామ = బంధకరణమని; 
విజ్లేయం = తెలియదగినది. 





తాత్సర్యము : ఏ ధాతుయుగళమునందు స్వరములు మరియు మృదంగపాటములు 
ఉండునో, అది సంగీతశాస్త్రజ్ఞులచే బంధకరణమని తెలియదగినది. 


131 


బంధకరణమ్‌ 


ధాతుద్వయం భవేద్య(త్ర స్వరైరథ సదైరపి ॥ 

తదుక్తం ॥ కరణం పదపూర్వకమ్‌ ॥ 148 
ప్రతిపదార్థము : యత్ర = దేనియందు; స్వరైః = స్వరములచేతను; అథ = మరియు; 
పదైః అపి = పదములచేతను; ధాతుద్దయం = ధాతుద్వయము; భవేత్‌ = అగునో; 
తత్‌ = అది; గీతతత్త్యజ్జైః = సంగీతశాస్త్ర కోవిదులచే; పదపూర్వకం కరణం = 
స్వరపదకరణముగ; ఉక్తం = చెప్పబడినది. 


తాత్పర్యము : దేనియందు స్వరముల చేతను మరియు పదముల చేతను 
ధాతుద్ద్వయమగునో అది సంగీతశాస్త్ర కోవిదులచే స్వరపదకరణముగ చెప్పబడినది. 
స్వరపదకరణమ్‌ 

స్వరాళశ్చ హస్తపాటాశ్చ్ళ సమం స్యుర్మురజాక్షరైః: 1 

పాదైర్ణాతుద్వయే యత్ర తచ్చిత్రకరణం మతమ్‌ ॥ 149 
'ప్రతిపదార్హము : య[త్ర ధాతుద్వయే = ఏ ధాతుద్దయమునందు; స్వరాః = స్వరములు; 
చ = మరియు; హస్తపాటాః = హస్తపాటములు; మురజాక్షరైః = మురజాక్షరములనబడు; 
పాదైః సమం = పాదములతో కూడియుండునో; తత్‌ = ७6; చిత్రకరణం = చిత్ర 
కరణముగ; మతం = తెలియదగినది. 
తాత్సర్యము : ఏ ధాతుద్వయమునందు స్వరములు మరియు హస్తపాటములు 
మురజాక్షరములనబడు పాదములతో కూడియుండునో అది చిత్రకరణముగ 
తెలియదగినది. 


చిత్రకరణమ్‌ 
స్వరాః సతేన్నకా యత్ర దృశ్యంతే ధాతుయుగ్యకే । 
తదుక్తం తే (న ? న్న) కరణం చా + + + సుధాభుజా ॥ 150 
ప్రతిపదార్థము : యంత్ర ధాతుయుగ్నకే = ఏ ధాతుయుగళమునందు; స్వరాః = 
స్వరములు; సతేన్నకాః = తేన్నకసహితములై; దృశ్యన్తే = అగుపించునో; తత్‌ = అది; 
తేన్నకరణం = తేన్ష్నకరణముగ; ఉక్తం = చెప్పబడినది. 


132 


क्या : ఏ ధాతుయుగళమునందు స్వరములు తేన్నకసహితములై అగుపించునో 
అది తేన్నకరణముగ చెప్పబడినది. 


తేన్నకరణమ్‌ 
స్వరైః: పాటైస్తథా తేన్నైర్యత్ర ధాతుద్వయం భవేత్‌ । 
తన్మిశ్రకరణర జ్ఞేయం ప్రాంతే విరుద సంయుతమ్‌ ॥ = 151 
ప్రతిపదార్థము : యత్ర = దేనియందు; స్వరైః = స్వరములచేతను; తథా = అట్టే; 
పాటెశ్ళ = పాటములచేతను; ధాతుద్వయం భవేత్‌ = ధాతుద్వయమగునో; తత్‌ = 
అది; ప్రాంతే = ప్రాంతమునందు; విరుదసంయుతం = విరుదముతో కూడిన; 
మిశ్రకరణం = మిశ్రకరణముగ; జ్ఞేయం = తెలియదగినది. 


తాత్సర్యము : దేనియందు స్వరములచేతను అట్టే పాటములచేతను ధాతుద్ద్వయ 
మగునో అది ప్రాంతమునందు విరుదముతో కూడిన మిశ్రకరణముగ తెలియదగినది. 
మిశ్రకరణమ్‌ 
ఇతి కరణమ్‌ 
ఇంతటితో కరణను ముగిసినది. 


గీత్వా ద్విపాదముద్దాహం ద్రువాభోగావనన్తరమ్‌ । 

ధ్రువకేణ పునర్ముక్తిర్వర్తన్యాం సూత్రయేద్‌ బుధః ॥ 152 
ప్రతిపదార్దము : ఉ దాహం = ఉగ్రాహమును; ద్విపాదం = రెండుపాదములుగ; గీత్వా= 
గానముచేసి; అనంతరం = ఆ తరువాత; (ధ్రువాభోగౌ = (ధ్రువాభోగములను; ధ్రువేణ 
పునః = (ధ్రువకముతో; ముక్తిః: = ముక్తిగ; బుధః = పండితుడు; వర్తన్యాం = 
వర్తనియందు; సూత్రయేత్‌ = సూ(త్రీకరించ వలయును. । 
తాత్సర్యము : ప్రతి తాళము, |ద్రుతము, మట్టము, కంకాలము మరియు కుటక్కురము 
ఇవి వర్తని యందు ఉండవు. ఇతరమైన తాళములు ఉండును. 

ప్రతితాలో ద్రుతో మట్టః కంకాలశ్చ కుటుక్కురః । 

నర్తన్యాం న భనంత్యేతే తాలాసన్యే భవంతి హి ॥ 153 
ప్రతిపదార్థము : ప్రతితాళః = |ప్రతితాళము; [ద్రుతః = (ద్రుతము; మట్టః = మట్టము; 
కంకాలః = కంకాలము; చ = మరియు; కుటుక్కురః = కుటుక్కురము; ఏతే = ఇవి; 


133 


వర్తన్యాం = వర్తనియందు; న భవంతి = ఉండవు; అన్యే = ఇతరములైన; क = 
తాళములు; భవంతి హి = ఉండును. 
తాత్సర్యము : |ప్రతితాళము, మట్టము, కంకాలము మరియు కుటుక్కురము ఇవి 
వర్తనియందు ఉండవు. ఇతరములైన తాళములు ఉండును. 

స్వరాఖ్యకరణాద్‌ భేదో నర్తన్యామయమేన తత్‌ । 

విలంబితో అలయస్తస్యాం కరణే తు |ద్రుతోలయః ॥ 154 
ప్రతిపదార్థము : వర్తన్యాం = వర్తనియందు; స్వరాఖ్యకరణాత్‌ = స్వరమనబడు 
కరణముకంటె; భేదః = భేదము; అయమేవ = ఇదియే; తస్యాం = వర్తనియందు; 
లయః = లయ; విలంబితః = విలంబితము; కరణేతు = కఠణమునందైతే; లయ; = 
లయ; |ద్రుతః = (ద్రుతము; 
తాత్సర్యము : వర్తనియందు స్వరమనబడు కరణము కంటె భేదము ఇదియే. వర్తని 
యందు లయ విలంబితము. కరఠణమునందైతే .ద్రుతము. 


వర్తని 

ప్రతితాభాదయః పంచ వర్తన్యాం యే నివారితాః । 

తైరేన గీయతే యా సా వర్తన్యే(వ) వినర్తనీ ॥ 155 
ప్రతిపదార్థము : వర్తన్యాం = వర్తనియందు; ప్రతితాళాదయః = (ప్రతితాళము మొదలగు; 
యే పంచ = ఏ అయిదు తాళములు; నివారితాః = అడ్డుకొనబడినవో; తైః ఏవ = ఆ 
తాళముల చేతనే; యా వర్తనీ = ఏ వర్తని; గీయతే = గానము చేయబడున్నో; సా = 
అదియే; వివర్తనీ = వివర్తని, 
తాత్సర్యము : వర్తనియందు ప్రతితాళము మొదలగు ఏ అయిదు తాళములు అడ్డుకొన 
బడినవో, ఆ తాళముల చేతనే ఏ వర్తని గానము చేయబడునో అది వివర్తని. 

ఆదౌ యత్ర స్వరాలాపః క్రియతే తాళనర్దితః । 

వర్తన్యాం + + + + + సా స్యాదాలాపపూర్వికా ॥ 156 
ప్రతిపదాక్థము : ఆదౌ=ముందుగ; యంత్ర = ఎక్కడ; తాళవర్ణితః = తాళరహితమగు; 
స్వరాలాపః = స్వరాలాపము; (క్రియతే = చేయబడునో; సా = అది; వర్తన్యాం = 


134 


వర్తనియందు; ఆలాపపూర్వికా = ఆలాపపూర్పికము; స్యాత్‌ = అగును. 
వివర్తనీ 


స్వరైరభీష్టో యత్రార్హః సప్తభిః ప్రతిపాద్యతే । = 157 

णठ दे ద్విధాజ్జేయః శుద్ధమిశ్రవిభేదతః । 

క్రమేణ వ్యుత్ర్రమేణేతి ప్రత్యేకం తౌ ద్విధా మతౌ ॥ 158 
ప్రతిపదార్థము : యత్ర = ఎక్కడ; సప్తభిః స్వరైః = సప్తస్వరములచేత; అభీష్టః అర్హః = 
కోరుకొన్న అర్దము; (ప్రతిపాద్యతే = తెలియజేయబడునో; అసౌ స్వరార్డః 
స్వరార్దము; శుద్ద - మిశ్రవిభేదతః = శుద్దము, మిశ్రము అను భేదముచే; ద్విధా 
రెండు విధములుగ; జ్ఞేయః = తెలియదగినది; తౌ = ఆ రెండును; (ప్రత్యేకం 
విడివిడిగా; (క్రమేణ = (క్రమముచేతను; వ్యుత్రమేణ = వ్యత్యాసముచేతను; ద్విధా = 
రెండువిధములుగ; మతా = తెలియదగినవి. 





= 


తాత్సర్యము : ఎక్కడ సప్తస్వరములచేత కోరుకొన్న అర్థము తెలియజేయబడునో ఆ 
స్వరార్హము శుద్దము, మి('శ్రము అను భేదముచే రెండు విధములుగ తెలియదగినది, 
ఆ రెండును విడివిడిగ (క్రమముచేతను, వ్యత్యాసము చేతను రెండు విధములుగ 
తెలియదగినవి. 


శుద్ద్యా చైన శ్రుతిస్థాన కృతయా తస్య సంభనః । 

శుద్ధః స్వరార్లో నిజ్జేయః इनः సప్తభిః सटः ॥ 159 
ప్రతిపదార్థము : (శ్రుతిస్థానకృతయా = (శ్రుతిస్టానములచే చేయబడిన; శుద్ద్యా 
శుద్ధస్వరారముచేత; తస్య = దానికి? సంభవః = ప్రాప్తి కలుగును; इः 
కేవలములగు; సస్తభిః స్వరైః = సప్తస్వరములచే; శుద్దః స్వరార్హః = శుద్దస్వరార్హము; 
విజ్ఞేయః = తెలియదగినది. 


తాత్పర్యము : (శ్రుతి స్థానములచే చేయబడిన శుద్దస్వరార్డము చేత దానికి 
ప్రాప్తికలుగును. కేవలమగు సప్తస్వరములచే శుద్ద స్వరార్హము తెలియదగినది. 


=^ శ స్వరాణాం' సప్తానామేకైకం ప్రధమాక్షరమ్‌ । 
అక్షరాంతర సమ్మిశ్రం గీయతే స తు మిశ్రకః ॥ 160 


ప్రతిపదార్థము : యత్ర = దేనియందు; సప్తానాం స్వరాణాం = సప్తస్వరములలో; 


135 


ఏకైకం = ఒక్కొక్కటిగ; 'ప్రథమాక్షరం = తొలి అక్షరము; అక్షరాంతర సమ్మి(శ్రం 
మరియొక అక్షరముతో కూడినదిగ; గీయతే = గానము చేయబడునో; స తు 
అది; మి(శ్రకః = మిశ్రకమను స్వరార్థము. 


॥ 


सन्धी : దేనియందు సప్తస్వరములలో ఒక్కొక్కటిగ తొలి అక్షరము మరియొక 
అక్షరముతో కూడినదిగ గానము చేయబడునో అది మి(శ్రకమను స్వరార్హము. 

శశిస్తనాగ్నివేదేషు రసాశ్చేతి హితాభిధాః । 

సీకాదిస్వరభేదేన స్వరార్థః సప్తధా స్మృతః ॥ 161 ॥ 
ప్రతిపదార్థము : శశిస్తనాగ్నివేదేషు = చ[ద్ర, స్తన, అగ్నివేదములందు; హితాభిధాః = 
హితనామకములైనవి; రసాః ఇతి = రసములని; హితనామకములు; ఏకాదిస్వరభేదేన= 
ఏకాది స్వరవిభేదముచే; స్వరార్థః = స్వరార్థము; సప్తధా స్మృతః = ఏడువిధములుగా 
చెప్పబడినది. 
తాత్సర్యము : చంద్ర, స్తన, అగ్నివేదములందు రసములని హితనామకములు. ఏకాది 
స్వరవిభేదముచే స్వరార్థము ఏడువిధములుగా చెప్పబడినది. 

ఆభోగో ఒన్యపధైశ్చాస్య గ్ర(హ?హే)చైన ప్రముచ్యతే । 

॥స్వరార్థః ॥ 

అపాద:ః సదసందోహో గద్యం షోఢాతదిష్యతే ॥ 162 ॥ 
ప్రతిపదార్థము : ఆభోగః = ఆభోగము; అన్యపదైః = ఇతరసదములచే; అస్య =దీనికి; 
గ్రహేతైవ = గ్రహముచేతనే; ప్రముచ్యతే = విడువబడును; అపాదః = పాదరహితమైన; 
పదసందోహః = పదసముదాయము; గద్యం = గద్యము; తత్‌ =అది; షోఢా = 
ఆరువిధములుగా; ఇష్యతే = సమ్మతమైనది. 





తాత్సర్యము : ఆభోగము ఇతరసదములచే దీనికి (గ్రహ్రముచేతనే విడువబడును. 
పాదరహితమైన పదసముదాయము గద్యము అది ఆరువిధములుగా సమ్మతమైనది. 


వృత్తగంధి తథా చూర్ణనున్యదుత్కలికాభిధమ్‌ । 
లలితం చ తథా ఖండం చిత్రం తల్లక్ష్మ కథ్యతే ॥ 163 ॥ 


ప్రతిపదార్థము : వృత్తగంధి = వృత్తగంధియు; చూర్ణం = చూర్లమును; అన్యత్‌ = 


136 


మరియొకటి; ఉత్కలికాభిధం = ఉత్కలికయు; లలితం = లలితమును; ఖండం = 
ఖండమును; చిత్రం = చిత్రమును; తల్లక్ష్మ = వాటిలక్షణము; కథ్యతే = చెప్పబడు 
చున్నది. 


తాత్సర్యము : వృత్తగంధియు, చూర్లమును మరియొకటి ఉత్కలికయు, లలితమును, 
ఖండమును చిత్రమును వాటిలక్షణము చెప్పబడుచున్నది. 


పద్యభాగాన్వితం గద్యం వృత్తగంధి నిగద్యతే । 

అసముస్తెః సమస్తెర్వా ద్విఖైస్తు చతురైః పదైః ॥ 164 ॥ 
'ప్రతిపదార్థము : పద్యభాగాన్వితం గద్యం = పద్యభాగముతో కూడిన గద్యము; వృత్తగంధి 
నిగద్యతే = వృత్తగంధియని చెప్పబడినది; అసమసెః = సమానములు కాని; సమసెః 
వా = సమస్తములైన; ద్విణైః = రెండుమూడయిన; చతురైః పదైః = నాలుగు 
పదములచేతను; 
తాత్పర్యము : పద్యభాగముతో కూడినగద్యము వృత్తగంధియని చెప్పబడినది. 
సమానములు కాని సమస్తములైన రెండుమూడయిన నాలుగు పదములచేతను; 


రచితం చూర్లమాఖ్యాతం గద్యం గద్యవిశారదైః ' 

గౌడరీత్యా యుతం గద్యం ప్రోక్ర్షముత్క లికాభిధమ్‌ ॥ 165 ॥ 
ప్రతిపదార్థము : రచితం = రచింపబడినది; చూర్గం ఆఖ్యాతం = చూర్లప్రభేదముగా 
చెప్పబడినది; గౌడరీత్యా యుతం = గౌడరీతియుతమైన; గద్యం = గద్యము; 
ఉత్కలికాభిధం = ఉత్కలికాప్రభేదము. 
తాత్సర్యము : రచింపబడినది చూర్లప్రభేదముగా చెప్పబడినది. గౌడరీతియుతమైన 
గద్యము ఉత్కలికాప్రభేదము. 

సమస్తెః సంచషైర్బద్ధం పదైర్లలిళమీరితమ్‌ । 

ప్రాక్రాంతరీతిభంగేన బృహల్లఘపదైర్యుతమ్‌ ॥ 166 ॥ 
ప్రతిపదార్థము : సమస్తె: = సమానములైన; సంచమైః పదైః బద్దం = ఐదారు పదములతో 
నిబద్దమైనది; లలితం ఈరితం = లలితమని చెప్పబడినది; |ప్రక్రాంతరీతిభంగేన = 
'ప్రక్రాంతరీతి భంగముచే; బృహల్లఘపదైః యుతం = అధికాల్బపదములతో కూడిన; 


137 


తాత్పర్యము : సమానములైన ఐదారుపదములతో నిబద్దమైనది లలితమని 
చెప్పబడినది. (ప్రక్రాంతరీతిభంగముచే ఆధికాల్బపదములతో కూడిన; 

గద్యం ఖండమితి ప్రాహుర్గద్యభేదవిశారదా: ' 

గద్యం చిత్రమితి ప్రోక్తం నానారీతిసమన్వితమ్‌ ॥ 167 ॥ 
ప్రతిపదార్థము : గద్యభేదవిశారదాః = గద్యభేదము నెటిగిన పండితులు; గద్యం = 
గద్యమును; ఖండమితి ప్రాహుః = ఖండమని చెప్పిరి; నానారీతి సమన్వితం = అనేక 
రీతులతో కూడినది; చిత్రం ఇతి = చిత్రమని; ప్రోక్తం = చెప్పబడినది. 
తాత్పర్యము : గద్యభేదము నెటిగిన పండితులు గద్యమును ఖండమని చెప్పిరి. 
అనేకరీతులతో కూడినది చిత్రమని చెప్పబడినది. 


వృత్తగం(ధీ?ధి)ని పాంచాలీ రీతిః శాంతో రసో భవేత్‌ । 

मीर) భారతీ జ్లేయా సామవేదసముద్భవే ॥ 168 ॥ 
ప్రతిపదార్థము : వృత్తగంధిని = వృత్తగంధియందు; పాంచాలీరీతిః: = పాంచాలిరీతి; 
శాంతః రసః భవేత్‌ = శాంతరసముండును; సామవేద సముద్భవేత్‌ = సామవేదము 
నుండి జనితము; వృత్తిశ్ళ భారతీ జ్ఞేయా = భారతీయవృత్తియని తెలియదగినది; 


తాత్సర్యము : వృత్తగంధియందు పాంచాలిరీతి శాంతరసముండెను. సామవేదము 
నుండి జనితము భారతీయ వృత్తియని తెలియదగినది. 

చూర్లేస్యాత్‌ సాత్స్వతీ నృత్తిర్వైదర్భీ రీతిరుత్తనా । 

శాంతో రసో విజానీయాద్‌ గద్యవిద్యావిశారదైః ॥ 169 ॥ 
ప్రతిపదార్థను : గద్యవిద్యావిశారదైః = గద్య విద్యయందు నిష్ణాతులైన వారిచే; చూర్లే= 
చూర్లమందు; సాత్త్యతీ వృత్తి: స్యాత్‌ = वेषु వృత్తియగును; ఉత్తమావైదర్భీ రీతిః 
స్యాత్‌ = ఉత్తమమైన వైదర్శీరీతి యగును; శాంతోరసః విజానీయాత్‌ = శాంతరసము 
తెలియనగును. 
తాత్పర్యము : గద్యవిద్యయందు నిష్టాతులైన వారిచే చూర్లమందు केषु 
వృత్తియగును. ఉత్తమమైన వైదర్భీరీతి యగును. శాంతరసము తెలియనగును. 

ఉత్కలికాహ్వయే రీతిర్గౌడీ నీరరసో భవేత్‌ । 

నృత్తిరారభటీ జ్ఞేయా గీతతత్ల్యవిచక్షణై: ॥ 170 ॥ 


138 


ప్రతిపదార్థము : ఉత్కలికాహ్వయే = ఉత్కలిక యందు; గౌడీ వృత్తిః స్యాత్‌ = 
గౌడీవృత్తియగును; వీరరసః భవేత్‌ = వీరరసమగును; ఆరభటీవృత్తి: = ఆరభటీవృత్తి 
కలదిగ; గీతతత్త్య విచక్షణః = సంగీతశాస్తమర్మజ్ఞులచే; జ్ఞేయా = తెలియదగినది. 


తాత్పర్యము : ఉత్కలికయందు గౌడీవృత్తియగును. వీరఠరసమగును. ఆరభటీవృత్తి 
కలదిగ సంగీతశాాస్తమర్మజ్ఞులచే తెలియదగినది. 


లలితే పాంచాలరీతి: స్యాత్‌ కైశికీ వృత్తిరుత్తనూ । 
రసః శృంగారనామాయమాదిశా స్రార్థ స(ర్వ?మ్మ్ర) తః ॥ 171 ॥ 


ప్రతిపదార్థము : లలితే = లలితమందు; పాంచాలరీతిః స్యాత్‌ = పాంచాలరీతియగును; 
ఉత్తమా కైశికే వృత్తి: స్యాత్‌ = కైశికి వృత్తియగును; శృంగారనామా రసః = శృంగార 
రసము; అయం = ఈలలితము; ఆదిశా స్రార్థసమ్మతః = ప్రాచీన శాస్రసమ్మతము. 
తాత్పర్యము : లలితమందు పాంచాలరీతియగును. కైశికి వృత్తియుగును. 
శృంగారరసము ఈలలితము ప్రాచీన శా స్రసమ్మతము. 

ఖండగద్యే రసో హాస్యో వైదర్శీ రీతిరిష్యతే । 

సాత్త్యతీ వృత్తిరిష్టామే పూర్వశా స్రావిరోధతః ॥ 172 ॥ 
ప్రతిపదార్థము : ఖండగద్వ్యే = ఖండగద్యప్రబేధమందు; హాస్యః రసః = హాస్యరసము; 
३८8) రీతిః = వైదర్శీరీతి; సాత్ల్యతీ వృత్తి: = సాత్యతీవృత్తి; మే =నాకు; పూర్వశా[స్త్రా 
విరోధతః = ప్రాచీనశాస్రమునకు విరుద్దముకానిదిగ; ఇష్టా = ఇష్టమైనది. 
తాత్సర్యము : ఖండగద్య (ప్రభేదమందు హాస్యరసము 'వైదర్శీరీతి సాత్త్యతీవృత్తి నాకు 
ప్రాచీన శాస్త్రమునకు విరుద్దముకానిదిగ ఇష్టమైనది. 

చిత్రగద్యే చ వైదర్భీ రీతిర్వత్తిశ్చ కైశికీ । 

రనః శృంగారసంజ్ఞా యం గీతజ్జైః సముదాహృతః ॥ 173 ॥ 
'ప్రతిపదార్థము : చిత్రగద్యే = చిత్రగద్యమందు; వైదర్భరీతిః: = వైదర్భీరీతి; కైశికీ 
వృత్తి: శికీవృత్తియు; శృంగారః రసః = శృంగారరసము కలదిగా; णुः = సంగీత 
శాస్త్రజ్ఞులచే; సముదాహృతః = చెప్పబడినది. 





తాత్పర్యము : చిత్రగద్యమందు వైదర్శీరీతి కైశికీ వృత్తియు శృంగారరసము కలదిగా 
సంగీతశాగస్త్రజ్ఞులచే చెప్పబడినది. 


139 


ప్రణవాద్యం భవేద్యం గేయం తాలవివర్ణితమ్‌ । 
మిథః సమయకై: షడ్సిరష్టభిర్వా సనున్వితమ్‌ ॥ 174 ॥ 


ప్రతిపదార్థము : ప్రణవాద్యం గద్యం = ప్రణవాదిగద్యము; తాలవివర్ణితం = 
తాలరహితమగును; सदः అష్టభిః: వా సమయకైః = ఆరుగాని ఎనిమిదిగాని 
సమయ (క)ములచే; మిథః = అన్యోన్యము; సమన్వితం = కూడినదై; గేయం = 
గానము చేయదగినది. 


తాత్పర్యము : ప్రణవాది గద్యము తాలరహితమగును. ఆరుగాని, ఎనిమిదిగాని 
సమయ(క)ములచే అన్యోన్యము కూడినదై గానము చేయదగినది. 


పదాన్యేతాని మేధానీ గాయేద్గీతానుసారతః । 

గద్యే౬ను యాయినః: కార్యో గీతస్య నియమో బుధైః: ॥ 175 ॥ 
ప్రతివదార్థము : మేధావీ = పండితుడు; ఏతాని పదాని = ఈ పదములను; 
గీతానుసారతః = గీతముననుసరించి; గాయేత్‌ = పాడవలెను; గద్యే = గద్యమందు; 
అనుయాయినః కార్యః = అనుయాయులు చేయదగినది; గీతస్య నియమః భవేత్‌ = 
గీతమునకు నియమముండును. 


తాత్పర్యము : పండితుడు ఈ పదములను గీతముననుసరించి పాడవలెను. 
గద్యమందు అనుయాయులు చేయదగినది. గీతమునకు నియమముండును. 


మధ్యే మధ్యేఒత్రగనుకాః సర్వే भद्‌) యుక్తితః । 

గద్యరీత్యా విధాతవ్యావవిలంబవిలంబితౌ ॥ 176 ॥ 
ప్రతిపదార్థము : అ(త్ర = ఇందు; మధ్యేమర్యే = మధ్యమద్యన; సర్వేవర్ణాః గమకాళశ్ళ= 
అన్ని వర్లములు మరియు గమకములు; యుక్తితః = యోగ్యముగా; గద్యరీత్యా = 
గద్యపద్దతిచే; అవిలంబ విలంబితౌచ = అవిలంబ విలంబములును; విధాతన్యౌ = 
చేయదగినవి. 


తాత్పర్యము : ఇందు మధ్యమధ్యన ఆన్ని వర్ణములు మరియు గమకములు 
యోగ్యముగా గద్యపద్దతిచే అవిలంబవిలంబములును చేయదగినవి. 
అతాలపదపర్యంతే స్వరా జ్ఞేయా విచక్షణైః । 
मठ మధ్యే తు గద్యస్య స్వరాః ऊर कर మతాః ॥ 177 ॥ 


140 


'ప్రతిపదార్థము : విచక్షణైః = పండితులచే; అతాలపదపర్యంతే = అతాల పద 

పర్యంతమందు; స్వరాః జ్ఞేయాః = స్వరములు తెలియదగినది; గద్యస్య మధ్యే మరధ్యే= 

గద్యముయొక్క మధ్యమధ్యనగాని; అథవా = లేక; जेष्ठ = ప్రాంతమందు; స్వరాః 

= స్వరములు; మతాః = సమ్మతములు. 

తాత్సర్యము : పండితులచే అతాలపదపర్యంతమందు స్వరములు తెలియదగినవి. 

గద్యముయొక్క మధ్యమధ్యన గాని లేక ప్రాంతమందు స్వరములు సమ్మతములు. 
తతః ప్రబంధనామాంకం సతాలం సదయుగ్మకమ్‌ । 
గుర్వక్షరాణామల్పత్వే ద్రుతమద్యాప్రకీర్తితా ॥ 178 ॥ 

ప్రతిపదార్థము : తతః = తరువాత; ప్రబంధనామాంకం = ప్రబంధము; సతాలం = 

తాళముకలది; పదయుగ్మకం = పదద్వయయుతము; గుర్వక్షరాణాం అల్పత్వే 

గర్పక్షరములు తక్కువైనచో; |ద్రుతమధ్యా (ప్రకీర్తితా = ద్రుతమధ్యమైనదిగా చెప్పబడినది. 


తాత్సర్యము : తరువాత (ప్రబంధము తాళముకలది. పదద్వయయుతము 
॥ తక్కువైనచో (ద్రుతమధ్యమైనదిగా చెప్పబడినది. 
గురుభిర్లఘుభిర్మిశైరేయా మధ్యవిలంబితా । 
ప్రత్యేకం షడ్విధే గద్యే షట్సకారగతిర్భవేత్‌ ॥ 179 ॥ 
(ప్రతిపదార్థము : గురుభిః = గురువులచేతను; లఘుభిః = లఘువులచేతను; णू 
మిశ్రమములచేతను; మధ్యవిలంబితా జ్ఞేయా = మధ్యవిలంబితముగా తెలియదగినది; 
ప్రత్యేకం = ప్రత్యేకముగా; షడ్విధే గద్యే = ఆరువిధములైన గద్యమందును; 
షట్‌ప్రకారగతిః భవేత్‌ = ఆరువిధములైనగతి (గమకము) ఉండును. 
తాత్సర్యము : గురువులచేతను లఘువులచేతను మిశ్రమములచేతను మధ్య 
విలంబితముగా తెలియదగినది. (ప్రత్యేకముగా ఆరువిధములైన గద్యమందును 
ఆరువిధములైన గతి (గమకము) ఉండును. 


అతః షట్‌త్రింశదేన స్యుర్భేదా గద్యసమాశ్రయాః । 
॥ గద్యమ్‌ ॥ 
అంభకశ్సోపలంభశ్చ నిలంభశ్చాథ లక్షణమ్‌ ॥ 180 ॥ 


141 


ప్రతిపదార్థము : అతః = అందువలన; గద్యసమాశ్రయాః = గద్యమునాశ్రయించిన; 
భేదాః = భేదములు; షట్‌ (త్రింశదేవ స్యుః = ముప్పదియారు (36) మాత్రమగును; 
అథ = తరువాత; లంభకః = లంభకము; ఉపలంభకః= ఉపలంభకము; విలంభళ్ళ = 
విలంభమును; తేషాం లక్షణం తు = వీటి లక్షణము - 


తాత్పర్యము : అందువలన గద్యమునాశ్రయించిన భేదములు ముప్పదియారు (36) 
మాత్రమగును. తరువాత లంభకము, ఉపలంభకము, విలంభమును- వీటిలక్షణము; 


పదమేకం పదే ద్వే నా కించిగ్గమకసంయుతే । 
సకృద్‌ గీత్వా తతో గేయం ద్వౌ నారౌ ద్రువకాభిధమ్‌ ॥ 181 ॥ 


ప్రతిపదార్థము : ఏకపదం = ఒకపదము; ద్వేపదే వా = రెండు పదములుగాని; కించిత్‌ 
గమకసంయుతే = కొంచెము గమకముతో కూడినవిగ; గీత్వా = పాడి; తతః = 
తరువాత; (ద్రువకాభిధం = (ధ్రువమును; ద్వౌ వారౌ గేయం = రెండు పర్యాయములు 
గానముచేయవలెను. 


తాత్సర్యము : ఒకపదము రెండు పదములుగాని కొంచెము గమకముతో కూడినవిగ 
పాడి తరువాత ధ్రువమును రెండుపర్యాయములు గానముచేయవలెను. 


ఆభోగం చ తతో గీత్వా ధ్రువేణ న్యాస ఇష్యతే । 

ఇత్యేష లంభక; ప్రోక్షో पमु స్తర్విభూషితః ॥ 182 ॥ 
ప్రతిపదార్థము : తతః = తరువాత; ఆభోగం గీత్వా = ఆభోగమును పడి; (ద్రువేణ 
న్యాసః भुकं ఇతి = ధ్రువముచేతను న్యాసము చేయదగినది అని; ఏష లంబకః = 
ఈ లంభకము; ద్విః(త్రిః णुः = రెండుమూడు భాగములచే; విభూషితః = 
అలంకృతమైనదిగా; ప్రోక్తః = చెప్పబడినది. 
తాత్సర్యము : తరువాత ఆ భోగమును పాడి ధ్రువముచేతను న్యాసము చేయదగినది. 
ఇట్టు ఈలంభకము రెండు మూడు భాగములచే అలంకృత మైనదిగా చెప్పబడినది. 


అతాలాపయుక్తః ప్రాగ్‌ ధ్రువాభోగౌ చ తాలభాక్‌ । 

విలంభకః పరిజ్ఞేయో ధ్రువన్యాసేన సంయుతః ॥ 183 ॥ 
ప్రతిపదార్థము : (ప్రాక్‌ = ముందు; అతాలాపయుక్తః = తాలరహిత ఆలాపయుతము; 
తాలభాక్‌ = తాలయుతమైన; (ధ్రువాభోగౌ = (ధ్రువాభోగములును; (ద్రువన్యాసేన 


142 


నసంయుతః = (ధ్రువన్యానము కలది; విలంభోకః పరిజ్జేయః = విలంభకముగా 
తెలియదగినది. 


తాత్పర్యము : ముందు తాలరపహీత ఆలావయుతము తాలయుతమై న 
ధ్రువాభోగములును ~ విలంభకముగా తెలియదగినది. 
పదైర్నానావిధైర్యస్మాదేకగీతైః పునః పునః । 
ఉద్రాహే వా ధ్రువే వాసి ద్వయోర్వాభోగవర్ణితః ॥ 184 ॥ 
ప్రతిపదార్థము : యస్మాత్‌ = ఎందువలన; నానావిదైః పదైః = అనేక పదములుగల; 
ఏకగీతైః = ఏకగీతములచే; పునః పునః = మాటి మాటికి; कट వా = ఉద్లాహ 
మందుగాని; (ధ్రువే వా = ధ్రువమందుగాని; ద్వయోఃవా = రెండింటియందుగాని; ఆ 
భోగవర్డితః = ఆ భోగత్యక్తమయినది. 
తాత్సర్యము : ఎందువలన అనేక పదములు కల ఏకగీతములచే మాటిమాటికి ఉద్రాహ 
మందుగాని (ధ్రువమందుగాని రెండింటియందుగాని ఆభోగత్యక్తమయినది. 


ఉపలంభ ఇతి ప్రోక్తః స నామ్నా గీతకోవిదైః । 
॥ లంభకః ॥ 

ఆదితాలసనూయుక్తే గనుకాది 258 ॥ 185 ॥ 
ప్రతిపదార్థము : సః = అది; గీతకోవిదైః = సంగీతశా స్త్రజ్ఞులచే; ఆదితాలసమాయుక్తే= 
ఆదితాలముతో కూడిన; గమకాదివివర్ణితే = గమకాదులచే పరిత్యక్తమైన; ఉపలంభ: 
ఇతి = ఉపలంభమని; (ప్రోక్తః = చెప్పబడినది. 
తాత్పర్యము : అది సంగీతశాస్త్రజ్ఞులచే ఆదితాలముతో కూడిన గమకపరిత్యక్తమైన 
ఉపలంభమని చెప్పబడినది. 


రాసకే యోంబడస్యేన శేషం లక్షణమీరితమ్‌ । 
అన్యైర్య స్త్రివిధ: ప్రోక్తో గణమాత్రాదిభేదతః ॥ 186 ॥ 


ప్రతిపదార్థము : రాసకే = రాసకమందు; రొౌూంబడస్య ఇవ = రౌోంబడమునకు 
వలె; శేషం = మిగిలినదైన; లక్షణం ఈరితం = లక్షణము చెప్పబడినది; दः = 
మిగిలినవాటిచే; యః త్రివిధః = ఏ (త్రివిధమైన; రాసకః = రాసకము; గణమాట్రాధిభేదత 
= గణమాటత్రాది భేదమువలన; (ప్రోక్తః = చెప్పుబడినదో; 





143 


తాత్సర్యము : రాసకమందు రోంబడమునకు వలె మిగిలినదైన లక్షణము చెప్పబడినది. 
9 త్రివిధమైన రాసకము గణమా్రాదిభేదమువలన చెప్పబడినదో; 

రాసక; కిన్ను కాస్య్యస్య (?) లక్ష్యే కుత్రాపి దర్భనమ్‌ । 

ఆలాసం కేచిదిచ్చంతి రాసకే ప్రాజ్మనీషిణః ॥ 187 ॥ 
ప్రతిపదార్థము : అస్య = దీనికి; లక్ష్యే = లక్ష్యమందు; కుత్రాపి = ఎక్కడైనను; 
దర్శనం అస్తి? = కనబడనున్నది?; (ప్రాజ్మనీషిణః = పూర్వపు పండితులు; కేచిత్‌ = 
కొంతమంది; రాసకే = రాసకమందు; అతాలం ఇచ్చంతి = తాలరాహిత్యమును 
కోరుచున్నారు. 
తాత్సార్యము : దీనికి లక్యమందు ఎక్కడైనను కనబడనున్నది? పూర్వపు పండితులు 
కొంతమంది రాసకమందు తాలరాహిత్యమును కోరుచున్నారు. 

కేచిదైకపదో దాహం రాసకం ప్రతిపేదిరే । 

॥ రాసకః ॥ 

ద్విరుద్దాహం ధ్రువం ద్విశ్చ గీత్వాభోగం సకృత్సునః ॥ 188 ॥ 
'ప్రతిపదార్థము : కేచిత్‌ = కొందరు; ఏకపదోద్రోహం = ఏకపద ఉఊద్రాహాము 
(కలదానిగ)ను; రాసకం (ప్రతిపేదిరే = రాసకముగా నిరూపించిరి; ద్విః = రెండు 
పర్యాయములు ఉర్లాహమును; ద్వి: = రెండు మారులు; (ధ్రువం చ = (ధ్రువమును; 
గీత్వా = పాడి; పునః = మరల; సకృత్‌ = ఒకసారి; ఆభోగం = ఆభోగమును; 
తాత్సర్యము : కొందరు ఏక పద ఉద్రాహము (కలదానిగ) ను రాసకముగా నిరూపించిరి. 
రెండు పర్యాయములు, రెండుమారులు (ధ్రువమును పాడి మరల ఒకసారి 
ఆభోగమును; 

ధ్రునం గీత్వా తతః కార్యో న్యాసోగీత విశారదై: | 

ఘనద్రుతా ఘన ప్రాసా యత్యా చ ఘనయా యుతా ॥ 189 ॥ 
ప్రతిసదార్హము : (ధ్రువం గీత్వా = (ధ్రువమును పొడి; తతః = తరువాత; న్యాసః 
కార్యః = న్యాసము చేయదగినది; ఘనద్రుతా = ఘనద్రుతముచే; ఘన్మప్రాసా = 
ఘనప్రాసచేతను; ఘనయా యత్యా యుతా = ఘనయతితోకూడిన; 


144 


తాత్సర్యము : రెండు పర్యాయములు ఉద్లాహమును రెండుమారులు (ధ్రువమును 
పాడి మరల ఒకసారి ఆభోగమును ధువమును పాడి తరువాత న్యాసము చేయదగినది. 
ఘనద్రుతముచే ఘనషప్రాస చేతను ఘనయతితో కూడిన; 


ఏకతాలాఖ్యతాలేన గేయా స్యాదేకతాలికా । 

ఆలాపొనిర్మితః उदयेषु ఉద్దాహ ఇష్యతే ॥ 190 ॥ 
ప్రతిపదార్థము : ఏకతాలాఖ్యతాలేన = ఏకతాళముచే; ఏకతాలికా గేయా స్యాత్‌ = 
ఏకతాలిక గానము చేయనగును; కైశ్చిత్‌ = కొందరిచే; అస్యా: = దీనికి; ఆలాపనిర్మితః 
ఉగర్రాహః = ఆలాప నిర్మితమైన ఉ(ద్లాహము; ఇష్యతే = కోరబడుచున్నది. 
తాత్పర్యము : ఏకతాళముచే ఏకతాలికగానము చేయనగును. దీనికి కొందరిచే 
ఆలాపనిర్మితమైన ఉద్రాహము కోరబడుచున్నది. 

॥ ఏకతాలీ ॥ 
॥ ఇతి శుద్దసూడాః ॥ 

అథ సాలసూడ[క్రమం स्कु - 

ఆదౌ ధ్రువా తతో మట్టా(ప్రతి)నుట్టా చ లంభకః । 

అడ్డతాలీ రాసకశ్చ ఏీకతాలీన కీర్తితా: ॥ 191 ॥ 
ప్రతిపదార్థము : తరువాత సాలసూడ (క్రమమును చెప్పుదును. ఆదౌ = మొదట; 
'ధ్రువాః = ధ్రువములు; తతః = తరువాత; మట్టా = మట్టతాళములు; |ప్రతిమట్టా చ 
లంభకః = ప్రతిమట్ట (యుత) లంభకము; అడ్డతాలీ రాసకళ్ళ = అడ్డతాలరాసకమును; 
ఏకతాలీన = ఏకతాలివలె; కీర్తితః = చెప్పబడినది. 
తాత్సర్యము : తరువాత సాలసూడ (క్రమమును చెప్పుదును. మొదట (ధ్రువములు 
తరువాత మట్టతాళములు ప్రతిమట్ట (యుత) లంభకము అడ్డతాలరాసకమును 
ఏకతాలివలె చెప్పబడినది. 

ఆదౌ పాదౌ సమగణయుతౌ ధాతుసామ్యౌ తతస్తత్తుల్యో వాంఘ్రీన్వధిక 
ఇతరో ధాతునాన్యేన యుక్తః । 


స్యాదుద్దాహీఒత్ర పదసహితో గేయ ఏష ద్వినారం 


త్వంఘీ గీత్వా సకృదపి పునర్వ్యన్యతే उदु సః ॥ 192 ॥ 

ప్రతిపదార్థము : ఆదౌ = ముందు; సమగణయుతౌ = సమగణములతో కూడిన; 
ధాతుసామ్యా = ధౌాతుతుల్యమైన; పాదౌ = రెండుపాదములును; తతః = తరువాత; 
తత్తుల్యః = తానికి సమానమైన; అధికః అంఘైర్వా = అధికపాదముగాని; అత్ర 
नद = ఇక్కడ ఉర్లాహమందు; స్యాత్‌ = అగును; ఏషః పదసహితః = ఇది 
పదసహితమైనదిగ; ద్వివారం = రెండుసార్లు; గేయః = గానము చేయదగినది; సకృత్‌= 
ఒకసారి; అంఘీ గీత్వా = రెండు పాదములు పాడి; పునః = మరల; ఉద్రాహే = 
ఉగర్లాహమందు; సః = అది; (ధ్రువము); నస్యతే = ఉంచదగినది. 

తాత్పర్యము : ముందు సమగణములతో కూడిన ధాతుతుల్యమైన రెండుపాదములును 
తరువాత దానికి సమానమైన అధికపాదముగాని ఇక్కడ ఉ(ద్దాహమందు అగును, 
ఇది పదసహితమైనదిగ రెండుసార్టు గానము చేయదగినది. ఒకసారి రెండుపాదములు 
పాడి మరల ఉద్లాహమందు అది ((ధ్రువము) ఉంచదగినది. 


స ధ్రువః ఏకాదశధా - 


శశిహాసహంస నూధననీలోత్సలతాపన ప్రజానాథాః । 
హరిహరనరపతిశక్రా ఏకాదశ తే క్రమాదుక్తాః ॥ 193 ॥ 


ప్రతిపదార్థము : ఆ (ధ్రువము 11 విధములు. శశి, హాస, హంస, మాధధవ, నీలోత్సలః 
తాపస, (ప్రజానాథ, హరి, హర, నరపతి, శక్ర ఇతి = అని; తే = ఆ(ద్రువములు; 
ఏకాదశ = (11) పదకొండు; (క్రమాత్‌ = క్రమముగా; ఉక్తాః = చెప్పబడినవి. 


తాత్సర్యము : శశి, హాస, హంస, మాధవ, నీలోల్చ్పల, తాపస, |ప్రజానాథ, హరి, హర, 
నరపతి, శక్ర, అని ఆధ్రువములు (11) పదకొండు [క్రమముగా చెప్పబడినవి. 


భవతి శశాంక: క్రనుశో నుధురతరో నుంద్రనుధ్యతారాఖ్యే । 

తేషామపి నిశదానాం వ్యుత్ర్రనుతో జాయతే భాసః ॥ 194 ॥ 
((హాోసి ఇతి न्दु పఠ్యతే1) 
ప్రతిపదార్థము : (క్రమశః = (క్రమముగా; మం(ద్రమధ్యతారఖ్యే = మం|ద్రమధ్య 
తారములందు; మధురతర; = మిక్కిలి మదురమైనది; శశాంక; భవతి = శశాంకనామక 
'ధ్రువమగును; విశదానాం = స్పష్టములైన; తేషాం = ఆ స్థాయులయొక్క; వ్యుత్ర్రమత= 





146 


వ్యతిక్రమమువలన; భా(హా)సః జాయతే = (భా) హాసమగుచున్నది. 


తాత్పర్యము : (క్రమముగా మం|ద్రమధ్యతారములందు మిక్కిలి "మధురమైనది 
శశాంకనామక (ధ్రువమగును (10 స్పష్టములైన ఆ స్థాయులయొక్క వ్యతిక్రమమువలన 
(భా) హాసమగుచున్నది. 


తేషామపి స్ఫుటానాం మధ్యాదీనామసౌ హంసః । 

సుకుమారాణాం తేషాం మధ్యాంతానాం ననంతాఖ్యః ॥ 195 ॥ 
ప్రతిపదార్థము : స్పుటానాం = స్పష్టములైన; తేషామపి = వాటిలో కూడా; మధ్యాదీనాం= 
మధ్యాదులలో; అసౌ = ఇది; హంసః = హంసనామక (ధ్రువము; సుకుమారాణాం 
తేషాం = సుకుమారములైన వాటిలో; మధ్యాంతానాం = మధ్యతారములకు; 
వసంతాఖ్య:ః = నూధవము అగును. 


తాత్పర్యము : స్పష్టములైన వాటిలో కూడ మధ్యాదులలో ఇది హంసనామక 
'ధ్రువముసుకుమారములైన వాటిలో మధ్యతారములకు మాధవము అగును. 


తేషాం వికాసభాజామభిదూర్వాంకో భవేత్‌ కుముదః । 
తేషాం ప్రసన్నభాజాం లీలానాం తాపసో భవతి ॥ 196 ॥ 


ప్రతిపదార్థము : వికాసభాజాం తేషాం = వికాసమును పొందినవాటిలో; అభిదూర్వాంక= 
అంతట వ్యాపించు స్వభావముకలది; కుముదః భవతి = నీలోత్సలమగును; 
'ప్రసన్నభాజాం తేషాం = ప్రసన్నతను పొందినవాటిలో; లీలానాం = లీలలకు; తాపసః 
భవతి = తాపసనామ(ధ్రువమగును. 


తాత్సర్యము : వికాసమును పొందినవాటిలో అంతట వ్యాపించుస్వభావముకలది. 
నీలోత్సలమగును. ప్రసన్నతను పొందినవాటిలో లీలలకు తాపసనామ ధ్రువమగును. 


ప్రచురస్ఫురితైస్తెరపి సువ్యక్షో భనతి కనులభనః: । 
తైరేన తిరిపుబహులై: (కోనులయతి?కమలాసతి) నానుకో భవతి ॥ 197 ॥ 


ప్రతిపదార్థము : (ప్రచురస్సురితైః: = తరచుగా స్ఫురించు; తైరపి = వాటిచేతను; 
కమలభవ; = |ప్రజానాధ(ము); సువ్యక్తోః? భవతి = మిక్కిలి స్పష్టమగుచున్నది; తైరేవతి 
పురుబహువైః = ఆ తిరుపు బహుళముల చేతనే; కమలాపతిః భవతి = హరినామక 
'ధువమగుచున్నది. 


147 


తాత్సర్యము : తరచుగా స్ఫురించువాటిచేతను (ప్రజానాధ(ము) మిక్కిలి స్పష్టమగు 
చున్నది. ఆ తిరుపుబహుళములచేతనే హరినామకధ్రువమగుచున్నది. 
తైరేన తిరిపుభిన్నై: శైలాసుతావల్లభో భవతి । 
తైరాందోలనబహులైర్ణాయేతాసా వసుంధరాధీశః ॥ 198 ॥ 
ప్రతిపదార్థము : తిరుపుభిన్నై: తైరేవ = తిరుపు భిన్నములైన వాటిచేతనే; శైలాసుతావల్లభో 
భవతి = హరనామక (ధ్రువమగును; ఆందోలనబహశైఃతైః: = గమక బహుళములైన 
వాటిచేతనే; అసౌ వసుంధరాధీశః జాయేత = ఇది నరపతినామక (ధ్రువముకావచ్చును. 
తాత్సర్యము : తిరుపుభిన్నములైన వాటిచేతనే హరనామక(ధ్రువమగును. గమక 
బహుళమైన వాటిచేతనే ఇది నరపతినామకధ్రువము కావచ్చును. 


తైరేన కంసబహులైః: సహప్రనాయనాభిధో భవతి । 
॥ ఇత్యేకాదశ (ధ్రువాః ॥ 

నుట్టా చ ప్రతిమట్టా చ లంభకశ్ళాడ్డతాలికా ॥ 199 ॥ 
టతివదాద్ధము : కంవబహులై: कठ = (ప్రకంపాధికమైన వాటిచేతను; 
సహ(స్రనయానాభిద: భవతి = శృక్రనామక ధ్రువమగుచున్నది; మట్టా = మట్టాతాళము; 
'ప్రతిమట్టా చ = ప్రతిమట్టతాళము; లంభకః = లంభకము; అడ్డతాలికా = అడ్డతాళము. 
తాత్పర్యము : (ప్రకంపాధికమైన వాటిచేతను శక్రనామక (ధ్రువమగుచున్నది. 
మట్టాతాళము ప్రతిమట్టతాళము లంభకము అడ్డతాళము. 

రాసకశ్టెకతాలీ చ దధ్రునకేనాపి గీయతే । 

గేయ: స్యాత్‌ సకృదుద్దాహో ద్వినారం ద్రునకస్తతః ॥ 200 ॥ 
ప్రతిపదార్థము : రాసకః = రాసకము; ఏకతాలీ చ = ఏకతాలము; ధ్రువకేన అపి 
గీయతే = ధ్రువముచేతనే గానము చేయదగినది; సకృత్‌ = ఒకసారి; ఉద్లాహః గేయః 
స్యాత్‌ = ఉద్లాహము పాడవలయును; తతః = తరువాత; ద్వివారం (ధ్రువకః = 
రెండుపర్యాయములు ధ్రువమును; ఆభోగం గీత్వా = ఆభోగమునుపాడి; 





తాత్సర్యము : రాసకము ఏకతాలము, (ద్రువముచేతనే గానముచేయదగినది. ఒకసారి 
ఉ(ద్రాహు పాడవలయును. తరువాత రెండుపర్యాయములు (ధ్రువమును 
ఆభోగమునుపడి; 


148 


గీత్వా౬ఒభోగం ద్విరుద్దాహో ద్రువే లంభనజాతిక; । 
మమాదితాల పజ్బన?యదా గాయేత లంభకః ॥ 201 ॥ 





ప్రతిపదార్థను : (ద్రువే = ద్రువమందు; లంభకజాతిక: = లంభజాత్యమైన; ఉర్హాహః 
= ఉద్దాహము; ద్వి: = రెండుమార్గు; గీత్వా = పాడి; మమాహాదితాలపంక్తినా = 
మధ్యమ విశిష్టఆదితాళముచే; యధా = ఎప్పుడు; లంబకః గాయేత = పాడబడునో; 
తాత్పర్యము : (ధ్రువమందు లంభజాత్యమైన ఉద్లాహము రెండుమార్చు పాడి 
మధ్యమవిశిష్ట ఆదితాళముచే ఎప్పుడు పాడబడునో; 


తత్తత్తాలాభిధానేన లంభ (కః?కం) కథయంతి చ 1 
గండకీ గూర్డరీ చైన రానుక్రీ (వ?ఫ)లమంజరీ ॥ 202 ॥ 


ప్రతివదార్థము : తత్తత్తాలాభిధానేన = ఆయాతాళముల పేర్లతో; లంభకం కథయంతి= 
లంభకమును చెప్పుచున్నారు; గండకీ, గూర్ణరీ, రామ(క్రీఫలమంజరీ. 
తాత్పర్యము : ఆయా తాళముల పేర్లతో లంభకమును చెప్పుచున్నారు. గండకీ, 
గూర్ణరీ, एष, ఫలమంజరీ. 

ఛాయాగౌడశ్చ దేశాఖ్యా వరాటీ కథితా తథా । 

బుధైఃసాలగనాట్టా చ రాగాః సాలకసంజ్ఞితాః: ॥ 203 ॥ 
ప్రతిపదార్థము : ఛాయాగౌడ దేశీయు, వరాటీ, సాలగనాట్టాయు, రాగాః = రాగములు; 
సాలక సంజ్ఞితాః కథితాః = సాలకములని చెప్పబడినది. 


తాత్సర్యము : ఛాయాగౌడ దేశీయు, వరాటీ, సాలగనాట్టాయ రాగములు సాలకములని 
చెప్పబడినది. 

ఛాయయా అలమత్యర్థం గీయత ఇతి ఛాయాలగః । 

అధ గానక్రమః ~ 

ఏీకైకశోఒపీ గాతవ్యః ప్రబంధో వినియోగతః ॥ 204 ॥ 
ప్రతిపదార్థము : ఛాయయా = ఛాయచేతను; అత్యర్థం = అధికమగును; అలం = 
చాలినంతగను; గీయతే ఇతి = గానము చేయబడునది; ఛాయాలగః = ఛాయాలగము; 
వినియోగతః = వినియోగముననుసరించి; ప్రబంధ: = ప్రబంధము; ఏకైకశః = 
ఒక్కొక్కమారుగా; గాతవ్యః = గానము చేయదగినది. 


149 


తాత్సర్యము : ఛాయచేతను అధికమగును. చాలినంతగను గానముచేయబడునది. 
ఛాయాలగము వినియోగముననుసరించి ప్రబంధము ఒక్కొక్కమారుగా గానము 
చేయదగినది. 


చమత్కారం జనయితుం వినాదేషు సహాపతేః । 
అనుసారః సానుసారస్త (తో?థో) త్తరాభిధః పరః ॥ 205 ॥ 


ప్రతివదార్థము : వినోదేషు = వినోదములందు; చమత్కారం జనయితుం 
చమత్కారమును కల్గించుటకు; అనుసారః = అనుసారము; సానుసారశ్ళ 
సానుసారమును; తథా = అట్టే, ఉత్తరాభిధః = ఉత్తరనామకము. 


తాత్పర్యము : వినోదములందు చవమత్కారమును కల్గించుటకు అనుసారము 
సానుసారమును అట్లే ఉత్తరనామకము. 

ఖలోత్తరం చ కురుపు: పట్టాన్తరన (లా?వా) న్రరౌ । 

ఉచ్యతే సమయస్తస్మాద్‌ విజ్జేయం పరినర్తనమ్‌ ॥ 206 ॥ 

भ క్ట 

ప్రతిపదార్థము : ఖలోత్తరం = ఖలోత్తరము; కురుపు = కురుపువు; పటాంతరం = 
'పటాన్రరము; నవాంతరం = నవాంతరము(నవము); తస్మాత్‌ = తరువాత; సమయ= 
సమయము; పరివర్తనం చ = పరివర్తనమును; విజ్ఞేయం = తెలియదగినది; ఇతి =- 
ఈవిధముగా; 
తాత్సర్యము : ఖలోత్తరము కురుపువు పటాన్రరము నవాంతరము (నవము) తరువాత 
సమయము పరివర్తనమును తెలియదగినది. ఈవిధముగా; 

నవధా రూసకం ప్రోక్తం గీతవిద్యావిచక్షడైః । 

క్రమేణ లక్షణం తేషాం నక్ష్యే లక్ష్యానుసారతః ॥ 207 ॥ 
ప్రతిపదార్థము : రూపకం నవధా (ప్రోక్తం = రూపకము తొమ్మిదివిధములుగా 
చెప్పబడినది; తేషాం లక్షణం = వాటిలక్షణమును; లక్ష్యానుసారతః = లక్ష్యముల 
ననుసరించి; (క్రమేణ = (క్రమముగా; వక్ష్యే = చెప్పుచున్నాను; 
తాత్పర్యము : రూపకము తొమ్మిదివిధములుగా చెప్పబడినది. వాటి లక్షణమును 
లక్ష్యములననుసరించి క్రమముగా చెప్పుచున్నాను; 


150 


తాలరాగప్రమేయశ్చ సదృశం పూర్వవస్తునః । 

నవం వస్టనుసారాఖ్యం దర్చణే ప్రతిబింబవత్‌ ॥ 208 ॥ 
(ప్రతిపదార్థము : దర్చణే 'ప్రతిబింబవత్‌ = అద్దమందలి |ప్రతిబింఒమువలె; పూర్వవస్తునః 
సదృశం = పూర్వవస్తువుతో తుల్యమైనదియు; తాలరాగ (कतः = తాలరాగములతో 
ప్రమేయముకలదియు అయిన; నవం వస్తు = నూతన వస్తువు; అనుసారాఖ్యం స్యాత్‌= 
అనుసారనామకమగును. 
తాత్సర్యము : అద్దమందలి (ప్రతిబింబమువలె పూర్వవస్తువుతో తుల్యమైనదియు 
తాలరాగములతో (ప్రవేయముకలదియు అయిన నూతనవస్తువు అనుసార 
నామకమగును. 

ఇదమేన గుణైరీషల్‌ సదృశం పూర్వవస్తునః । 

సానుసారాభిదం జ్లేయం గీతలక్షణకోవిదై: ॥ 209 ॥ 
ప్రతిపదార్థము : ఇదమేవ = ఇదియే; గుణైః = గుణములచేత; ఈషత్‌ = కొంచెము; 
పూర్వవస్తునః = పూర్వవస్తువునకు; సదృశం=సమానమైన; గీతలక్షణకోవిదైః = 
సంగీతశాగస్త్రజ్ఞులచే; సానుసారాభిదం జ్ఞేయం = సానుసారనామకమగును. 
తాత్సర్యము : ఇదియే గుణములచేత కొంచెము పూర్వవస్తువునకు సమానమై సంగీత 
శ్నాస్త్రములచే సానుసారనామకమగును. 

సమమాత్రం నిశిష్టార్థం కించిత్‌ తాలనిలంబితమ్‌ । 

చడాలశృతిసంయుక్తముత్తరం గీతముచ్యతే ॥ 210 ॥ 
'ప్రతిపదార్థము : సమమా(త్రం = సమానమైన మాత్రలుకలదియు; విశిష్టార్థం = 
విశిష్టమైన అర్థముకలదియు; కించిత్‌ తాలవిలంబితం = కొంచెముతాలము 
విలంబితమైనదియు; చడాల(శ్రుతిసంయుక్తం = చడాల(శ్రుతి యుతమును అయినది; 
ఉత్తరం గీతం ఉచ్యతే = ఉత్తరగీతముగా చెప్పబడుచున్నది. 
తాత్సర్యము : సమానమైన మాత్రముకలదియు విశిష్టమైన అర్థముకలదియు కొంచెము 
తాలము విలంబితమైనదియు చడాల (ప్రతియుతమును అయినది ఉత్తరగీతము గాచెప్ప 
బడుచున్నది. 

స్వస్థానకపరిత్యాగాత్‌ స్థేయా నైవాదిరూపకే । 

నీచోచ్చస్థానకైరన్యగానం ఖలోత్తరం విదుః ॥ 211 ॥ 
ప్రతిపదార్థము : స్వస్థానకపరిత్యాగాత్‌ = స్వస్థానమును విడిచిపెట్టుటవలన; ఆదిరూకేన 
స్థేయా = ఆదిరూపమందుండరానిది; నీచోచ్చస్థానకైః = నీచ ఉచ్చస్థానములచే; 
అన్యగానం యత్‌ = ఇతరమైనగానమేదికలదోఅది; ఖలోత్తరం విదుః = ఖలోత్తరముగా 
తెలియుదురు 


151 


తాత్సర్యము : స్వస్థానమును విడిచిపెట్టుటవలన ఆదిరూపకమందుండరానిది నీచ 
ఉచ్చస్థానములచే ఇతరమైన గానమేదికలదో, అది ఖలోత్తరముగా తెలియుదురు. 
ఏకస్ర్యైన పదార్హస్య బహూనాం నోపమాదిభిః । 

స స్యాదిష్టార్థనిర్వాహః కురు (షు?పు:) పరికీర్తితః ॥ 212 ॥ 
ప్రతివదార్థము : ఏకస్య उतु ఏవ = ఒకపదార్థమునకే; బహూనాంనా = 
అనేకముల కుగాని; ఉపమాధిభిః: = ఉపమాదులచే; ఇష్టార్డనిర్వాహఃస్యాత్‌ = 
ఇష్టార్థనిర్హహణ అగునో; సః = అది; కురుపుః పరికీర్తితః = కురుపువుగా చెప్పబడినది. 
తాత్సర్యము : ఒక పదార్థమునకే అనేకములకు గాని ఉపమాదులచే ఇష్టార్దనిర్హహణ 
అగునో అది కురుపువుగా చెప్పబడినది. 

పరీక్షమాణయోస్తక్జైరుభయోర్యది వస్తునోః । 

గుణాధిక్యమనిశ్చేయం పట్టాంతరమితి సృతమ్‌ ॥ 213 ॥ 
ప్రతిపదార్థము : తజ్జైః = పండితులచే; పరీక్ష్యృమాణయోః ఉభయోః వస్తునో: = 
పరీక్షింపబడెడి రెండు వస్తువులకు; గుణాధిక్యం= గుణాధిక్యము; అని్భోయం స్యాత్‌ 
నిశ్చయము కానియెడల; తత్‌ =అది; పట్టాంతరం స్మృతం = పట్టాన్తరమని చెప్పనగును. 
తాత్పర్యము : పండితులచే పరీక్షింపబడెడి రెండు వస్తువులకు గుణాధిక్యము 
నిశ్చయము కానియెడల అది పట్టాన్తరమని చెప్పునగును. 

అర్జభాష క్రీయారాగధాతు మాతులయేషు చ। 

రసరీత్యోర్షవత్వం యన్నవ ఇత్యభిధీయతలే ॥ 214 ॥ 
ప్రతిపదార్థము : అర్హభాష (క్రియారాగధాతుమాతులయేషు చ = అర్దము, భాష, (క్రియ, 
రాగము, ధాతువు, మాతువు, లయలయందు; యత్‌ = ఏదైతే; రసరీత్యో? = రసము 
మరియు రీతుల యొక్క; నవత్వం = (క్రొత్తదనము (అగుపించునో అది) నవః ఇతి= 
నవము (నూతనము); ఇతి = అని; అభిధీయతే = పిలవబడుచున్నది. 
తాత్సర్యము : అర్హము, భాష, (క్రియ, రాగము, ధాతువు, మాతువు, లయలయందు 
ఏదైతే రసము మరియు రీతులయొక్క (క్రొత్తదనము (అగుపించునో ७6) నవము 
అని పిలవబడుచున్నది. 

గజాద్యారోహణాదౌ తు సమ(యో?యే) నృపవర్ణనమ్‌ 1 

తదానీమేవ రచితం భవేత్‌ తత్‌ సమయాభిధమ్‌ ॥ 215 ॥ 


152 


ప్రతిపదార్థము : గజాధ్యారోహణాదౌ సమయే = గజాద్యారోహణాదిసమయమందు; 
యత్‌ నృపవర్లనం స్యాత్‌ = రాజవర్లనమేదికలదో; తత్‌ = అది; సమయాభిదం 
రచితం భవేత్‌ = సమయనామకముగ రచింపబడును. 

తాత్పర్యము : గజాద్యారోహణాదిన మయమందు రాజవర్లనమేదికలదో అది 
సమయనామకముగ రచింపబడును. 


రూపకం స్థానకే రాగే कण्ठं గీయేత గాయకైః । 

పరివృత్యాన్యథాగీతం తదేన పరినర్తనమ్‌ ॥ 216 ॥ 
ప్రతిపదార్థము : గాయకైః = గాయకులచే; స్థానకే = స్థానమందు; రాగే = రాగమందును; 
తాలే = తాళమందును; పరవృత్తా = పరివృత్తి (మార్చు)చే; రూపకం గాయేత = 
రూపకము గానము చేయబడునో; తదేవ = అదియే; పరివర్తనం గీతం = 
పరివర్తనగీతము. 
తాత్సర్యము : గాయకులచే స్థానమందు రాగమందును తాళమందును పరివృత్తి 
(మార్చు)చే రూపకము గానము చేయబడునో అదియే పరివర్తనగీతము. 

రీతయః సంతి కథితాః షడేన కథయామి తే । 

చోక్షగాయనరీతిశ్ళ యోగిరీతిః క్వచిద్‌ భవేత్‌ ॥ 217 ॥ 
ప్రతిపదార్థము : షడేవ = ఆరు(6)మాటత్రమే; కథితా = చెప్పబడిన; రీతయః సంతి = 
రీతులు గలవు; తే = వాటిని; కథయామి = చెప్పుచున్నాను; చోక్షగాయనరీతిః = 
చోక్షగణాయనరీతి; క్వచిత్‌ = ఒక్కొక్కచోట; యోగరీతిః భవేత్‌ = యోగరీతియు 
ఉండును. 
తాత్సర్యము : ఆరు (6)మాత్రమే చెప్పబడిన రీతులుగలవు, వాటిని చెప్పుచున్నాను. 
చోక్షణగాయనరీతి ఒక్కొక్కచోట యోగరీతియు ఉండును. 

మలినగాయనరీతిశ్చ 09: సా యోషితాం క్వచిత్‌ । 

క్వచిత్‌ పేచరణరీతిశ్చ రీతిః కథకసంజ్ఞితా ॥ 218 ॥ 

రీతిర్భంగిరితి ప్రోక్తా రీతిలక్షణకోనిదై: ॥ 128 £ ॥ 
'ప్రతిపదార్థము : మలినగాయనరీతి: = మలినగాయన రీతి; క్వచిత్‌ = ఒకచోట; 
= గీ(రీతియు; కృచిత్‌ = ఒకచోట; పేరణరీతిః = 
సే(ప్రేరణ రీతియు; కథకసంజ్ఞితా రీతిః = కథనరీతియు అని; రీతిలక్షణకోవిదైః = 
రీతిజ్ఞులచే; రీతిః = రీతి; భంగిరితి = పద్దతియని, ప్రోక్తా = చెప్పబడినది. 





యోషితాం = ప్రీలయొక్క; గీ 


153 


తాత్పర్యము : మలినగాయనరీతి ఒకచోట (స్రీలయొక్క గీ(రీతియు ఒకచోట 
పే(ప్రేరణరీతియు కథనరీతియు అని రీతిజ్ఞులచే రీతి పద్దతియని చెప్పబడినది. 


ఇతి సంగీతాకరనానుధేయ శ్రీపార్ప్వదేవవిరిచితే సంగీతసమయసారే 
॥ చతుర్థనుధికరణమ్‌ ॥ 





॥ అథ సంచముమధికరణమ్‌ ॥ 


అథ గీతానుగామిత్వాద్‌ వాద్యమటత్ర ప్రవ(ర్య?ర్ల్య) తే । 

ఉద్దేశక్రమతః కించిత్‌ సర్వలోకానురంజనమ్‌ ॥ 1 ॥ 
'ప్రతిపదార్థము : అథ = అనంతరము; గీతానుగామిత్యాత్‌ = గీతముననుసరించున 
దగుట వలన; సర్వలోకానురంజనం = సమస్త ప్రపంచమునకు సంతోషదాయి అయిన; 
వాద్యం = వాద్యము; ఉద్దేశక్రమతః = ఉద్దేశించిన క్రమముగా; కించిత్‌ = కొంచెము; 
అత్ర = ఇక్కడ; |ప్రవర్య్యతే = వర్ణింపబడుచున్నది. 
తాత్సర్యము : అనంతరము గీతముననుసరించున దగుటవలన సమస్త ప్రపంచమునకు 
సంతోషదాయి అయిన వాద్యము ఉద్దేశించిన క్రమముగా కొంచెము ఇక్కడ నర్లింపబడు 
చున్నది. 

తతం తతోకవనద్ధం చ ఘనం చ సుషిరం తథా । 

చతుర్విధమిదం ప్రాహురాతోడ్యం వాద్యవేదిన: ॥ 2 ॥ 
ప్రతిపడార్థము : వాద్యవేదినః = నాద్యవేత్తలు; తతః = వీణమొదలైన తం(త్రీవాద్యము; 
भर = మద్దెలమొదలగు చర్మవాద్యము; ఘనం = తాళము మొదలగు 
కంచువాద్యము; సుషిరం ఇతి = పిల్లనగ్రోవి మొదలగు వాద్యము అని; ఇదం చతుర్విధం 
ఆతోద్యం = ఈ ఆతోద్యము నాల్గువిధములైనది అని; (ప్రాహుః = చెప్పిరి. 
తాత్పర్యము : వాద్యవేత్తలు వీణమొదలైన తం(గ్రీవాద్యము, మద్దెలమొదలగు 
చర్మవాద్యము, తాళము మొదలగు కంచువాద్యము, పిల్లనగ్రోవి మొదలగు నాద్యము 
అని ఈ ఆతోద్యము నాల్గువిధములైనది అని చెప్పిరి. 

తతం తంత్రీగతం జ్ఞేయనుననద్దం తు పౌస్టరమ్‌ । 

కాంస్యం ఘనమితి ప్రోక్టం సుషిరం సుషిరాత్మకమ్‌ ॥ 3 ॥ 


154 


ప్రతివదార్థము : తతం = తతము; తం(త్రీగతం జ్ఞేయం = తం(త్రీగతమని 
తెలియనగును; అవనద్దం = అవనద్దము; పౌష్టరం = చర్మనంబంధి; ఘనం = 
'ఘనము; కాంస్యం (ప్రోక్తం = కంచుసంబంధమైనది; సుషిరం = సుషిరము; సుషిరాత్మకం 
= ముఖగతమైనది. 


తాత్సర్యము : తతము తం(త్రీగతమని తెలియనగును. అవనద్దము చర్మసంబంధి 
ఘనము కంచుసంబంధమైనది సుషిరము ముఖగతమైనది. 


వీణా చాలావణీ చైన కిన్నరీ లఘుపూర్వికా । 
బృహత్కిన్నరికా చైన శకనీత్యాదిగంతరమ్‌ ॥ 4 ॥ 


ప్రతిపదార్థము : వీణా=వీణ; చాలావణీ=చాలావణి; లఘుపూర్వికా 396 = లఘుకిన్నరి; 
బృహత్కిన్నరీ = బృహత్కిన్నరి; శకనీత్యాది = శకనిమొదలగు; అంతరం= భేదము. 


తాత్పర్యము : వీణ చాలావణి లఘుకిన్నరి బృహత్కిన్నరి శకనిమొదలగు భేదము. 

పటహాశ్చ హుడుక్కా చ ఢక్కా చ తదనంతరమ్‌ । 

మృదంగ: కరదేత్యాద్యనువనద్దముదాహృతమ్‌ ॥ 5 ॥ 
'ప్రతిపదార్థము : పటహః = పటహము; హుడక్కా = హుడుక్క; ఢక్కా = ఢక్క; 
తదనంతరం = దానితరువాత; మృదంగః = మృదంగము; కరదా ఇత్యాద్యం = 
కరద ఈమొదలగునవి; అవనద్దం ఉదాహృతం = అవనద్ద (చర్మ)వాద్యము(లు)గా 
ఉదహరింప బడినది (వ). 
తాత్పర్యము : పటహము హుడుక్క ఢక్క దాని తరువాత మృదంగము కరద ఈ 
మొదలగునవి అవనద్ద (చర్మ) వాద్యము(లు)గా ఉదహరింప బడినది(వి). 

తాలశ్చ కాంస్యతాలశ్చ ఘంటికా క్షుద్రఘంటికా । 

పట్టశ్ళ శుక్రిరిత్యాద్యం ఘనవాద్యముదాహృతమ్‌ ॥ 6 ॥ 
'ప్రతిపదార్థము : తాలశ్చ =తాళమును; కాంస్యతాలశ్ళ్చ = కాంస్య (కంచు) తాళమును; 
ంటికా = ఘంటిక; క్షు(ద్రఘంటికా = క్షుద్రఘంటికయు; పట్టశ్ళ = పట్ట(ము)ను; 
శుక్తిః ఇత్యాద్యం = శుక్తి ఈమొదలగునది; ఘనవాద్యం ఉదాహృతం = (లోహ) 
ఘనవాద్యముగా చెప్పబడుచున్నది. 


ల 


తాత్పర్యము : తాళమును కాంస్య (కంచు) తాళమును ఘంటిక క్షుద్రఘంటికయు 
పట్ట(ము)ను శుక్తి ఈమొదలగునది (లోహ) ఘనవాద్యముగా చెప్పబడుచున్నది. 


155 


వంశశ్చ మహురీ చైన శంఖః శృంగం తథైన చ । 
ఇత్యాద్యనేకధా ప్రోక్తం సుషిరం వాద్యవేదిభిః ॥ 7 ॥ 





ప్రతిపదార్థము : వంశః = వేణువు; మహురీ చ = మహురియు; శంఖః = శంఖము; 
శృంగం = కొమ్ము, తథా = అట్టే; ఇత్యాది = ఈమొదలగునవి; అనేకధా = 
అనేకవిధములుగా; సుషిరం = సుషిరము; (ప్రోక్తం = చెప్పబడినది. 
తాత్పర్యము : వేణువు మహురియు, శంఖము కొమ్ము, శృంగము అట్లే ఈ 
మొదలగునవి అనేకవిధములుగా సుషిరము చెప్పబడినది. 

ఏకహస్తేన హస్తాభ్యాం కోణేనాంగుళిభిస్తథా । 

నానాప్రకారై: ఫూత్కారైః శ్రుతిసౌఖ్యవిధాయిభి: ॥ 8 ॥ 
ప్రతిపదార్థము : ఏకహస్తేన = ఒకచేతితోనే; హస్తాభ్యాం = రెండుచేతులతోను; కోణేన= 
కోణముచేతను; అంగుళిభిః = ్రేళ్లతోను; (శ్రుతిసౌఖ్యవిధాయిభిః = చెవులకింపగు 
నట్టుగ; నానా(ప్రకారైః పూత్కారైః = అనేక విధములైనపూత్కారములచే; 








తాత్పర్యము : ఒకచేతితోనే రెండు చేతులతోను కోణముచేతను ద్రేళ్లతోను 
చెవులకింపగునట్లుగ అనేక విధములైన పూత్కారములచే; 


బహుప్రకారమేనం స్యాద్‌ వాదనం లోకరంజనమ్‌ । 
తత్సర్వం సంచధా భూయః శుష్కం గీతానుగం తథా 19 ॥ 


ప్రతిపదార్థము : బహుప్రకారం=అనేకవిధములుగా; లోకరంజనం = ప్రజారంజకముగా; 
వాదనం స్యాత్‌ = వాదనమగును; తత్‌ సర్వం = అది అంతయు; భూయః = 
మరల; పంచధా = ఐదువిధములు; శుష్కం = శుష్కము; గీతానుగం = గీతానుగము. 
తాత్సర్యము : అనేకవిధములుగా |ప్రజారంజకముగా వాదనమగును. అదిఅంతయు 
మరల ఐదువిధములు. శుష్కము గీతానుగము. 

నృత్యస్య చానుయాయి స్యాదుభయానుగమిత్యపి 1 

తం(త్ర్యాశ్చానుగతం ప్రోక్తం వాధ్యవిద్యావిచక్షణైః ॥ 10 ॥ 
(1 
सवातत తం(త్రాళ్ళ అనుగతం = తం(త్ర్యానుయాయిలని; వాద్య 
వబిద్యావిచక్షణా: = వాద్య విద్యనెటిగినవారిచే; ప్రోక్తం = చెప్పబడినది. 


156 


తాత్పర్యము : నృత్యానుయాయి ఉభోయాయి తం(త్ర్యానుయాయి ఆనివాధ్య 
విద్యనెటిగినవారిచే చెప్పబడినది. 

వినా గీతం వినా నృత్తం వాద్యం శుష్కముదాహృతమ్‌ । 

అన్వర్థసంజ్ఞయా జ్ఞేయం శిష్టం వాద్యచతుష్టయమ్‌ ॥ 11 ॥ 
ప్రతిపదార్థము : గీతం వినా = గీతములేక; వృత్తం వినా = నృత్యములేకనుఉన్న; 
వాద్యం = వాద్యము; శుష్కం ఉదాహృతం = శుష్కముగా చెప్పబడినది; శిష్టం = 
మిగిలిన; వాద్యచతుష్ట్రయం = నాల్లువాద్యవిశేషములును; అన్వర్థసంజ్ఞయా జ్ఞేయం= 
సార్హకమైన పేరుకలదిగా తెలియదగినవి. 
తాత్పర్యము : గీతములేక నృత్యములేకను ఉన్న వాద్యము శుష్కముగాచెప్పబడినది. 
మిగిలిన నాల్లువాద్యవిశేషములును సార్థకమైన పేరుకలదిగా తెలియదగినవి. 


క్రియాఖేదాద్‌ వాద్యభేదాత్‌ తథైన వ్యాప్తిభేదతః । 

వీణాభేదాద్‌ భవంత్యన్యే తం త్రీసంభ్యావశాదపి ॥ 12 ॥ 
ప్రతివదార్థము : క్రియాభేదాత్‌ = క్రియాభేదముచేతను; వాద్యభేదాత్‌ = 
వాద్యభేదముచేతను; తథైవ = అట్టే; వ్యాప్తిభేదతః = వ్యాప్తిభేదములవలనను; 
వీణాభేదాత్‌ = వీణాభేదమువలనను; తం(త్రీసంఖ్యావశాత్‌ అపి = తీగల లెక్కవలన 
గాని; 


తాత్సర్యము : (క్రియాభేదముచేతను, వాద్యభేదముచేతను, అట్లే వ్యాపిభేదములవలనను, 
వీణాభేదమువలనను, తీగలలెక్కవలనగాని; 


భజతే సర్వవీణానామేకతంత్రీపద్రానతా । 
ఛందోధా(రా)కైకుటీ చ కంకాలో నస్తుపూర్వకః ॥ 13 ॥ 


గజలీలాభిదానం చ తథైవోపరివాదనమ్‌ । 
దండకం చ తథా జ్ఞేయం వాద్యం పక్షిరుతాభిధమ్‌ ॥ 14 ॥ 


ప్రతిపదార్థము : సర్వవీణానాం = అన్నివీణలకు; 9४९०७ ప్రధానతాం భజతే. = 
ఏకతం!త్రీప్రధానత్వమును పొందుచున్నవి; (ఛందో ధారా, కైకుటీ చ) (సంయుక్తం) 
కంకాలో వస్తుపూర్వకః గజలీలాభిధానం చతధైనో పరివాదనమ్‌ +) ఛందః = ఛందము; 
ధారా = ధార; కైకుటీ = సంయుక్తము; కంకాలః = కంకాలము; వస్తుపూర్వకః 
వస్తువు; గజలీలాభిధానంచ = గజలీలము; తథైవ = అట్టే; ఉపరివాదనం = 
ఉపరివాదనము; దండకం = దండకము; పక్షిరుతాభిధం = పక్షిరుతము. 





157 


తాత్సర్యము : అన్ని వీణలకు ५७४०७ ప్రధానత్వమును పొందుచున్నది. (ఛందో) 
ధారా, కూకుటీ (సంయుక్తం), ఛందము ధార సంయుక్తము కంకాలము వస్తువు 
గజలీలయు అల్లే ఉపరివాదనము దండకము పక్షిరుతము. 


నీతద్‌ దశవిధం నాన్నూ వీణావాద్యం సమీరితమ్‌ । 

ఖసితేన సమాయుక్తో బహుధా న్ప్చురితః కరః ॥ 15 ॥ 
ప్రతిపదార్థము : ఏతత్‌ వీణావాద్యం = ఈవీణా వాద్యము; నామ్నా = పేరుచే; 
దశవిధం సమీరితం = పదివిధములుగా చెప్పబడినది; ఖసితేన సమాయుక్తః 
ఖనితముతో కూడిన; బహుధా = అనేకవిధములుగా; న్ఫురితః కరః 
'ప్రకాశించినహస్తము. 


॥ 


తాత్పర్యము : ఈవీణా వాద్యము పేరుచే పదివిధములుగా చెప్పబడినది. ఖసితముతో 
కూడిన అనేకవిధములుగా (ప్రకాశించిన హస్తము. 

సంస్పృ(ష్టుతారం ఛందాఫ్యో యత్వా చ సములంకృతః । 

ఉత్‌క్షేపః పరివర్తశ్ళ తాభ్యాం స్యాద్‌ యత్ర కర్తరీ ॥ 16 ॥ 
ప్రతిపదార్థము : సంసృష్టతారం = తాకిన తారస్థాయికలదియె; ఛందాఖ్యః యత్యా చ 
సమలంకృతః = ఛందోనామము కల్గియతితో అలంకృతమైనది; ఉత్‌క్షేపః = ఉత్‌క్షేపము; 
పరివర్తశ్ళ = పరివర్తనమును; తాభ్యాం = ఆరెండింటిచేతను;: యత్ర = ఎక్కడ; 
కర్తరీస్యాత్‌ = కర్తరీ యగునో; 
తాత్పర్యము : తాకిన తారస్థాయికలదియై ఛందోనామము కల్గి యతితో అలం 
కృతమైనది. ఉత్‌క్షేపము పరివర్తనమును ఆరెండింటిచేతను ఎక్కడ కర్తరీ యగునో; 

రేఫేీణ సహితాతద్వదుల్లేళో రేఫసంయుతః । 

ఏవం సముదితం ప్రాహుర్ణారాఖ్యం వాదనం బుధాః ॥ 17 ॥ 
ప్రతిపదార్థము : రేఫేణ సహితా తద్వత్‌ = రేఫ కర్తరినలె; రేఫసంయుతః ఉల్లేఖః = 
రేఫయుతోల్లేఖమును; ఏవం =ఇట్టు; సముదితం = పుట్టినదానిని; ధారాఖ్యం వాదనం 
ప్రాహుః = ధారావాదనమని పండితులు చెప్పుచున్నారు. 
తాత్సర్యము : రేఫకర్తరివలె రేఫయుతోల్లేఖమును ఇట్లు పుట్టినదానిని ధారావాదనమని 
పండితులు చెప్పుచున్నారు. 


158 


సుఖేన స్ఫురితేనాపి 00 చ పాణినా । 
సంయుక్తం చార్జకర్తర్యా సంయుక్తం వాదనం విదుః ॥ 18 ॥ 


ప్రతిపదార్థము : సుఖేన స్ఫురితేన = సుఖముగా స్ఫురించిన; నిర్భోషేణ పాణినా = 
ధ్వని (నాదములు)కల హస్తముచేతను; అర్హకర్తర్యా సంయుక్తం = అర్హకర్తరీయుతమైన 
దానిని; సంయుక్తం వాదనం విదుః = సంయుక్తవాదనముగా తెలియుదురు. 
తాత్సర్యము : సుఖముగా స్ఫురించిన ధ్వని (నాదము) కల హస్తము చేతను అర్హ 
కర్తరీయుతమైన దానిని సంయుక్త వాదనముగా తెలియుదురు. 

కర్తరీ త్రయసంయుక్తం స్ఫురితైర్మూర్భితైర్యుతమ్‌ । 

కంకాలనానుకం వాద్యం ప్రాహుర్వైణికకోవిదాః ॥ 19 ॥ 
'ప్రతిపదార్హము : కర్తరీత్రయసంయుక్తం = కర్తరీత్రయము కలదియు; స్ఫురితైః = 
స్ఫురితములచేతను; మూర్భితై: యుతం = మూర్భనలచేతను కూడినదియు; కంకాల 
నామకం వాద్యం=కంకాలవాద్యముగా; వైణికకోవిదాః=వీణాపండితులు; ప్రాహుః=చెప్పిరి. 
తాత్సార్యము : కర్తరీత్రయము కలదియు స్ఫురితములచేతను మూర్భనలచేతను 
కూడినదియ కంకాలవాద్యముగా వీణాపండితులు చెప్పిరి. 


కర్తర్యా ఖసితేనాపి కుహరేణ పరిస్ఫుటమ్‌ । 
తారః సంస్పృశ్యతే యత్ర తద్‌వాద్యం నస్తుసంజ్ఞకమ్‌ ॥ 20 ॥ 


ప్రతిపదార్థము : కర్తర్యా = కర్తరి చేతను; ఖసితేన = ఖసితము చేతను; కుహరేణ = 
కుహరము (వివరము) చేతను; పరిస్ఫుటం = స్పష్టముగా; యత్ర = ఎక్కడ; తా! 
సంసృశ్యతే = తారముతాకబడునో; తత్‌ = అది; వస్తుసంజ్ఞకం వాద్యం స్యాత్‌ = 
వస్తువాద్యమగును. 





తాత్పర్యము : కర్తరిచేతను ఖసితము చేతను కుహరము (వివరము)చేతను స్పష్టముగా 
ఎక్కడ తారము తాకబడునో అది వస్తువాద్యమగును. 

కర్తరీఖసితాభ్యాం యత్‌ కుహరేణ చ సంగతమ్‌ । 

నిర్గోషరేఫ భ్రమరై స్తూర్లం తత్‌ కరణం విదుః ॥ 21 ॥ 
ప్రతిపదార్హము : యత్‌ = ఏది; కర్తరీఖసితాభ్యాం = కర్తరీఖసితముల చేతను; కుహరేణ 
చ సంగతం = కుహరము కూడియుండునో; నిర్భోషరేఫ(భ్రమరైః = నిర్భోష రేఫ 


159 


'భ్రమరములతోను కూడియున్నదో; తత్‌= అది; తూర్లం కరణం విదుః = తూర్లమను 
కరణముగా తెలియుదురు. 


తాత్సర్యము : ఏది కర్తరీఖసితములచేతను కుహరముచేతనుకూడి యుండునో 963 
రేఫభ్రమరములతోను కూడియున్నదో అది తూర్లమను కరణముగా తెలియుదురు. 

కర్తర్యా ఖసితేనాపి మూర్భితః స్ఫురితైః కరైః । 

విరచ్యతే తు(త?య) ద్వాద్యం గజలీలం తదీరితమ్‌ ॥ 22 ॥ 
ప్రతిపదార్థము : కర్తర్యా = కర్తరీచేతను; ఖసితేన = ఖసితముచేతను: మూర్భితః = 
మూర్భన చేయబడినవియు; స్ఫురితైః కరైః = స్ఫురితములైన కరములచే; యత్‌ 
విరచ్యతే = ఏది రచింపబడునో; తత్‌ వాద్యం = ఆ వాద్యము; గజలీలం ఈరితం = 
గజలీలగా చెప్పబడినది. 


తాత్పర్యము : కర్తరీచేతను ఖనీతముచేతను మూర్భన చేయబడి నవియు 
స్ఫురితములైన కరములచే ఏది రచింపబడునో ఆవాద్యము గజిలీలగా చెప్పబడినది. 
అధస్తాదుసరిష్టాచ్చ యావాయత కరౌ క్రమాత్‌ । 
శరేఫకర్తరినిష్మో టైస్తలేనోపరినాద్యకమ్‌ ॥ 23 ॥ 


ప్రతిపదార్థ్హము : అధస్తాత్‌ = (క్రిందను; ఉపరిష్టాచ్చ = మీదను; యావాయ తౌకరౌ= 
ఏవిసృతమైన కరములు; క్రమాత్‌ = క్రమముగా; రేఫకర్తరి = రేఫకర్తరియందు; रवषः 
= నిష్కోటములచేతను; తలేన = తలముచేతను; ఉపరివాద్యకం స్యాత్‌ = ఉపరివాదన 
మగును. 
తాత్సర్యము : |క్రిందను మీదను కరములు (క్రమముగా రేఫకర్తరియందు నిష్కోటముల 
చేతను తలము చేతను ఉపరివాదనమగును. 

నిక్షిప్య పరివర్తాభ్యాం కర్తర్యా చ సరేఫయా । 

మానేన ఖసితేనాపి మండితం దండకం విదుః ॥ 24 ॥ 
ప్రతిపదార్థము : పరివర్తాభ్యాం = పరివర్తనములచేతను; సరేఫయా కర్తర్యా = రేఫాకర్తరి 
చేతను; మానేన = మానము (కొలత) చేతను; ఖసితేన = ఖసితము చేతను; నిక్షిప్య= 
ఉంచి; మండితం = అలంకృతమైనదానిని; దండకం విదుః = దండకముగా 
తెలియుదురు. 


160 


తాత్సర్యము : పరివర్తనములచేతను శేఫాకర్తరిచేతను మానము (కొలత) చేతను 
ఖసితముచేతను ఉంచి అలంకృతమైనదానిని దండకముగా తెలియుదురు. 


సమస్తహస్తసంయోగాద్‌ వాద్యం పక్షిరుతం మతమ్‌ । 
ఇత్యుక్తం దశధా వాద్యం గీతలక్షణవేదిభిః ॥ 25 ॥ 


ప్రతిపదార్థము : సమస్తహస్తసంయోగాద్‌ = అన్ని హస్తముల కలయికవలన; పక్షిరుతం 
వాద్యం మతం = పక్షిరుతమను వాద్యము సమ్మతము; ఇతి = ఈ(ప్రకారముగా; 
గీతలక్షణవేదిభిః = సంగీతశాగస్త్ర లక్షణములనెటీగినవారిచే; వాద్యందశధా ఉక్తం = 
వాద్యము పదివిధిములుగ చెప్పబడినది. 
తాత్పర్యము : అన్ని హస్తముల కలయికవలన పక్షిరుతమను వాద్యము సమ్మతము. 
ఈ ప్రకారముగా సంగీతశాస్త్ర లక్షణముల నెటిగిన వారిచే వాద్యము పదివిధములుగ 
చెప్పబడినది. 

సకలం నిష్కలం చేతి వాద్యమేతద్‌ ద్విధా భవేత్‌ | 

కథితం శంకరేణేదమేకతం త్రీసమాశ్రయమ్‌ ॥ 26 ॥ 


ప్రతిపదార్థము : సకలం = కళానహితము (సకలము); నిష్కలం = కళారహితము 
(నిష్కళము); ఇతి = అని; ఏతత్‌ వాద్యం = ఈవాద్యము; ద్విధా భవేత్‌ = రెండు 
విధములు; ఏకతం(త్రీసమాశ్రయం = ఏకతం(త్రికి ఆ(శ్రయమైన; ఇదం = ఈవాద్యము; 
శంకరేణ కథితం = శంకరునిచే చెప్పబడినది. 
తాత్సర్యము : కళాసహితము (సకలము) కళారహితము (నిష్కలము) అని ఈవాద్యము 
రెండువిధములు. ఏకతంతత్రికి ఆశ్రయమైన ఈవాద్యము శంకరునిచే చెప్పబడినది. 
తథా జీవా విధాతవ్యా లగ్నా నాదే యథా భవేత్‌ । 
యత్‌ తయా జీ(య?వ్య) తే నాదస్తేన జీవేతి సా మతా ॥ 27 ॥ 
'ప్రతిపదారము : నాదే = నాదమందు; యథా = ఏప్రకారముగా; జీవః = జీవము; 
లగ్నా భవేత్‌ = లగ్నమగునో; తథా = అట్లు; విధాతవ్యా = చేయతగినది; యత్తయా 
జీవ్యతే నాదః = దేనిచేతను నాదము జీవము కలదగునో; తేన = అందుచే; జీవా 
ఇతి= జీవమని; సా = అది; మతా = సమ్మతము. 


తాత్సర్యము : నాదమందు ఏ(ప్రకారముగా జీవము లగ్నమగునో అట్టు చేయతగినది. 


161 


దేనిచేతను నాదము జీవము కలదగునో అందుచే జీవమని అది సమ్మతము. 


తంత్రికా పత్రికాయాం తు క్వచిల్లగతి వాథవా । 
అగ్నా సైన కలా జ్ఞేయా వీణా ప్రావీణ్యశాలిభిః ॥ 28 ॥ 


ప్రతిపదార్థము : తం(గ్రికా పత్రికాయాం తు = తంత్రికా పుత్రికయందు; క్వచిత్‌ = 
ఒకచోట; లగతి = లగ్నమగును; సైవ లగ్నాకలా = ఆలగ్నమైనదియే కళగా; 
వీణాప్రావీణ్యశాలిభి: = వీణయందు ప్రావీణ్యము గలవారిచే; జ్లేయా = తెలియదగినది. 
తాత్సర్యము : తం(త్రికా పత్రికయందు ఒకచోట లగ్నమైనదియే కళగా వీణయందు 
ప్రావీణ్యముగలవారిచే తెలియదగినది. 

తదుక్రం సకలం వాద్యం యతః స్టూలో భవేద్‌ ధ్వని: । 

అసంస్వర్శేన తర్ణన్యా దోరికాపత్రికానధి ॥ 29 ॥ 
ప్రతిపదార్థము : దోరికాపత్రికావధి = దోరికాపత్రిక వణుకు; అసంస్వర్భేన తర్దన్యా = 
సంస్పృష్టముకాని తర్ణనిచే, యతః స్టూలధ్వనిః భవేత్‌ = ఏస్టూలమైన ధ్వనియగునో; 
తత్‌ = అది; సకలం వాద్యం ఉక్తం = సకలవాద్యముగా చెప్పబడినది 
తాత్సర్యము : దోరికా పత్రిక వణకు సంస్పృష్టముకాని తర్ణనిచే ఏస్టూలమైన ధ్వనియగునో 
అది సకల వాద్యముగా చెప్పబడినది. 

సార్యతే తంత్రికా యత్ర సకలం తదపి స్మృతమ్‌ । 

విందోరు యసిధ్యర్థం జీవా హీనా విధీయతే ॥ 30 ॥ 
ప్రతిపదారము : య(త్ర = ఎక్కడ; తం(త్రికా సార్యతే = తంత్రి సారణచేయబడునో; 
తదపి = అదికూడ; సకలం = సకల(ళ)ముగా; స్మృతం = తలవబడినది; విందోరు 
య సిద్ద్యర్హం = విందోరుయసిద్ది కొకు; జీవా హీనా విధీయతే = జీనారహితముగా 
విధింపబడుచున్నది. 
తాత్సర్యము : ఎక్కడ తంత్రి సారణచేయబడునో అదికూడ సకల(ళ)ముగా 
తలవబడినది. విందోరుయసిద్ది కొజికు జీవారహితముగా విధింపబడుచున్నది. 

నిషాదస్వరతో=ధస్తాత్‌ ४०७७२ నైవ సర్పతి । 

యత్ర స్యాత్‌ తర్ణనీస్సర్ళో నిష్కలం తన్నిగద్యతే ॥ 31 ॥ 


162 


ప్రతిపదార్థము : నిషాదస్వరతః = నిషాదస్వరము కంటె; అధస్తాత్‌ = (క్రిందుగా; 
తంత్రికా నైవ సర్పతి = తంత్రి జరుగదు; యత్ర = ఎక్కడ; తర్ణనీస్వర్భః స్యాత్‌ = 
తర్జనీ స్పర్శ్భయుండునో; తత్‌ = అది; నిష్కలం నిగద్యతే = నిష్కలముగా చెప్ప 
బడుచున్నది. 
తాత్సర్యము ६ నిషాదస్వరము కంటె (క్రిందుగా తంత్రి జరుగదు. ఎక్కడ తర్జనీ స్పర్శ 
యుండునో అది నిష్కలముగా చెప్పబడుచున్నది. 

సన్నివిష్టా తథోత్డిప్తా తృతీయా చోభయాత్త్మికా । 

సంగం తంత్ర్యాః పరిత్యజ్య సంసర్సేద్‌ యత్ర సారణా ॥ 32 ॥ 
ప్రతిపదార్దము : సన్నివిష్టా = ఉపవిష్టమైనట్టియు; తథా = అట్లే; श्तेः చ = 
ఉత్టిప్తమైనట్టియు;తృతీయా ఉభయాత్మికా చ సారణా=తృతీయమైన, ఉభయాత్మకమైన 
సారణ; తం(త్రాః: సంగం త్యక్యా = తంత్రియొక్క కలయికనువదలి; యత్ర సంసర్సేత్‌ 
= ఎక్కడ (ముందుకు) జరుగునో; 


తాత్సర్యము : ఉపవిష్టమైనట్టియు అట్లేఉత్రిప్తమైనట్టియు తృతీయమైన, ఉభయాత్మ 
కమైన సారణ తం(త్రియొక్క కలయికనువదలి ఎక్కడ (ముందుకు) జరుగునో; 


సన్నివిష్టాభిధానా సా సారణా కథితా బుధైః । 

స్వర్శం స్పర్శం సముత్సృజ్య తంత్రీముత్లుత్య సారణమ్‌ ॥ 33 ॥ 
'ప్రతిసదార్థము : సా = అది; సన్నివిష్టా భిధానా సారణా = సన్నివిష్టనామక మైన 
సారణగా; కథితా = చెప్పబడినది; స్పర్శం స్పర్శం సముత్సృజ్య = (ప్రతిస్వర్శను 
విడిచి, తంత్రీం ఉత్సుత్య = తీగెను దాటి; సారణం = సారణను; 
తాత్సర్యము : అది సన్నివిష్టనామకమైన సారణగా చెప్పబడినది ప్రతిస్వర్శనువిడిచి 
తీగెను దాటి సారణను; 

యద్‌ యా(ది?తి) रनर నిష్కలే సకలేఒథవా । 

భవేత్‌ కుత్రచిదుత్లిప్తా సంస్పృష్టా కుత్రచిద్‌ భవేద్‌ ॥ 34 ॥ 
ప్రతిపదార్థము : నిష్కలే = నిష్కలమందు; అథవా = లేక; సకలే = సక(ళ)లమందుకాని; 
యాతి = వెళ్ళునో; సా = అది; కుత్రచిత్‌ = ఒక్కొక్కచోట; ఉత్లిప్తా భవేత్‌ = 
ఉత్రిప్త్రయగును; కుత్రచిత్‌ = ఒకానొకచోట; సంస్సృష్టా భవేత్‌ = సంస్పృష్టము అగును. 


163 


తాత్సర్యము : నిష్కలమందుగాని సక(ళ)లమందుకాని వెళ్ళునో అది ఒక్కొక్కచోట 
ఉత్టిప్తాయగును. ఒకానొకచోట సంస్పృష్టము అగును. 

ఇతి క్రియాద్వయీోయోగాత్‌ సారణా సోభయాత్మికా ॥ 

సారణా త్రిప్రాకారేయమేకతం త్రీసమాశ్రితా ॥ 35 ॥ 
ప్రతిపదార్థము : ఇతి = ఈ(ప్రకారమైన; (క్రియాద్వయీ యోగాత్‌ = ఉత్లిప్త - సంస్పృష్ట 
క్రియా యోగమువలన; సా సారణా = ఆ సారణ; ఉభకయాత్శ్మికా = ఉభయాత్మకము; 
ఇయం = ఈ; ఏకతం|త్రీ సమాడ్రితా సారణా = ఏకతం(త్రీసమాశ్రయమైన సారణ; 
'త్రిప్రకారా = మూడువిధములైనది. 
తాత్సర్యము : ఈ |ప్రకారమైన ఉత్రిప్త - సంస్సృష్ట క్రియాయోగమువలన ఆ సారణ 
ఉభయాత్మకము. ఈ ఏకతం(గ్రీసమా(శ్రయమైన సారణ మూడువిధములైనది. 

అన్యాసామపి వీణానాం యాథౌచిత్యేన సారణా । 

'ఘాతః పాతశ్చ సల్లేఖ ఉల్లేఖశ్చానలేఖకః ॥ 36 ॥ 
'ప్రతిపదార్థము : అన్యాసాం వీణానాం అపి = ఇతరవీణలకు కూడ; యధౌచిత్యేన = 
తగినవిధముగా; సారణా = సారణ; ఘాతః = ఘాతమని; పాతశ్ళ = పాతమును; 
ఉల్లేఖః = ఉల్లేఖము; అవలేఖకః = అవలేఖము. 
తాత్పర్యము : ఇతరవీణలకు కూడ తగిన విధముగా సారణ ఘాతమని పాతమును 
సల్లేఖము ఉల్లేఖము అవలేఖము. 

ఛిన్నసంధి తసంజ్ఞశ్చ (బభ్రమరళశ్చేతి దక్షిణే । 

హస్తే యాపారభేదాః స్యుర్వామే స్ఫురితఘర్షణే ॥ 37 ॥ 
ప్రతిపడార్థము : చిన్నసంధితసంజ్ఞః = ఛిన్నసంధితనామకము; (బభ్రమరశ్చ = (భ్రమరము 
అని; దక్షిణే హస్తే = కుడిచేతియందు; యాః అపారభేదాః స్యుః = అనేక భేదములు 
కలవు; స్ఫురితఘర్షణే వామే = స్పురితఘర్షణముగల ఎడమచేతియందలి; 
తాత్సర్యము : ఛిన్నసంధితనామకము (బ్రమరము అని కుడిచేతియందు అనేక 
భేదములు కలవు. స్ఫురిత ఘర్షణముగల ఎడమచేతియందలి; 





మధ్యనూక్రాంతతర్ణన్యా యదా తంత్రీ న హన్యతే । 
తదా(యా?ఘా)తో భవేత్‌ పాతస్తర్ణన్యైవైకయా పునః ॥ 38 ॥ 


164 


'ప్రతిపదార్హము : మధ్యమా(క్రాంతతర్ణన్యా = మధ్యమముచేతఆక్రమించిన सुरः 
(మధ్యమాంగుళితో కలసిన తర్ణనితో); యదా = ఎప్పుడు; ५०8 = తీగ; నిహన్యతే= 
కొట్టబడునో; తదా=అప్పుడు; ఘాతం భవేత్‌=ఘాతమగును; ఏకయా తర్ణన్యా పునః 
= ఒక్క చూపుడు[్రేలితోనే తం(త్రీనిహనము జరుగునో అది; పాతః స్యాత్‌ = 
పాతమగును. 


తాత్సర్యనము : మధ్యమముచేత ఆక్రమించిన తర్ణనితో (మధ్యమాంగుళితో కలసి 
నతర్ణనితో) ఎప్పుడు తీగ కొట్టబడునో అప్పుడు ఘాతమగును. ఒక్క చూపుడు వ్రేలితోనే 
తం(త్రీనిహనము జరుగునో అది పాతమగును. 

తర్ణన్యంతరఘాతస్తు సలేఖః సముదాహృతః । 

మధ్యమాంతరఘాతస్తు భవేదుల్లేఖసంజ్ఞకః ॥ 39 ॥ 
(कज : తర్ణన్యాంతరఘాతస్తు = తర్ణన్యాంతరఘాతము; సల్లేఖః సముదాహృతః 
= సల్లేఖమగును; మధ్యమాంతరఘాతః = మద్యమాంతరఘాతముకలది; ఉల్లేఖః 
భవేత్‌ = ఉల్లేఖమగును. 
తాత్పర్యము : తర్ణన్యాంతరఘాతము సల్లేఖమగును. మధ్యమాంతరఘాతము కలది 
ఉల్లేఖమగును. 

ल 

మధ్యమాబాహ్యఘాతో౬సాన వలేఖ ఇతి సృృతః । 

తక్టనీపార్ష్య్వసంలగ్నా హ(త?తా)నామికయా బహిః ॥ 40 ॥ 
ప్రతిపదారము : మధ్యమాబాహ్యఘాతః = మధ్యమాబాహ్యఘాతముకల; అసౌ = 
ఈప్రభేదము; అవలేఖః ఇతి స్మృతః = అవలేఖమగును; బహిః తర్ణనీ పార్వ నంలగ్నా= 
వెలుపల, తర్ణనీపార్ప్యములందు లగ్నమైనది; హతనామికయా సిద్ధః = హతనామము 
కలదగును. 
తాత్పర్యము : మధ్యమాబాహ్య ఘాతముకల -ఈ(ప్రభేదము అవలేఖమగును. వెలుపల 
తర్జనీపార్భ్యములందు లగ్నమైనది హతనామము కలదగును. 

తంత్రీ యదా తదా జ్ఞేయా ఘాతశ్చిన్నాభిధానవాన్‌ । 

మధ్యమానామికాభ్యాం తు బహిస్తం'త్రీ యదా హతా ॥ 41 ॥ 


ప్రతిసదార్థము : యదా = ఎప్పుడు; తంత్రీ = తీగ; ఘాతా స్యాత్‌ = ఘాతమగునో; 


165 


తదా = అప్పుడు; ఛిన్నాభిదానవాన్‌ = ఛిన్ననామకప్రభేదమగును; మధ్యమా నామికాభ్యాం 
= మధ్యట్రేలు చిటికెనవేలు ఈ రెండింటిచేతను; బహిస్తం[త్రీ = (పై) వెలుపలి తీగ 
ఎప్పుడు కొట్టబడునో; 
తాత్సర్యము : ఎప్పుడు తీగె ఘాతమగునో అప్పుడు భిన్ననామక (ప్రభేదమగును. 
మద్యక్రేలు చిటికెన ద్రేలు ఈరెండింటిచేతను (పై) వెలుపలితీగె ఎప్పుడు కొట్టబడునో; 

తదా విచక్షణైరుక్షో ఘాతోఒసౌ సంధితాహ్వయః । 

అఆంగులీభిశ్చతస్ఫ భిరంతరాహననం ద్రుతమ్‌ ॥ 42 ॥ 
ప్రతిపదార్థము : తదా = అప్పుడు; అసౌ ఘాతః = ఈఘాతము; సంధితాహ్వయః 
ఉక్తః = సంధితమని చెప్పబడినది; చతస్ఫభిః అంగులీభిః = నాల్హువ్రేళ్లతోను; 
అంతరాహన నం (ద్రుతం = అంతరాహనన॥ద్రుతము. 
తాత్పర్యము : అప్పుడు ఈఘాతము సంధితమని చెప్పబడినది నాల్గువ్రేళ్లతోను 
అంతరాహననముకల (ధ్రుతము. 

యదా విరచ్యతే ఘాతస్తదా (బభ్రమురకో భవేత్‌ । 

తం్రీపృష్టే తు సంలగ్నా వేపలే యత్తు సారణా ॥ 43 ॥ 
ప్రతిపదార్హము : యదా విరచ్యతే = ఎప్పుడు రచింపబడునో; తదాఘాతః = ఆఘాతము; 
'భ్రమరకః భవేత్‌ = బ్రమరక మగును; తంత్రీ వృష్టే సంలగ్నా = తం(త్రికి 
వెనుకభాగమందు లగ్నమయిన; యత్తు సారణా = ఏసారణ, వేపతే = కంపించునో; 
తాత్సర్యము : ఎప్పుడు రచింపబడునో ఆఘాతము (భ్రమరక నగును తం(త్రికి 
వెనుకభాగమందు లగ్నమయిన ఏసారణ కంపించునో; 

ఖ్యాతః స్పురితసంజ్ఞోఒసౌ ఘర్షణాద్‌ (ఘసితః?) పునః । 

అంగుళీభిశ్చతస్ఫభిః ప్రత్యేకం హస్తయోర్ష్యయోః ॥ 44 ॥ 
ప్రతిపదార్దము : అసౌ = అది; ఘర్షణాత్‌ పునః = ఘర్షణ (రాపిడి)వలన; స్ఫురితసంజ్ఞః 
ఖ్యాతః = స్పురితమని (ప్రసిద్ధము; ద్వయోఃహస్తయోః = రెండుచేతులయొక్క; 
అంగులీభిః చతస్ఫభిః = నాల్గువేళ్లచేతను; ప్రత్యేకం = (ప్రత్యేకముగా; 





తాత్పర్యము : ఇది ఘర్షణ(రాపిడి) వలన స్సురితమని ప్రసిద్ధము. రెండు చేతులయొక్క 
నాల్గువేళ్లచేతను ప్రత్యేకముగా; 


బహిర్యద్దన్యతే తంత్రీ ద్రుతం సా కర్తరీ మతా । 

చతుర్భిర్ష్నఖరైర్యత్తు దక్షిణేనైన పాణినా ॥ 45 ॥ 
'ప్రతిపదార్థము : బహిః = వెలుపల; యత్తం(త్రీ ధ్వన్యతే = ఏ తీగ ధ్వనించునో; సా 
కర్తరీ (ద్రుతం మతా = ఆ కర్తరి (ద్రుతముగా సమ్మతము; దక్షిణేన పాణినా ఏవ = 
కుడిచేతితోనే; చతుర్భిః నఖరైః = నాల్లునఖముల చేతను; 





తాత్సర్యము : వెలుపల ఏ తీగ ధ్వనించునో ఆ కర్తరి (ధ్రుతముగా సమ్మతము. 
కుడిచేతితోనే నాల్గునఖముల చేతను; 

ఆహతి: క్రియతే యా తు సా జ్ఞేయా నఖకర్తరీ । 

కర్తరీసదృశః పాణిర్హశ్యతే యత్ర దక్షిణః ॥ 46 ॥ 
(ప్రతిపదార్దము : యా ఆహతిః (క్రియతే = ఏ ఆహతి చేయబడునో; సా = అది; నఖ 
కర్తరీ జ్ఞేయా = నఖకర్తరిగా తెలియదగినది; యత్ర = ఎక్కడ; కర్తరీసదృశః = కర్తరీ 
సమానమైన; దక్షిణః పాణిః దృశ్యతే = దక్షిణహస్తముకనబడునో; 
తాత్పర్యము : 9 ఆహతి చేయబడునో అది నఖకర్తరిగా తెలియదగినది ఎక్కడ 
కర్తరీసమానమైన దక్షిణహస్తము కనబడునో; 

తథా కోణహతిర్వామపాణినా సార్దకర్తరీ । 

సాతోఒనామికయానంత: సవ్యమధ్యమయా బహి; ॥ 47 ॥ 
'ప్రతిపదార్హము : తథా = అట్టే, కోణహతిః = కోణహతి; వామపాణినా = ఎడమచేతితో 
సార్హకర్తరీ, అర్హకర్తరీయుతమై; సా =అది; అతః = అందువలన; అనామికయా 
అంతః = అనామికచే; అంతమునను; సవ్యమధ్యమయా బహిః = వామహస్తమధ్య 
మాంగుళిచే వెలుపలను; స్యాత్‌ యది =అయినచో; 
తాత్సర్యము : అట్టే కోణహతి ఎడమచేతితో సార్థకర్తరి అది. అందువలన అనామికచే; 
అంతమునను వామహస్తమధ్యమాంగుళిచే వెలుపలను అయినచో; 

తదాసౌ రేఫనానూ స్యాద్‌ వీణావాదనకర్మణి । 

సారణాయాః పరిత్యాగే తర్దన్యా యది హన్యతే ॥ 48 ॥ 
'ప్రతిపదార్థము : తదా =అప్పుడు; వీణావాదనకర్మణి = వీణావాదనకర్మయందు; 
రేఫనామా స్యాత్‌ = రేఫనామకమగును; సారణాయాః పరిత్యాగే = సారణను 


167 


పరిత్యజించునపుడు; తర్ణన్యా యది హస్యతే = తర్ణనిచేతను కొట్టబడినచో; 
తాత్పర్యము : అప్పుడు వీణావాదనకర్మయందు రేఫనామక మగును. సారణను 
పరిత్యజించునపుడు తర్ణనిచేతను కొట్టబడినచో; 

తంత్రీ నామసముద్భూతో(?) నామ్నా నిష్మోటితస్తదా । 

తర్ణన్యాద్యం కనిష్టాద్యం ద్విరూపం పరినర్తనమ్‌ ॥ 49 ॥ 


ప్రతిపదార్హము : తదా = అప్పుడు; తం(త్రీ నామ = తంత్రి యనునది; సముద్భూతః= 
జనించును; సః = అది; నామ్నా నిష్కోటితః = నిష్కోటితమగును; తర్ణన్యాద్యం = 
తర్ణన్యాద్యమని; కనిష్టాద్యం = కనిష్టాదమని; పరివర్తనం ద్విరూపం = పరివర్తనము 
రెండు విధములైనది. 
తాత్సర్యము : అప్పుడు ७०७००७56 జనించును. అది నిష్కోటితమగును 
తర్ణన్యాద్యమని, కనిష్టాద్యమని సరివర్తనము రెండువిధములైనది. 

తయోః పార్స్వేన సంస్వర్భాద్‌ బ్రనుణారేచితే కరే । 

యదా ద్రుతం స్వరస్థానే కమికాభ్యేతి సారితా ॥ 50 ॥ 
ప్రతిపదార్హము : తయోః పార్ఫ్వేన = వాటి పార్మ్వముచే; సంస్వర్భాత్‌ = తాకుటవలన; 
భ్రమణాలరేచితే కరే = బ్రమణరేచితకరమందు; యదా = ఎప్పుడు; (ద్రుతం 
ద్రుతము; స్వరస్థానే = స్వరస్థానమునందు; కమికా = ఇంపైన; సారితా అభ్యేతి 
ప్రసారితమగునో; 


॥ 


తాత్సర్యము : వాటి పార్మ్యముచే తాకుటవలన (భ్రమణరేచిత కఠమందు ఎప్పుడు 
'ధుతము స్వరస్థానమునందు ఇంపైన 'ప్రసారితమగునో; 

కరసామూర్భనాభిఖ్యో(?) వైణికైరభిధీయతే । 

సాంగుష్టా+ + +క్వచిచ్చతస్రోంగులయో యదా ॥ 51 ॥ 
ప్రతిపదార్థము ; పో = ७6; కరసామూర్భనాభిఖ్యాం = కరసామూర్భనయని; 
వైణికైరభిధీయతే = వైణికులచే చెప్పబడినది; సాంగుష్టాః = (బ్రొటననేలితో కూడినవై; 
కృచిత్‌ = ఒకానొకచోట; చత(స్రః అంగులయః = నాల్లు వ్రేళ్ళు: యదా = ఎప్పుడు; 
తాత్సర్యము : అది కరసామూర్చన యని వైణికులచే చెప్పబడినది. (బ్రొటనవేలితో 
కూడినవై ఒకానొక చోట स्थर ఎప్పుడు; 


168 


కనిష్థాంగుష్టయో: స్పర్భాత్‌ కథితః కుహరః కరః । 
అంగుష్టపార్ష్వమిలితా కర్తరీ చ ప్రహన్యతే ॥ 52 ॥ 


ప్రతిపదార్థము : కనిష్టాంగుష్టయోః స్పర్భాత్‌ = చిటికెనబ్రొటన ్రేళ్లతాకిడిచే; కుహరః 
కరః స్మృతః = కుహరమను కరముగా తలవవలెను; అంగుష్టపార్భ్య మిలితా = 
అంగుష్టపార్య్యముతో కలసి; కర్తరీ ప్రహన్యతే = కర్తరి హన్యమానమగును. 
తాత్పర్యము : చిటికెనబ్రొటన ద్రేళ్లతాకిడిచే కుహరమను కరముగా తలవవలెను. 
అంగుష్టపార్య్య ముతో కలసి కర్తరి హన్యమానమగును. 


కనిస్థాసారణాభ్యాం చ తదా 26९ ఉచ్యతే । 
ఉత్లిస్య హన్యతే తంత్రీ శీఘ్రం సారణయా యది ॥ 53 ॥ 


'ప్రతిపదార్థము : కనిష్ట్ణాసారణాబ్యాం = కనిష్థిక- సారణులచే; తదా = అప్పుడు; 
०९९४ ఇష్యతే = నిర్భోషము సమ్మతము; సారణయా = సారణిచే; తంత్రీ ఉత్ణిప్య = 
తీగ ఎత్తబడి; శీఘ్రం హన్యతే యది = త్వరితముగా కొట్టబడినయెడల; 
తాత్సర్యను : కనిష్టికా సారణులచే అప్పుడు నిర్భోషము సమ్మతము సారణిచే తీగ 
ఎత్తి త్వరితముగా కొట్టబడినయెడల; 

దక్షిణే కర్తరీయుక్తస్తదా స్వసితకో భవేత్‌ । 

తర్ణన్యంగుష్టయోర గ్రరాగామాత్రేణ (?) ఘర్షణమ్‌ ॥ 54 ॥ 
ప్రతిపదార్థ్హము : దక్షిణే = దక్షిణకరమందు; కర్తరీయుక్తః = కర్తరీయుతమైనచో; తదా= 
అప్పుడు; స్వసితకః భవేత్‌ = స్వసితకమగును; తర్ణన్యంగుష్టయోః = తర్జనీ 
అంగుష్ట్రములందు; అగ్రరాగమాత్రేణ = అ(గ్రరాగమా(త్రముచే; ఘర్షణం = ఘర్హ్షణము; 
యదా స్యాత్‌ = ఎప్పుడగునో; తదా = అప్పుడు; 
తాత్పర్యము : దక్షిణకరమందు కర్తరీయుతమైనచో అప్పుడు స్వసితకమగును. తర్ణనీ- 
అంగుష్ట్రములందు అ(గ్రరాగమా(త్రముచే ఘర్షణము ఎప్పుడగునో అప్పుడు; 

यन्मु యదా తదా జ్ఞేయ శుకవక్ర్రాభిధః కరః । 

తకర్ణన్యా ధార్యతే నాదో ఘాతో ఒనామికయా బహిః ॥ 55 ॥ 


'ప్రతిపదార్దము : శుకవ క్రాభిధః కరః = శుకవక్రహస్తముగా; జ్ఞేయః = తెలియదగినది; 
९ is Sg 


త 


169 


నాదః = నాదము; తర్ణన్యా = చూపుడువేలితో; ధార్యతే = ధరి౦పబడునో; బహిః = 
వెలుపల; అనామికయా = అనామికతో; ఘాతః = ఘాతము; 
తాత్పర్యము : శుకవక్రహస్తముగా తెలియదగినది. నాదము చూపుడువేలితో 
ధరింపబడునో, వెలుపల అనామికతో ఘాతము. 

యదా తదా పరిజ్ణేయో బిందునాన్ను విచక్షణైః । 

జితేంద్రియః ప్రగల్భశ్చ స్థిరాసనపరిగ్రహః ॥ 56 ॥ 


ప్రతిపదార్థము : యదా = ఎప్పుడగునో; తదా = అప్పుడు; విచక్షణైః = పండితులచే; 
బిందునామ్నా వరిజ్ఞేయుః = బిందువుగా గుర్తింపదగినది; జితేంద్రియః = 
ఇంద్రియములను జయించినవాడును; इदः = గొప్పవాడును; స్థీరాసనపరిగ్రహః 
= అసనశుద్దికలవాడును; 





తాత్పర్యము : ఎప్పుడగునో అప్పుడు పండితులచే బిందువుగా గుర్తింపదగినది. 
ఇంద్రియములు జయించిన వాడును, గొప్పవాడును, ఆసన శుద్దికలవాడును; 


శరీరసొష్టనోఫేతః కరయోర్విజిత శ్రమ: । 
సుశారీరో భయం త్యక్తో రాగరాగాంగతత్ల్వనిత్‌ ॥ 57 ॥ 


ప్రతిపదార్హము : శరీరసౌష్టవోపేతః = శరీరసౌష్టవముకలవాడును; కరయోః విజిత(శ్రమః 
= చేతులకు శ్రమ (తెలియని)లేనివాడును; సుశరీరః = ఆరోగ్యమైన శరీరము 
కలవాడును; భయం త్యక్తః = భయమును విడిచినవాడును; రాగరాగాంగతత్ర్యవిత్‌= 
రాగములయొక్క రాగాంగములయొక్క స్వరూపమును బాగుగానెటీగినవాడును; 
తాత్పర్యము : శరీరసొష్థవముకలవాడును, చేతులకు (శ్రమ(తెలియని)లేనివాడును, 
ఆరోగ్యమైన శరీరముకలవాడును, భయమును విడిచినవాడును, రాగములయొక్క 
రాగాంగములయొక్క స్వరూపమును బాగుగానెటిగినవాడును; 

గీతవాదనదక్షశ్చ వైణికః కథితో నరః । 

వాద్యలావణికాతజ్జైర్నిష్కల క్రమయోగతః(?) ॥ 58 ॥ 
ప్రతిపదార్థము : గీతవాదనదక్షః = గీతవాద్యసమర్థుడును; వరః వైణికః కథితః = 
శ్రేష్ణడైన వైణికునిగా చెప్పబడెను; వాద్యలావణికాతజ్ఞైః: = వాద్యమర్మముల 
నెతిగినవారిచే; నిష్కల(క్రమ యోగతః = నిష్కల[క్రమ సంబంధముగా; 


170 


कण्ठ: గీతవాద్య సమర్శుడును (శ్రేష్ణడైన వైణికునిగా చెవ్పబడెను. 
వాద్యమర్మములనెటిగినవారిచే నిష్కల[శ్రమ సంబంధముగా; 

మంద్రే మధ్యే చ తారే చ బిందు: స్యాత్‌ స్థానకత్రయే । 

ఆలానణ్యాం విధాతవ్యో ముక్తకో నుధ్యనుః కరః ॥ 59 ॥ 
'ప్రతిపదార్థము : మం(డ్రే = మం(ద్రమందును; మద్యే = మధ్యమందును; తారే చ = 
తారమందును; స్థానకత్రయే = ఈస్థానముల మూడింటియందు; ఆలావణాం = 
ఆలావణియందు; మధ్యమః కరః ముక్తకః = మధ్యమకరము ముక్త(క)ము; విధాతస్యః 
= చేయదగినది. 
తాత్పర్యము : మం!ద్రమందును, మధ్యమందును, తారమందును ఈస్థానముల 
మూడింటియందు ఆలావణియందు మధ్యమకరము ముక్త(క)ము చేయదగినది. 

గమకస్తస్య తర్ణన్యాం జాయతే సంచమనుః స్వరః । 

థైనతో మధ్యమాంగుళ్యా నిషాదః స్యాత్‌ కనిష్టయా ॥ 60 ॥ 
ప్రతిపదార్హము : తస్య గమకః = దాని గమకము; తర్ణన్యాం = తర్ణనియందు; పంచమః 
స్వరః జా? = పంచమస జః ; ంగుళ్యా = ; 
స్వరః జాయతే = ప చమస్పరము జనితముగును; మద్యమాంగుళ్యా = నుధ్యమగ్రేలితో; 
ధైవతః = ధైవతము; కనిష్టయా = కనిష్థికతో; నిషాదః స్యాత్‌ = నిషాదమును ఆగును. 
తాత్పర్యము : దానిగమకము తర్జనియందు పంచమ స్వరము జనితమగును. 
మధ్యమ॥్రేలితో ధైవతము కనిష్టికతో నిషాదమును అగును, 

తతస్తు ముక్తకః కార్యః స్వరః షడ్డాభిదానవాన్‌ । 

బుుషభః సంచమస్థానే తర్ణన్యా తదనంతరమ్‌ ॥ 61 ॥ 
'ప్రతివదార్థము : తతః ముక్తకః కార్యః = తరువాత ముక్తకము చేయదగినది; 
షడ్డాభిధానవాన్‌ స్వరః = షడ్డస్వరము; పంచమస్థానే = పంచమస్థానమందు; బుషభః 
= రిషభము; తర్ణన్యా = తర్ణనిచేతను; తదనంతరం = అటుతరువాత; 
తాత్పర్యము : తరువాత ముక్తకము చేయదగినది షడ్డస్వరము పంచమస్థానమందు 
రిషభము. తర్ణనిచేతను అటుతరువాత; 


171 


గాంధారో दनूं నుద్యమాంగలికో భవేత్‌ । 
అధ దక్షిణహస్తేన సారణామూర్భనాక్రమాత్‌ ॥ 62 ॥ 


ప్రతిపదార్థము : ధైవతస్థానే గాంధార: = థైవతస్థానమందు గాంధారము; 
మధ్యమాంగులికః భవేత్‌ = మధ్యమాంగుళికమగును; అథ = తరువాత; దక్షిణహస్తేన= 
కుడిచేతితో; సారణా మూర్భనా(క్రమాత్‌ = సారణామూర్భన [క్రమమువలన; 


తాత్సర్యము : ధైవతస్థానమందు గాంధారము మధ్యమాంగుళిక మగును. తరువాత 
కుడిచేతితో సారణామూర్భన (క్రమమువలన; 

గమ్యతే సప్తకద్వంద్వమారోహిణ్యనరోహిణీ । 

స్వరాణాం నియమాద్‌ రాగేస్వంగుళీనియమేన హి ॥ 63 ॥ 
ప్రతిపదార్థము : సప్తకద్వంద్వం = నిషాదద్వందము; ఆరోహిణ్యవరోహిణీ = ఆరోహిణీ 
అవరోహిణులుగా; గమ్యతే = ధ్వనితమగును; స్వరాణాం నియమాత్‌ = స్వరముల 
నియమమువలన; రాగేషు = రాగములయందు; అంగుళీనియమేన హి = 
అంగుళీనియమముచేతను; 


తాత్పర్యము : నిషాదద్వందము ఆరోహిణీ అవరోహిణుల్లుగా ధ్వనితమగును. 
స్వరముల నియమమువలన రాగములయందు అంగుళీనియమము చేతను; 
ద్వితుంబా కిన్నరీ లఫ్వీ బృహతీ తు త్రితుంబికా । 
కథితా పంచతంత్రీతి (చ్చ?శ)కనీ వాద్యవేదిభి: ॥ 64 ॥ 
ప్రతిపదార్థము : ద్వితుంబికయైన; కిన్నరీ = వీణ; లఫ్వీ = లఘుకిన్నరీ; (త్రితుంబికా= 
త్రితుంబిక; బృహతీ = పెద్దది; పంచతం(త్రీ = ఇది పంచతంత్రులు కలదిగాను; 
శాకినీ = శాకినీ ప్రభేదముగా; కథితా = చెప్పబడినది. 
తాత్పర్యము : ద్వితుంబికటైంన వీణ లఘుకిన్నరి (త్రితుంబిక పెద్దది. ఇది 
పంచతం(త్రులు కలదిగాను శాకినీ ప్రభేదముగా చెప్పబడినది. 
తత్తద్యంత్రవశాదాసాం వాద్యభేదస్థ్యనేకధా । 
తతం నాద్యమితి ప్రోక్ర్షనుననద్ధమధోచ్యతే ॥ 65 ॥ 


ప్రతిపదార్థము : తత్తద్యం(త్రవశాత్‌ = ఆయాయంత్ర (వశీమువలన; ఆసాం = 


172 


వీటియొక్క; వాద్యభేదః = వాద్యభేదము; అనేకధా = అనేకవిధములైనది; ఇతి = 
ఈవిధముగా; తతం వాద్యం (ప్రోక్తం = తతప్రభేదము చెప్పబడినది; అథ = తరువాత; 
అవనద్దం ఉచ్యతే = అవనద్దవాద్యము చెప్పబడుచున్నది. 
ద ద్ర 

తాత్పర్యము : ఆయాయంతత్ర (వశ)ీము వలన వీటియొక్క వాద్యభేదము. అనేక 
విధములైనది. ఈవిధముగా తతప్రభేదము చెప్పబడినది. తరువాత అవనద్ధవాద్యము 
చెప్పబడుచున్నది. 

రేఫంకారం మద్దలీజాతం దేంకారం కబలోద్భనమ్‌ i 

ప్రాహురేవం విభాగేన వాద్యవిద్యావిశారదాః: ॥ 66 ॥ 
ప్రతిపదార్థము : ర్నుంకారం = యొంకారము; మద్దలీ జాతం = మద్దెలనుండి పుట్టినది; 
దేంకారం = దేంకారము; కబలోద్భవం = కబలజనితము; ఏవం విభాగేన = ఇట్టు 
విభాగముచే; వాద్యవిద్యావిశారదాః = వాద్య విద్యాపండితులు; ప్రాహుః = చెప్పిరి. 
తాత్సర్యము : యొంకారము మద్దెలనుండి పుట్టినది. దేంకారము కబలజనితము 
ఇట్టు విభాగముచే వాద్యవిద్యా పండితులు చెప్పిరి. 

కవర్గశ్చ తవర్గశ్చ టవర్గశ్చ ఢవర్ణితః । 

భవేయు: పటహే వర్ణాః రహాభ్యాం సహ షోడశ ॥ 67 ॥ 
ప్రతిపదార్థము : కవర్గః = కవర్గయు; తవర్గః = తవర్గయు; ఢవర్ణితః = ఢకారమును 
విడిచి; టవర్గశ్ళ = టవర్గయు; రహాభ్యాం సహ = రేఫ హకారములతో కలసి; పటహే= 
పటహమందు; షోడశ వర్ణాః = పదహారు అక్షరములు. 
తాత్పర్యము : కవర్గయు, తవర్గయు, ఢకారమును విడిచి టవర్లయు రేఫ- హకారములతో 
కలిసి పటహమందు పదహారు అక్షరములు. 

వాదనాయ హుడుక్కాయానుక్షరాణి ప్రచక్ష్మహీ । 

తవర్గశ్చ టవర్గశ్చ రహాభ్యాం సహితావుభౌ ॥ 68 ॥ 
'ప్రతిపదార్థము : హుడుక్కాయాం = హుడుక్కయందు; వాదనాయ = వాదించుటకు 
(మోగించుటకు); అక్షరాణి = అక్షరములను; 'ప్రచక్ష్మహే = చెప్ప్తుచున్నాము; తవర్గశ్చ= 
తవర్గయు; టవర్గశ్చ = టవర్గయు, రహాభ్యాం ఉభౌ సహితౌ = రేఫహకారములు 
రెండును; 


173 


తాత్సర్యము : హుడుక్కయందు వాదించుటకు ((మోగించుటకు) అక్షరములను 
చెప్పుచున్నాము తవర్గయు టవర్గయు 'రేఫహకారములు రెండును; 


కవర్గః సంచనున్యూనః ప్రోకాన్యేతాని केष । 

రేఫెంకారస్య హుడుక్కాయాం సజ్బముఖ్యం (?) ప్రకీర్తితమ్‌ ॥ 69 ॥ 
ప్రతిపదార్థము : పంచమన్యూనః = జ్ఞకారము తప్పించి; కవర్గః = కవర్గమును; ఏతాని 
షోడళః = ఈ పదహారును; ప్రోక్తాని = చెప్పబడినవి; హుడుక్కాయాం = 
హుడుక్కాయందు; రేంకారస్య = రేంకారమునకు; సజ్బముఖ్యం? = షడ్డము 
ముఖ్యమని; |ప్రక్రీర్తితం = చెప్పబడినది. 
తాత్పర్యము : జ్ఞకారము తప్పించి కవర్గమును ఈపదహారును చెప్పబడినవి. 
హుడుక్కయందు రేంకారమునకు షడ్డము ముఖ్యమని చెప్పబడినది. 


ఢక్కావర్ణాదికం సర్వం హుడుక్కాసమమిష్యతే । 

వాదనాయ తతో వాడ్యవస్తూనాం కథ్యతేఒథునా ॥ 70 ॥ 
ప్రతివదార్థము : ఢక్కావర్థాదికం సర్వం = ఢక్కావర్లస మూహమంతయు; 
హుడుక్కాసమం ఇష్యతే = హుడుక్కముతో సమానము; తతః = తరువాత; 
వాద్యవస్తూనాం వాదనాయ = వాద్యవస్తువుల వాదనమునకు; అధునా = ఇప్పుడు; 
కథ్యతే = చెప్పబడుచున్నది 
తాత్పర్యము : ఢక్కావర్ల సమూహమంతయు హుడుక్కముతో సమానము. తరువాత 
వాద్యవస్తువుల వాదనమునకు ఇప్పుడు చెప్పబడుచున్నది 

హస్తలక్షణమేతేషాం న్యక్షోదాహరణై: సహ । 

ఉత్ఫుల్లశ్చాలకశ్చైన పాణ్యంతరనికుట్టకః ॥ 71 ॥ 
'ప్రతిపదార్థము : వ్యక్తోదాహరతైః సహ = స్పష్టమైన ఉదాహరణములతో కూడ; ఏతేషాం= 
నీటికి; లక్షణం ఉచ్యతే = లక్షణము చెప్పబడుచున్నది; ఉత్సుల్లః = ఉత్ళ్ఫుల్లము; 
అ(ణ)లకఃశ్ళే = అ(ణ)లకమును; పాణ్యంతరనికుట్టకః = పాణ్యంతరనికుట్టకము 
తాత్సర్యము : స్పష్టమైన ఉదాహరణములతో కూడ వీటికి లక్షణము చెప్పబడినది. 
ఉత్ళుల్లము అ(ణ)లకమును పాణ్యంతరనికుట్టకము; 


174 


दन्ल्गष्येर कु च्छाद స్యాత్‌ తోరహస్తస్తతః పరమ్‌ । 

పిండహస్తః उदु) खजरा ఇత్యష్టధా బుధైః ॥ 72 ॥ 
ప్రతిపదార్థము : అథ = అనంతరము; దండహస్తః = దండహస్తము; कषः = 
యుగ్మము; (యుగము); తోరహస్తః = తోరహస్తము; తతః పరం = తరువాత; 
పిండహస్తః = పిండహస్తము; తతః = తరువాత; ఊర్ద్యహస్తః = ఊర్జ్యహస్తము; ఇతి = 
అని; అష్టధా ఉక్తః = ఎనిమిది విధములుగా చెప్పబడినది. 
తాత్పర్యము : అనంతరము దండహస్తము యుగ్మము (యుగము) తోరహస్తము 
తరువాత పిండహస్తము తరువాత ఊర్ష్యహస్తము అని ఎనిమిది విధములుగా 
చెప్పబడినది. 

అవైతేషాం ప్రవక్ష్యామి లక్షణం చ ప్రయోగతః । 

హస్తేభ్యః శబ్దనిష్పత్తిర్ణాయతే హి పరిస్ఫుటమ్‌ ॥ 73 ॥ 
ప్రతిపదార్థము : అథ = తరువా 
= (ప్రయోగముననుసరించి; (ప్రవక్ష్యామి = చెప్పుచున్నాను; పరిస్ఫుటం = సృష్టముగా; 
హస్తేభ్యః = చేతులనుండి; శబ్దనిష్పత్తిః జాయతే = ధ్వని జనితమగును. 





; ఏతేషాం లక్షణం = వీటిలక్షణమును; ప్రయోగతః 


తాత్సర్యము : తరువాత వీటిలక్షణమును ప్రయోగముననుసరించి చెప్పుచున్నాను. 
సృష్టముగా చేతులనుండి ధ్వని జనితమగును. 

శబ్దేభ్యః సదనిష్పత్తిః సదేభ్యః పాటసంభనః । 

పాటేభ్యో జాయతే వాద్యవస్తువర్లో యథాక్రమమ్‌ ॥ 74 ॥ 
'ప్రతిపడార్థము : శబ్దేభ్యః = శబ్దములనుండి; పదనిష్పత్తి: = పదముల పుట్టుక; పదేభ్యః 
= పదములనుండి; పాటనంభోవః = పాట(ము)ల జననము; పాటేభ్య: అ 
పాట(ము)లనుండి; యథా(క్రమం = వరునగా; వాద్యవన్తువర్గఃజాయతే = 
వాద్యవస్తుసముదాయము పుట్టుచున్నది. 





తాత్పర్యము 1 శబ్దములనుండి పదములపుట్టుక, పదములనుండి పాట(ము)ల 
జననము, పాట(ము)లనుండి వరుసగా వాద్యవస్తుసముదాయము పుట్టుచున్నది. 
యే పతాకాదయో హస్తా నాట్యశాగస్తే వ్యవస్థితాః | 
తేసు కేచన కథ్యంతే హస్తవాద్యోసయోగినః ॥ 75 ॥ 


175 





'ప్రతిపదార్థము : र्मु వ్యవస్థితాః = నాట్యశాస్త్రమందున్న; యే పతాకాదయః 
న వ్యవస్థ స్తః 

'స్తాః = ఏపతాకాది హస్తములో; తేషు = వాటియందలి; కేచన హస్తవాద్యోపయోగినః 

= కొన్ని హస్తవాద్యములకుపయోగించునవి; కథ్యంతే = చెప్పబడుచున్నవి. 


& 


తాత్పర్యము : నాట్యశాస్త్రమందున్న ఏ పతాకాది హస్తములో వాటియందలి కొన్ని 
హస్తవాద్యములకుపయోగించునవి చెప్పబడుచున్నవి. 
అలపద్మాహ్వయో హస్తో యదా వాద్వ్యే నివేశ్యతే । 
లఘు పాటే నఖాఘాతాదుత్ఫుల్లోఒసౌ తదా భవేత్‌ ॥ 76 ॥ 
యథా కగ్రోం కగ్గోమ్‌ ఉత్ఫుల్లః 
ప్రతిపదార్థము : లఘుపాటే = లఘుపాటమందు; నఖాఘాతాత్‌ = నఖాఘాతమువలన; 
అలపద్మాహ్వయో హస్తః వాద్యే యదా నివేశ్యతే = అలపద్మహస్తము వాద్యమందు 
ఎప్పుడు (ప్రవేశపెట్టబడునో; తదా = అప్పుడు; అసౌ = అది; ఉత్ఫుల్లః భవేత్‌ = 
ఉత్ఫుల్లమగును; యథా- ఉదా :- కగ్రోం కగ్రోం. 
తాత్సర్యము : లఘుపాటమందు నఖాఘాతమువలన అలపద్య్మహస్తము వాద్యమందు 
ఎప్పుడు ప్రవేశపెట్టబడునో అప్పుడు అది ఉత్సుల్లమగును. ఉదా : కగ్టోం కగ్లోం. 
4 >) ల్ల 
యదా ప్రసారితాంగుష్టః శుకతుండో విధీయతే । 
విరలాంగులిఘాతేన క్రమేణ ఖిలకస్తథా ॥ 77 ॥ 
॥ ఖలకః ॥ 


'ప్రతిపదార్థము : యదా = ఎప్పుడు; ప్రసారితాంగుష్టు= చాచిన (బ్రొటనషవ్రేలు కలిగి; 
శుకతుండః = (చిలుకముక్కు) శుకతుండము; విధీయతే = విధింపబడునో; తదా= 
అప్పుడు; విరలాంగులిఘాతేన = విశాలమైన (దట్టముకాని) ఘాతముచే; (క్రమేణ = 
క్రమముగా; నలకః = ఖలకము అగును. 

తాత్సర్యము : ఎప్పుడు చాచిన (బ్రొటనవ్రేలు కలిగి (చిలుకముక్కు) శుకతుండము 
విధింపబడునో అప్పుడు విశాలమైన (దట్టముకాని) ఘాతముచే క్రమముగా ఖలకము 
ఆగును, ఉదా ~ థోంకిట - కిటత - కిటామ్‌. 


176 
వామేన తస్య హస్తస్య తర్ణన్యంగుష్టఘాతకః । 
పరిజ్ఞేయో బుధైర్ణస్తః పాణ్యంతరనిగూహకః ॥ 78 ॥ 
యథా : డేంకిటతంకిట ఢంకిట తంకిట త్వ 


ప్రతివదార్భము : వామేన తన్య వాస్తన్య = వాని ఎడము చేతియొక్క; 
తర్జన్యాంగుష్టఘాతక: = తర్ణన్యాంగుష్టఘాతము; పాణ్యంతరనిగూహకః హస్తః బుదైః 
జ్ఞేయః = పాణ్యంతర నిగూహకముగా పండితులచే తెలియదగినది. 





తాత్పర్యము : వానిఎడమ చేతియొక్క తర్ణన్యాంగుష్టఫరాతము పాణ్యంతర 
నిగూహకముగా పండితులచే తెలియదగినది. 
॥ పాణ్యంతరనిగూహకః ॥ 
పతాకాకారహస్తాభ్యాముభాభ్యామూర్చ్య తాడనాల్‌ ' 
దండహస్తాభిధం హస్తం విదుర్వాద్యవిశారదాః ॥ 79 ॥ 
యధథా:థాథాథాథా 
ప్రతివదార్జము : ఉభాభ్యాం పతాకాకారహస్తాభ్యాం = పతాకాకారములైన 


రెండుచేతులతో; ఊర్హ్యతాడనాలత్‌ = ఊర్ప్యతాడనమువలన; దండహస్తాబిధం హస్తం 
విదుః = దండహస్తమను హస్తముగా తెలియుదురు. 


తాత్సర్యము : పతాకాకారములైన రెండుచేతులతో ఊర్యతాడమువలన దండహస్తమను 
హస్తముగా తెలియుదురు. 
॥ దండహస్తః ॥ 

విరలాంగులిఘాతేన పతాకాభ్యాం యదా భనేత్‌ । 

రేఫైరేవోర్డ్యహస్తాభ్యాం తాడనాద్‌ యుగహస్తకః ॥ 80 ॥ 
యధా:రరరర్‌ 
'ప్రతిపదార్థము : పతాకాభ్యాం = పతాకహస్తములతో, విరలాంగులిఘాతేన = 
విరలాంగుళి ఘాతముచేత; యదా భవేత్‌ = ఎప్పుడగునో; రేఫైరేవ = రేఫములతోనే; 
ఊర్ష్యహస్తాభ్యాం తాడనాత్‌ = ఊర్దహస్తములతో తాడనమువలన; యుగహస్తకః స్యాత్‌= 
యుగహస్తకమగును. 


177 
తాత్పర్యము : పతాకహస్తములతో విరలాంగుళిఘాతముచేత ఎప్పుడగునో రేఫములతోనే 
ఊర్ట్యహస్తములతో తాడనమువలన యుగహస్తకమగును. 

॥ యుగహస్తః ॥ 
ఊర్ష్వపాదద్వయం కృత్వా తలపాతేన హన్యతే । 
పటహస్య పద ద్వంద్వం తోరహస్తస్తధా భనేత్‌ ॥ 81 ॥ 
యథా : దేందేం దోహడేం 
ప్రతిపదార్థము : పటహస్య పదద్వంద్వం = పటహముయొక్క పదద్వయమును; 
ఊర్ష్యపాదద్వయం కృత్వా = ఊర్ష్య్వపాదద్వయమును చేసి; తలపాతేన = తల 
(అరిచేయి)పాతముతో; హన్యతే = కొట్టబడునో; తదా = అప్పుడు; తోరహస్తఃభవేత్‌ 
= తోరహస్తమగును. 
తాత్సర్యము : పటహముయొక్క పదద్వయమును ఊర్ష్యపాదద్వయమును చేసి 
తల(అరిచేయ) పాతముతో కొట్టబడునో అప్పుడు తోరహస్తమగును. 
॥ తోరహస్తః ॥ 
కేఫహ(స్తే?స) కృతే పూర్వమూర్హ్యహస్తే చ కల్పితే । 
పిండహస్తాభిథధో హస్తః కథితో వాద్యవేదిభిః: ॥ 82 ॥ 
యథా : తరకిట తరకిట రేఖుం రేఫం 
ప్రతిపదార్థము : పూర్వం = మొదట; రేఫహస్తేకృతే = రేఫహస్తముచేయగా; తతః = 
తరువాత; ఊర్ష్యహస్తే కల్పితే = ఊర్ప్యహస్తమును చేయగా; పిండహస్తాభిధః హస్తః 
కథితః = పిండహస్తముగ చెప్పబడినది. 
తాత్సర్యము : మొదట రేఫహస్తముచేయగా తరువాత ఊర్ద్వహస్తమును చేయగా 
పిండహస్తముగ చెప్పబడినది. 
॥ పిండహస్తః ॥ 
ప్రహారే తలహస్తేన దక్షిణేన చ పాణినా । 
దృఢం నిరచితే నిడ్యాదూర్హ్యహస్తం విచక్షణ: ॥ 83 ॥ 


178 


యథా : థర్‌ థర్‌ తుథర్‌ థర్‌ తుథర్‌ తుథర్‌ తుథర్‌ థర్‌ తుథర్‌ తుథర్‌ 
«कह థర్‌ क । 


ప్రతిపదార్థము : దక్షిణేన పాణినా తలహస్తేన = దక్షిణతలహస్తముచే; ప్రహారే = 
'ప్రహారము; దృఢం = దృఢముగా; విరచితే = రచింపగా; విచక్షణః = పండితుడు; 
ఊర్హ్యహస్తం విద్యాత్‌ = ఊర్థ్యహస్తముగ తెలిసికొనవలెను. 
తాత్పర్యము : దక్షిణతలహస్తముచే ప్రహారము దృఢముగా రచింపగా ఊర్ద్యహస్తమగునని 
పండితుడు తెలిసికొనవలెను. 
॥ ఊర్ద్యహస్తః ॥ 
చతుర్భిశ్ళాష్టమాత్రాభి: సమపాణిర్విధీయతే । 


ప్రతిపదార్థము : చతుర్భిః అష్టమాత్రాభిశ్చ = 4+8 అనగా 12 మా(త్రలచే; సమపాణిః 
విధీయతే = సమపాణి చెప్పబడుచున్నది; 


తాత్సర్యము : 12 మా;త్రలచే సమపాణి చెప్పబడుచున్నది. 
॥ సమపాణిపాటః ॥ 
నిరలాంగులిభిర్యత్ర చరితైః కీర్తిరిత్యపి ॥ 84 ॥ 
'ప్రతిపదార్థము : య(త్ర = ఎక్కడ; విరలాంగులిభి: = విరలాంగుళులతో; చరితైః = 
చరిత్రలచే; కీర్తిరిత్యపి = యశస్సుకూడ; 
తాత్పర్యము : ఎక్కడ విరలాంగుళులతో చర్మిత్రలచే యశస్సుకూడ; 


యథా : కిట కెట్ట, కిట కిట్ట, కిట కిట్ట, కెట్ట కిట, కట్టకిట, కిట కిట్ట । 


ట్ట 
అభిఘాతః ప్రయుక్షోఎయం పాణిహస్తో౭.భిధీయతే । 
చతుర్శిశ్చాష్టమాత్రాభిర్యుక్రో వా పాణిహస్తకః ॥ 85 ॥ 

యథా : కిట కిట్టకిట కిట్ట, కిట్ట కిర కిర కిట్ట, కిట కిట కిట్ట, కిట్టకిబ, కిట కిట కిట కిట్ట. 

'ప్రతిపదార్థము : అభిఘాతః ప్రయుక్త: = అభిఘాతము(ప్రయోగింప బడునో; అయం= 

ఇది; పాణిహస్తః అభిధీయతే = పాణిహస్తముగా చెప్పనగును; చతుర్భిః అష్టమా(త్రాభిశ్చ 

= పన్నెండు మాత్రలతో; యుక్తః =కూడియున్నది; పాణిహస్తకః స్యాత్‌ = 

పాణిహస్తమగును. 


179 


क्छ : అభిఘాతముప్రయోగింపబడునో ఇది పాణిహస్తముగాచెప్పనగును. 
పన్నెండు మా(త్రలతో కూడియున్నది పాణిహస్తమగును. 


॥ పాణీహస్తపాటః ॥ 
యథా - భోం థోం థోం నాకిపిటతక్యా సమన్వితః । 


ఏకత్ర స్వస్తికాకారకరాభ్యాం స్వస్తికో భవేత్‌ । 

యట షోడశమాత్రాభిర్యుక్రో-యం స్వస్తికో భవేత్‌ ॥ 86 ॥ 
ప్రతిపదార్థము : థోం థోం థోం నాకిపిటతక్యా సమన్వితః = థోం థోం థోంనా, కి, 
పి, ట, త, క, వీటితోకూడినదియు; ఏకత్ర = ఒకచోట; స్వస్తికా రకరాభ్యాం సమన్న్సితః 
= స్పస్తికాకారహస్తములతో కూడినది; స్వస్తికః భవేత్‌ = స్వస్తిక పాటమగును. యథా - 
థోం ధాం థోనకిట కిటతకి, థోనకిట తక్కిట థోనకిట కిట తకి, థోనకిట తక్కిట 
తక్కిట తక్కిట, భోనకిట థోనకిట థోం ధోం కిటత, థోనకిట, కిట కిటతకి, థోం 
ధోం కిట, खवू ధోం థోం ధోం కిటతకి, థభోనకిట, కిటతకి, భోనకిట, కిటతకి, 
థోనకిట, కిటతకి, థోనకిట । షోడశమా(త్రాభిః: యుక్తః = (16) పదహారు మాత్రలతో 
కూడిన; అయం = ఇది; స్వస్తికః భవేత్‌ = స్వస్తిక పాటమగును. 
తాత్సర్యము : థోం థోం థోంనా, కి, పి, ట, త, క, వీటిలో కూడినదియు ఒకచోట 

స్వస్తి! సఘులతో కాడనద పనీ 
స్తికాకార హస్తముల; కూడినది స్వస్తిక పాటమగును. 
॥ స్వస్తికపాటః ॥ 

అగ్రాంగులిసమాయోగాద్‌ వ్యత్యయా(త్‌)కరయోరిహ । 

గిరకిటరేఖన్నశబైస్తతో గినకిరాదిభిః ॥ 87 ॥ 
ప్రతివదార్థము : ఇహ = ఇందు; అగ్రాంగులినమాయోగాల్‌ = అగ్రాంగుళి 
కలయికవలనను; కరయోః = హస్తములయొక్ళ; వ్యత్యయాత్‌ =వ్యత్యస్తమువలనను; 
గిరకిట మొన్నశబ్దైః = గిరకిట మొన్నశబ్దములతోను; తతః = తరువాత; గినకిరాదిభిః 
= గినకిరమొదలగు శబ్దములతోను; 
తాత్పర్యము : ఇందు అగగ్రాంగుళికలయికవలనను హస్తములయొక్క వ్యత్యస్తము 
వలనను గిరకిటరన్నశబ్దములతోను తరువాత గినకిరయొదలగు శబ్దములతోను; 


180 


యథా : గిరుకిటదనన గిన కిర్‌ గిడ్‌ ర; గిరుకిట్ట, నగిన, १८०३९ దనగినకిట్ట, కేనకిట, 
గిరుకిట, దనగిన, గిరర్‌, గిరుకిట, దనరొనకిట, గిరుకిట, దనరొనకిటి, నకిటి, గినకిట, 
మొనకిటకిట్ట । 
॥ విషమపాణిపాట; ॥ 

కరటై: సంయు(తై?తః) పాటై: పాటోవిషనుపాణిక: । 

ధరికిటైర్గిరికిటైరేభిః శబ్దెస్తదుంధోకైస్తధా ॥ 88 ॥ 
ప్రతిపదార్థము : కరటైః పాటై: సంయుతః = కరట మొదలగు పాట(ము)లతో కూడినది; 
విషమపాణికః స్యాత్‌ = విషమపాణియగును; ధరిక్షిటై: గిరిక్షిటై: = దరికిట, గిరికిట; 
తథా = మరియు; దుంధోకైః = దుంధోం; रुः = శబ్దములతోను; 
తాత్పర్యము : కరట మొదలగు పాట(ము)లతో కూడినది విషమపాణియగును. 
ధరికిట, గిరికిట, దుంధోం శబ్దములతోను; 
యథా : ధరకిట ధరకిట తకథో తధిరుకిట, దికిదికి ధరుకిటకిట ధిరుకిట కిట, 
కిటతకి ధరకిట ధరకిటకిట, తకిధరకిట, ధిరు కిట ధిరుకిట దిరు కిట దికి దికి । 

భేదేన హస్తయోరేష పాటోవఘటసంజ్ఞక: । 

అవ ఘటస్వ్యష్టమాత్రాభిః షోడశైర్వా యుతో భవేత్‌ ॥ 89 ॥ 

॥ అనఘటపాటః ॥ 

ప్రతిపదార్థము : హస్తయోః భేదేన = హస్తముల భేదముచేతను; ఏష సాటః = 
ఈపాట(ము); అవఘటసంజ్ఞక: స్యాత్‌ = అవఘటపాటమగును; అష్టమాత్రాభిః: = 
ఎనిమిది మా(త్రలచేగాని; షోడశైర్వా = (16) పదహారు మా(త్రలతోగాని; యుతః భవేత్‌= 
కూడి యుండును. 





తాత్పర్యము : హస్తములభేదముచేతను ఈపాట(ము) అవముటపాటమగును. 
ఎనిమిదిమాత్రలచేగాని (16) పదహారు మాత్రలతోగాని కలిగియుండును 

ఆసజ్యతే కరౌ యత్ర వ్యత్యయాత్‌ పుటయోర్డ్యయో: । 

నాగబంధః స విజ్లేయః शुकः ॥ 90 ॥ 
యథా : ననకిట కిటతకి, కిటతకి, ననగిడ ననగీడ ననగిడ, ३९०७३, ననకిట, కిటతకి, 
ననకిటకిట, తక్కిట తకిననకిట, కిటతకి । 


181 


ప్రతిపదార్థము : 2० = ఎక్కడ; పుటయోః ద్వయోః = రెండుపుటలయొక్క; 
వ్యత్యయాత్‌ = మార్పు(వ్యత్యాసము) వలన; కరౌ = రెండుచేతులు; ఆసజ్యతే = 
సిద్దముచేయబడునో; ననగిడాదిభిః శబ్దః = ననగిడాదిశబ్దములతో; సః = అది; 
నాగబంధః విజ్ఞేయః = నాగబంధపాటమని తెలియనగును. 
తాత్సర్యము : ఎక్కడ రెండుపుటలయొక్క మార్పు (వ్యత్యాసము) వలన రెండుచేతులు 
సిద్దముచేయబడునో ననగిడాదిశబ్దములతో అది నాగబంధపాటమని తెలియనగును. 

నాగబంధో భవేదష్టమాత్రాభిః సహితః సదా । 

॥ నాగబంధపాటః ॥ 

ఆసజ్యతే సమం యస్మాత్‌ కరకయోరుభయోస్తలౌ (?) ॥ 91 ॥ 
ప్రతిపదార్థము : నాగబంధః = నాగబంధము; సదా = ఎల్లప్పుడు; అష్టమా(త్రాభిః 
సహితః భవేత్‌ = ఎనిమిది మాత్రలు కల్గియుండును. 


తాత్సర్యము : నాగబంధము ఎల్లప్పుడు ఎనిమిది మా(త్రలు కల్గియుండును. 
సాంగుష్టాంగులిభిర్హస్తపాటః స స్యాత్‌ సమగ్రహః । 
పాటోఒసావష్టమాత్రాభిః శబ్దెర్హహతనిత్యపి ॥ 92 ॥ 

దహతరిరకిర్‌క్కిరర్‌, తకుతరి, కిరకిట్టి, దహదహ తకతక తకరరికికిట్ట, దహతరి 

కిత్తకిత్త, కితట్టి, దహ, దహ, తర్క, తర్కతరికికిట్టి । 


ప్రతిపదార్థము : యస్మాత్‌ = ఎందువలన; ఉభయోః కరయోః తలౌ = రెండుచేతుల 
తలములు; సమం ఆసజ్యతే = సమముగా కూడునో; సాంగష్టాంగులిభి: 
అంగుష్టముతో కూడిన (వ్రేళ్లతో; సమ(గ్రహః = సమ(గ్రహమైనది; హస్తపాటః: 
సమానపాటము; సః = అది; స్యాత్‌ = అగును; అసౌ పాటః = ఈపాటము; 
అష్టమా(త్రాభి: = ఎనిమిది మాత్రలతోను; దహతనిత్యపి = దహత(ని); పునః = 
మరల; 


॥ 


తాత్పర్యము : ఎందువలన రెండుచేతుల తలములు సమముగా కూడునో 
అంగుష్టముతో కూడినవ్రేళ్లతో సమ(గ్రహమైనది. సమానపాటము అది అగును. 
ఈపాటము ఎనిమిది మాత్రలతోను దహత(ని) మరల; 


182 


పునస్తకుకురిక్యా చ 3००2 दिग సమగ్రహః । 
॥ సమగ్రహపాటః ॥ 
॥ హస్తపాటాః ॥ 
బోల్లావణీ (చలావణీ) చారుశ్రనణికా పరమ్‌ ॥ 93 ॥ 
ప్రతిపదార్హము : తకుతరిత్యాచ = తకుతరి (మొదలగు); శబ్దః = ధ్వనులతోను; 
సంయుతః = కూడియుండి; సమ(గ్రహః స్యాత్‌ = సమ(గ్రహమగును; బోల్లావణీ, 
చలావణీ, పరం = తరువాత; చారు(శ్రవణిక, పరిశ్రవణిక; 
తాత్పర్యము : తకుతరి (మొదలగు) ధ్వనులతోను కూడియుండి సమ(గ్రహమగును. 
బోల్లావణీ, చలావణీ, తరువాత చారు(శ్రవణిక, పరిశ్రవణిక; 
పరిశ్రవణికాలగ్నా దండహస్తా ధుచావపి । 
సమప్రహారసంజ్ఞశ్చ తతః కుడుబచారుణా ॥ 94 ॥ 
కలచారణాపి తద్వత్‌ స్యాత్‌ తథాన్యాపి కుడుల్లిణీ (?) । 
क ఘనరనశ్చెనం నొద్యోద్దేశః ప్రదర్శితః ॥ 95 ॥ 
ప్రతిపదార్థము : దండహస్తః సమప్రహారః, కుడుబచారణా కలచారణా; కుడుల్లిణీ, 
ఘునరవః, ఏవం = ఇట్లు; వాద్యోద్దేశః ప్రదర్శితః = వాద్యములస్థానము నిర్దేశింపబడినది. 
చూపబడినది. 
తాత్పర్యము : దండహస్త, కుడుబచారణా, కుడుల్లిణీ, భునరవః, ఇట్లు 
వాద్యములస్థానము నిర్లేశింపబడినది. చూపబడినది. 


క్రమేణ కథయామ్యేషామిదానీం లక్షణాన్యహమ్‌ । 

సాటాదౌ పాటనుధ్యే చ పాటాంతే టేంకృతిర్భనేత్‌ ॥ 96 ॥ 
ప్రతిపడార్థము : ఇదానీం = ఇప్పుడు; ఏషాం = వీటికి; (క్రమేణ = (క్రమముగా; 
లక్షణం = లక్షణమును; కథయామి = చెప్పుచున్నాను; పాటాదౌ = పాటాదియందు; 
పాటమధ్యేచ = పాటమధ్యమున; పాటాంతే చ = పాటాంతమందును; టేంకృతిః = 
టేంకారము; భవేత్‌ = అగును. 
తాత్పర్యము : ఇప్పుడు వీటికి క్రమముగా లక్షణమును చెప్పుచున్నాను. పాటాదియందు 
పాటమధ్యమున పాటాంతరమందును. టేంకారము అగును. 


ఇత్యేకకరసంపన్నా ప్రోక్తా బోల్లానణీ బుదైః । 

థోంతత్తకిటశబ్దేన ముద్దలీచాలనా స్ఫుటమ్‌ ॥ 97॥ 
(యథా : దేం దేం గితకతకథట్టికా, థంధటికతథటి+ + + తక దేం దేం గి దేంగి 1) 
ప్రతిపదార్థము : ఇతి = वुः ఏకకరసంపన్నా = ఒకహస్తముతోకూడినది; బోల్లావణీ 
ప్రోక్తా = బోల్లావణీగా చెప్పబడినది; థోంతత్తకిటశబ్దేన = థోంతత్తకిట శబ్దముచే; 
మద్దలీచాలనా = మద్దెలవాదనము (విశేషము); స్ఫుటం = స్పష్టము. 
తాత్పర్యము : ఇట్టు ఒకహస్తముతో కూడినది. బోల్హావణీగా చెప్పుచున్నది. థోంతత్తకిట 
శబ్దముచే మద్దెలవాదనము (విశేషము) స్పష్టము. 

బోల్లానణీసమం శేషం సా మతేహ చలానణీ । 

రేంకారసహితం హస్తపాటమూలాక్షరైర్యుతమ్‌ ॥ 98 ॥ 
(యథా : థోం ధోం కిట, థోం థో థో కిట థోకిట, తకి థోం తోతో కిట, థోంకి 
థోంకిట తోతో కిట, థోకిట, థోం థోం కిట దంతోం కిటథో 1) 

॥ చలావణీ ॥ 

ప్రతిపదార్థము : శేషం = మిగిలినది; బోల్లావణీ సమం = బోల్లావణితో సమానము; 
సా= అది; ఇహ = ఇక్కడ; చలవణీ మతా = చలావణిగా సమ్మతము; మేంకార 
సహితం = యేంకారముతో కూడినది; హన్రపాటమూలాళ్షరైర్యుతమ్‌ = 
హస్తపాటముయొక్క మూలాక్షరములతో కూడినది. 
తాత్సర్యము : మిగిలినది బోల్హావణితో సమానము. అది ఇక్కడ చలావణిగా సమ్మతము. 
మొంకారముతో కూడినది, హస్తపాటము యొక్క మూలాక్షరములతో కూడినది. 

క్రమేణ యుగపద్వాపి వాద్యం హస్తద్వయేన తు । 

యుక్తాప్టాదశమా త్రాభిః స్ట శ్రూభేదేన సంయుతా ॥ 99 ॥ 
ప్రతిపదార్థము : (క్రమేణ = క్రమముగా; యుగపత్‌ వా అపి = ఒకేసారిగాని; హస్తద్వయేన 
= కరద్వయముతోను; అష్టాదశమా(త్రాభి: యుక్తా = పదునెనిమిది మాత్రలు కలదియు; 
త్యశ్రాభేదేన సంయుతా = త్రిత్రతులయొక్క భేదము కలదియు అయిన; 


తాత్పర్యము : హస్తపాటమూలాక్షరములు కలదియు క్రమముగా ఒకేసారిగాని 


184 


కరద్వయముతోను పదునెనిమిది మాత్రులు కలదియు (త్రిశ్రతులయొక్క భేదము 
కలదియు అయిన; 
చారుశ్రవణికా సేయం ప్రాహుర్వాద్యవిశారదాః । 
॥ చారుశ్రవణికా ॥ 
(క)ర్తర్యవఘటాభ్యాం యా మిశ్రా చ సమపాణినా ॥ 100 ॥ 
ప్రతిపదార్థము : సేయం వాద్యం = ఆయీ వాద్యమును; చారుశ్రవణికా (ప్రాహుః = 
చారు(శ్రవణికగా చెప్పుదురు; కర్తర్యవఘటాభ్యాం = కర్తరీయవఘటములతో; మి(శ్రా= 
మిశ్రమైనదియు; సమపాణినా = సమపాణిచేతను; 
తాత్సర్యము : ఆ యీ వాద్యమును చారు(శ్రవణికగా చెప్పుదురు. కర్తరీయవ 
ఘటములతో మిశ్రమైనదియు, సమపాణిచేతను. 
చతుర్వింశతిమాత్రాభిః పరిశ్రవణికా మతా । 
॥ పరిశ్రవణికా ॥ 
కర్తరీపాణిహస్తాభ్యాం కుడుచేనైవ వాద్యతే ॥ 101 ॥ 
యథా : థర్‌ कह థర్‌, రిరి, థట్టికుదరగిడ, దరుగిడ, తకడోక ఇత్యాదిశ్చతుర్వింశ 
(छ) उपल 
ట్రతివదార్భము : చతుర్వింళతిమా(త్రాభిః = ఇరువది चष्ट మాత్రలతో; 
వరిశ్రమణికామతా = పరిశ్రమణిక సమ్మతము; కర్తరీపాణిహ స్తాభ్యాం = 
కర్తరీపాణిహస్తములతో; కుడుచేనైవ వాద్యతే = కుడుబముతో వాదింపబడుచున్నది. 





తాత్పర్యము : ఇరువది నాల్గుమా(త్రలతో పరి(శ్రమణిక సమ్మతము, కర్తరీపాణి 
హస్తములతో కుడుబముతో వాదింపబడుచున్నది. 


॥ దండహస్తః ॥ 
ఉత్సృజ్య కుండలీస్పర్భమలగ్నః సం ప్రకీర్తితః । 
వామదక్షిణహస్తాభ్యాం శబ్దెర్విషమపాణిడైః ॥ 102 ॥ 


యథా : కిరర్‌ థరకిర్‌, కిట్టహే కుథకుథ టికు, కిటకిక్కిట కిట కుట కుథ టిక, 
కిట్టకిట తకుథటి, తకతట్టికు, తతతటికు, తత్తటికు, థక థటికు థర్‌ థర్‌, 
తుథటకుత్తకుత, కుతకుథ కుత కుథట్టిత; 


185 


'ప్రతిపదార్థము : కుండలీస్పర్భం ఉత్సృజ్య = కుండలీస్పర్శమును విడిచి; छलः = 
అసంయుక్తముగా; సంప్రకీర్తితః = చెప్పబడినది; యత్ర = ఎక్కడ; వామదక్షిణహస్తాభ్యాం 
= ఎడమ, కుడిచేతులతో; విషమపాణిజైః శబ్దః = విషమహస్తజములైన శబ్దములతో; 
తాత్సర్యము : కుండలీస్పర్భమును విడిచి అసంయుక్రముగా చెప్పబడినది. ఎక్కడ 
ఎడమ, కుడిచేతులతో విషమహస్తజములైన శబ్దములతో; 
క్రియతే యత్రవాద్యజ్జెర్వాద్యం తదుడుచం విదుః । 

'ప్రతివదార్థము : వాద్యం (క్రియతే = వాద్యము మోగించబడునో; తత్‌ = అది; 
ఉడుచంవిదు: = ఉడుచముగాతెలియుదురు. 


యథా : గిరికిట, ననగిన, గిణికిరర్‌, కిటధటి కిటదటి, తుక్కిట ధటికి తుక్కిట 
గిరుగిడ యొంతటి గిరుకిట, ననగినగిరుకిట, తకుర । 


తాత్పర్యము : వాద్యము మోగించబడునో అది ఉడుచముగా తెలియుదురు. 
ఉడుచః సంప్రహారేణ వాద్యం సను గ్రహైర్యుతమ్‌ ॥ 103 ॥ 
మాత్రా(పి?భి) షోడశైర్వాపి వాద్యః సమప్రహారజః 1 
నానాపాటాక్షరోదూర్భతై: चः కుడుబతాడితైః ॥ 104 ॥ 

ప్రతిపదార్థము : యుతం = సమ(గ్రహములతో కూడినదియు; वेट మా(త్రాభిర్వా= 

పదహారు మా(త్రలతోగాని; వాద్యః = వాద్యము; సమ(ప్రహారజః = సమ|ప్రహారజనితము; 

నానాపాటాక్షరోద్భూతై: = అనేక పాటాక్షరములనుండి పుట్టిన; కుడుబతాడితై; = 

కుడుబముచే తాడనము చేయబడిన; శబ్దః = శబ్దములచే; 


తాత్పర్యము : సమ(గ్రహములతో కూడినదియు పదహారు మాత్రలతోగాని వాద్యము 
సమప్రహారజనితము అనేక పాటాక్షరములనుండి పుట్టిన కుడుబముచే తాడనము 
చేయబడిన శబ్దములచే; 


యథా : తథ హధథ, రికిథరి, థర్‌ థర్‌ తు ఇత్యాది షోడశమా(త్రః । 
॥ సమప్రహోరః ॥ 


కృతాఒఒనృత్త్యాతు గారుభ్యాం సృృతా కుడుబచారుణా । 
కేనలైర్షస్తపాటానాం నాదానం చ చతుళ్ళతు (?) ॥ 105 ॥ 


186 


ప్రతిపదార్థము : కృతాఒఒవృత్త్యా = చేయబడిన ఆవృత్తిగల; గారుభ్యాం = గారువులచే; 
కుడుబచారుణా స్మృతా = కుడుబచారుణ చెప్పబడినది; కేవలైః = కేవలములైన; 
హస్తపాటానం = హస్తపాట(ము)లయొక్కయు; నాదానంచ = నాదములయొక్కయు; 
తాత్సర్యము : చేయబడిన ఆనవృత్తికల గారువులచే కుడుబచారుణగా చెప్పబడినది. 
కేవలములైన హస్తపాట(ము)లయొక్కయు, నాదములయొక్కయు; 
యథా : రేంనం కిరర్‌, థరిగిన, గిరికట; తకినన, గినగిన ఇత్యాది ॥ 

మాత్రాభిశ్చ కృతా శేషా స్మర్యతే కలచారణా । 

థర్‌ థర్‌ థర్‌ ధర్‌, గిరిరర్‌ థరీరరరీ ఇత్యాది: ॥ 106 ॥ 
ప్రతిపదార్థము : చతుశ్ళతు (?)మా(త్రాభిః = మా(త్రలచే; కృతా = చేయబడినది; 
శేషా = మిగిలినదియు;కలచారణా స్మర్యతే = కలచారణగా గుర్తింపబడినది. 





తాత్సర్యము : మా(త్రలచే చేయబడినది. మిగిలినదియు కలచారణగా గుర్తింపబడినది. 


కాలకాభ్యేన హస్తేన కుకారప్రచురేణ యత్‌ । 

నూత్రాభిః స్లోడశైర్వాపి ద్వా త్రింశద్భిః: సుకుంభినీ ॥ 107 ॥ 
ప్రతిపదార్థము : యత్‌ = ఏది; కాలకాభ్యేన హస్తేన = కాలకహస్తములచేతను; 
కుకారప్రచురేణ = కుకారాధిక్యముచేతను; रिष्टः = పదహారుగాని; ద్వాంత్రింశద్భిః 
వా = ముప్పదిరెండుగాని; మా'త్రాభిః = మాత్రలతో కూడినదియగునో; తత్‌ = అది; 
సుకుంభినీ స్యాత్‌ = సుకుంభినియగును. 
తాత్సర్యము : ఏది కాలకహస్తముచేతను కుకారాధిక్యముచేతను, పదహారుగాని 
ముప్పదిరెండుగాని మాత్రలతో కూడినదియగునో అది సుకుంభినియగును. 

ద్వివిధా సా చ విజ్జేయా శుద్ధా మిశ్రేతి సూరిభిః । 

శుద్దా ష్లోడశమాత్రాభిరన్యాభిరితరా యుతా ॥ 108 ॥ 
యధా : కుకుంత కుంత కుకుంత, కుంత కుకుకుకు ఇత్యాది 1 
ప్రతిపదార్థము : సా = ఆ సుకుంభిని; శుద్దామి(శ్రా ఇతి = శుద్దఅనియు మి(శ్రఅనియు; 
ద్వివిధా జ్ఞేయా = రెండువిధములని తెలియవలెను; శుద్దా = శుద్దసుకుంభిని; 
షోడశమా(త్రాభిః యుతా = పదహారు మా(త్రలుకలది; అన్యాభిః = ఇతరములచే; 
ఇతరా = రెండవదైన మి(శ్రసుకుంభిని; యుతా = కూడియున్నది. 


187 


తాత్సర్యము : ఆ సుకుంభిని శుద్దఅనియు, మి(శ్రఅనియు రెండు విధములని 
తెలియవలెను. శుద్దసుకుంభిని పదహారు మాత్రలుకలది. ఇతరములచే రెండవదైన 
మిశ్రసుకుంభిని కూడియున్నది. 

అచ్చిన్నపాటః పా(టి?ణి) భ్యాం మాత్రాభిః रषः క్రమాత్‌ । 

ఉక్తో ఘనర(నే?నో) జ్ఞేయో వాద్యవిద్యావిశారదైః: ॥ 109 ॥ 
యథా : తకతో హోం, తోకిటతకిథో హోంతో, కిటతకి, థోహోంతో, దరగిడ ఇతి 
షోడశమా(త్రా । ఘనరవః । 
'ప్రతిపదార్థము : (క్రమాత్‌ = (క్రమముగా; షోడశైః మా(త్రాభిః: = పదహారు మా(త్రలతో 
కూడినదియు; పాణిభ్యాం = హస్తద్వయముచేతను; అచ్చిన్నపాటః = అభేద్యమైన 
పాట(ము)కలది; ఘనరవః జ్ఞేయః = ఘనరవమగును. 
తాత్సర్యము : (క్రమముగా పదహారు మా(త్రలతో కూడినదియు హస్తద్వయముచేతను 
అభేద్యమైన పాట(ము)కలది ఘనరవమగును. 

ఇతి ద్వాదశ వాద్యాని పటహే కథితాని చ । 

తకారశ్చ ధికారశ్చ థోంకారష్టేంకృతిస్తథా ॥ 110 ॥ 
ప్రతిపదార్థము : ఇతి = ఈ విధముగా; ద్వాదశ వాద్యాని = పన్నెండు వాద్యములు; 
పటహే కథితాని = పటహమందు చెప్పబడినవి; सष्ठ) = తకారమును; ధికారశ్చ= 
ధికారమును; ధోంకారః = ధోంకారమును; టేంకృతి: = టేంకారమును; 

= 

कष्य: ఈవిధముగా పన్నెండు వాద్యములు సటహమందు చెప్పబడినవి. 
వకారమును, ధికారమును, ధోంకారమును, టేంకారమును; 

రెఖాంకారశ్చ నదేంకార: పాటవర్గా మృదంగజాః । 

నముస్ఫణే వాదనే ప్రొఢా గీతవాద్యవిశార(దా?దైః) ॥ 111 ॥ 
ప్రతిపదార్థము $ యోంకారశ్ళ = రొోంకారమును; నదేంకారః = నదేంకారమును; 
: పాటవర్థాః ఇతి = మృదంగజనితపాటవర్లము అని; మస్ఫణే = అందమైన; 
ద్యమందు; (ప్రఢాః: = చతురులైన; వాద్యవిశారదాః: కథయంతి = 
విద్వాంసులు చెప్పుచున్నారు. 





188 


क्छ : రొోంకారమును, నదేంకారమును, మృదంగజనితపాటవర్లములని 
అందమైన వాద్యమందు చతురులైన విద్వాంసులు చెప్పుచున్నారు. 

వాద్యనుయాయినః సమ్యక్‌ ప్రోక్తా మాద్దలికా నరాః । 

సరలశ్చౌ పటశ్ళెవ కిరివిలశ్చ ఘణాయిలః: ॥ 112 ॥ 
ప్రతిపదార్థము $ వాద్యానుయాయినః = వాద్యానుయాయులు అయిన; వరాః = 
శ్రేషులయిన; మద్దాలికాః = మార్హంగికులు; (ప్రోక్తా = చెప్పిరి; సరలః = సరళుడు; 
చౌపటః = చౌపటుడు; కిరివిలః = కిరివిలుడు; ఘణాయిల!ః = ఘణాయిలుడు. 
+ : వాద్యానుయాయులు అయిన శ్రేష్టులైన మార్దంగికులు చెప్పిరి. సరళుడు, 
చౌపటుడు, కిరివిలుడు, ఘణాయిలుడును. 

గతిస్టశ్ళేతి పంచైన నృదంగే వాదకోత్తమాః । 

యో వాదయతి నుధురం కోనులం ప్రాంజలం బుజుః ॥ 113 ॥ 
ప్రతిపదార్థము : గతిస్టః ఇతి = గతిస్ట్రముఅని; మృదంగే = మృదంగమందు; పంచైవ= 
ఐదుగురే; వాదకోత్తమాః = ఉత్తమవాదకులు; యః = ఎవడు; మదురం = 
మధురముగా; కోమలం = మృదువుగా; ప్రాంజలం = అంజలిబద్దముగను; బుజుః 
= తిన్నగను, వాదయతి = వాదనముచేయునో; 


తాత్సర్యము : గతిస్థముఅని మృదంగమందు ఐదుగురే ఉత్తమవాదకులు ఎవడు 
మధురముగా మృదువుగా అంజలి బద్దముగను తిన్నగను, వాదనముచేయునో; 


తమాహుర్భరతాభిజ్ఞా: సరలం విరలం జనమ్‌ । 
వినావయయనహీనత్వాచ్చబ్దేల్సే అల్పనాదకః ॥ 114 ॥ 


ప్రతిపదార్థము : భరతాభిజ్ఞు: = భరతశాస్త్రముతెలిసినవారు అయిన; విరలం జనం= 
తక్కువగనున్నట్టి; తం = అట్టి వానిని; సరలం ఆహుః = సరళుడుగా చెప్పుచున్నారు; 

జ జ ఎ 
అవయవహీనత్వాత్‌ వినా = అవయవరాహిత్యములేకనే; जलै) శబ్దే = స్వల్పమైన 
శబ్దమందు; అల్పవాదకః = తక్కువవాదకత్వమును కలిగినవాడు; 





తాత్సర్యము : భరతశా|స్రముతెలిసినవారు అయిన తక్కువగ నున్నట్టి అట్టివానిని 
సరళుడుగా చెప్పు 
తక్కువవాదకత్వమును కలిగినవాడు; 





189 


విబంధగిసువ్యక్తః సువాహే కిరివిలపటుః (2) । 
విషమం ప్రాంజలం చైవ గుంధాగుంధి సమాయుతమ్‌ ॥ 115 ॥ 


> : విబంధగతి సువ్యక్తః = విబంధగతి స్పష్టమగునదియు; సువాహే = 
సువాహమందు; విషమం = విషమమును; (ప్రాంజలం = (ప్రాంజలమును; గుంధాగుంధి 
సమాయుతం = గుంధాగుంధితో కూడియున్న; 


తాత్పర్యము : విబంధగతి స్పష్టమగునదియు సువాహమందు విషమమును 
ప్రాంజలమును గుంధాగుందితో కూడియున్న; 


వాదయేట్టవణాదీనాం కుశలశ్సౌపట: స్మృతః । 
సరలఘణాయిల చౌపటాకిరినిలఘటితాని శబ్దనృందాని । 
మస్ఫణాని సన్నిచేశైర్షిరవధికం నాదయేద్‌ గతిస్టః సః ॥ 116 ॥ 


(ప్రతిపదార్థము : ఠవాణాదీనాం = ఠవణాదులలో; కుశల: = నిపుణుడు; వాదయేత్‌= 
వాదించును; సః = అతడు; చౌపటః స్మృతః = చౌపటుడుగా చెప్పబడుచున్నాడు; 
సరలఘణాయిల చౌపట కిరివిలఘటితాని = సరల, ఘణాయిల, చౌపట కిరివిలులందు 
నంబంధించిన; శబ్దవృంధాని = శబ్దసముదాయములను; మసృణాని = ఈ 
అందములుగా; సన్నివేశై: = సన్నివేశములచే; నిరవధికం = ఎల్లపుడు; వాదయేత్‌= 
వాదించువాడు; గతిస్టః = గతిస్టుడు. 





తాత్పర్యము : ఠవణాదులలో నిపుణుడు వాదించును. అతడు చౌపటుడుగా 
చెప్పబడుచున్నాడు. సరల, ఘుణాయిల, చౌపట కిరివిలులందు సంబంధించిన 
శబ్దపముదాయములను ఈ అందములుగా సన్నివేశములచే ఎల్లపుడు వాదించువాడు 
గతిస్టుడు. 
म 

వాదే నిబద్దశబ్దానాం కరలీభేదనం వినా ॥ 117 ॥ 
ప్రతిపదార్థము : వాదే = వాదనమందు; కరళీభేదనంవినా = కరలీభేదనముతప్ప; 
నిబద్దశబ్దానాం = నిబద్ధమైన శబ్దములను; 
తాత్సర్యము : వాదనమందు కరలీభేదనముతప్ప నిబద్దమైన శబ్దములను; 

యో వాదయతి నిరతః కధథ్యతేఒసౌ ఘణాయి(లా?లః) । 

అంగం చైవాశ్రయాంగం చ ద్వివిధం గీతవాదనమ్‌ ॥ 118 ॥ 


190 


ప్రతిపదార్థము : యః = ఎవడు; వాదయతి నిరత: = ఎల్లప్పుడు వాదించునో; సః = 
అతడు; ఘణాయిల: కథ్యతే = ఘణాయిలుడుగా చెప్పబడుచున్నాడు; గీతవాదనం= 
గీతవాదనము; అంగం = అంగము; ఆశ్రయంగం చ = ఆ(శ్రయాంగము అని; 
ద్వివిధం= 'రెండువిదములు. 
తాత్సర్యము : ఎవడు ఎల్లప్పుడు వాదించునో అతడు ఘనాయిలుడుగా చెప్పబడు 
చున్నాడు. గీతవాదనము అంగము ఆ(శ్రయాంగము అని రెండువిధములు. 
అంగం తత్‌ పంచధాజ్జేయమాశ్రయాంగం చ పంచధా । 
తాలధాతుపదావృత్తిగతిరా(గా?గై)శ్చ పంచధా ॥ 119 ॥ 


ప్రతిపదార్థము : తత్‌ అంగం = ఆయంగము; పంచధా జ్ఞేయం = ఐదువిధములుగా 
తెలియదగినది; ఆ(శ్రయాంగం చ = ఆశ్రయాంగముకూడ; తాలథాతుపదావృత్తిరాగైః 
= తాలము, ధాతువు, పదావృత్తి, గతి, రాగములచే; పంచధా = ఐదువిధములు. 
తాత్పర్యము : ఆయంగము ఐదు విధములు గాతెలియదగినది. ఆశ్రయాంగము కూడ 
తాలము, ధాతువు, పదావృత్తి, గతి, రాగములచే ఐదువిధములు. 

శుద్ధమి శ్రవిభేదేన గీతాంగం వాద్యతే బుదైః । 

జతిర్దునకురేంశబ్దః కాకు: పహరణాభిధః ॥ 120 ॥ 
ప్రతిపదార్థము : శుద్దమిశ్రవిభేదేన = శుద్దమిశ్రభేదముచే; గీతాంగం = గీతాంగము; 
బుదైః వాద్యతే = పండితులచే వాదింపబడును; జతి ర్టువకుర్నశబ్ద: = జతిర్దువకు 
రశబ్దము; కాకు: = కాకువు; పహరణాభిధః = పహరణము; ఇతి = ఈవిధముగా; 





తాత్సర్యము : శుద్దమి(శ్రోదముచే గీతాంగము పండితులచే వాదింపబడును. జతిర్జువకు 
మేశబ్దము కాకువు, పహరణము, ఈవిధముగా; 


ఇతి పంచవిధం ప్రాహురాశ్రయాంగం విచక్షణా: । 
కరటాః పాటవర్థా స్యుః కరటేతి పునః పునః ॥ 121 ॥ 


ప్రతిపదార్థము : ఇతి = ఈ విధముగ; విచక్షణా: = పండితులు; ఆశ్రయాంగం= 
ఆ(శ్రయాంగమును; పంచవిధం (ప్రాహుః = ఐదువిధములుగా చెప్పిరి; కరటాః 
కరటములు; పాటవర్ణాః స్యుః = పాటవర్లములగును; కరటాఇతి = కరట అని; పునః 
పునః = మాటిమాటికి; 





191 


తాత్సర్యము : ఈవిధముగ పండితులు ఆ(శ్రయాంగమును ఐదువిధములుగా చెప్పిరి. 
కరటములు పాటవర్లములగును. కరట అని మాటిమాటికి; 


॥ అవనద్దమ్‌ ॥ 
సులక్షౌ (?) సుస్వరౌ తాలౌ తజ్జైః శక్తిశినౌ సృతౌ । 
ఆకారాదేశనశతో బిందునాదసముద్భవౌ ॥ 122 ॥ 
ప్రతిపదార్థము : ఆకారాదేశవశతః = ఆకారాదేశవశమువలన; బిందునాదసముద్భవౌ= 
బిందునాదములనుండి పుట్టినటువంటిన్ని; సులక్షౌ= మంచిలక్షణముకల్లినట్టియు; 
సుస్వరౌ = మంచిస్వరములుకల; తాలః = తాళములు; తజ్జైః = తాళము తెలిసిన 
పండితులచే; శక్తి శివౌ స్మృతౌ = (శివపార్వతులు) శక్తిశివములు గాచెప్పబడినవి. 


తాత్పర్యము : ఆకారాదే శవశమువలన బిందునాదములనుండిపుట్టినటువంటిన్ని 
మంచిలక్షణకల్లినట్టియు మంచిన్వరములుకల తాళములు. తాళముతెలిసిన 
పండితులచే (శివపార్వతులు) శక్తిశివములుగా చెప్పబడినవి. 


అఘుగుర్వాదిభిర్మానైర్యాదయేద్‌ బహుభంగిభిః । 
వర్ణా ठकः కథతాః కాంస్యతాలయోః ॥ 123 ॥ 


'ప్రతిపదార్థము : లఘుగుర్వాధిభిః = లఘువు గురువుమొదలగు; బహుభంగిభిః = 
అనేకవిధములైన; మానైః = మానములచే (ప్రమాణము); వాదయేత్‌ = వాదించవలెను; 
మొనగిటాః వర్ణాః = రనగిటవర్లములు; కాంస్యతాలయో: = కాంస్యతాళములయొక్క; 
వర్లములుగా; కథితాః = చెప్పబడినవి. 


తాత్సర్యము : లఘువు గురువుమొదలగు అనేకవిధములైన మానములచే (ప్రమాణము) 
వాదించవలెను. మేనగిటవర్లములు కాంస్యతాళములయొక్క వర్లములుగా చెప్పబడినవి, 

మనోహరాళశ్చ సూక్ష్మాశ్ళ సుస్వరాః క్షుద్రఘుంటికాః । 

తాస్తు ఘర్చరికా లోకే |ప్రసిద్దా రజ్ఞాసంయుతాః ॥ 124 ॥ 

పై ఖు 2 ఆజ్ఞ 

'ప్రతిపదార్థము : మనోహరా! = అందములైనవి; సూక్ష్మాః = సూక్ష్మములైనవి; సుస్పరాః 
= మంచిస్వరములు కలవి; క్షుద్రఘంటికాః: = క్షుద్రఘంటికలు; రజ్ఞుసంయుతాః = 
తాడుతో కూడియున్నవి; లోకే = లోకమునందు; వంర్భరికాః (ప్రసిద్దాః = 
ఘర్జరిక(ము)లుగా (ప్రసిద్దములు. 


192 


తాత్పర్యము : అందములైనవి, సూక్ష్మములైనవి మంచిస్వరములుకలవి ८००९१४९० 
(త్రాడుతో కూడియున్నవి లోకమునందు ఘర్థరిక(ము)లుగా (ప్రసిద్దములు. 

ఘనవాద్యమితి ప్రోక్తం సుషిరం నాద్యముచ్యతే । 

॥ సుఘునం వాద్యమ్‌ ॥ 

జయశ్చ విజయో నందో మహానందో యథాక్రమమ్‌ ॥ 125 ॥ 
'ప్రతిపదార్థము : ఘనవాద్యం ఇతిప్రోక్షం = ఘనవాద్యముగాచెప్పబడినది; సుషిరం 
వాద్యం ఉచ్యతే = సుషిరవాద్యము చెప్పబడుచున్నది; జయః = జయము; విజయః= 
విజయము; నందః = నందము; మహానందళ్చ = మహానందము; యథా(క్రమం = 
|క్రమముననుసరించి; 
తాత్సర్యము : ఘనవాద్యముగా చెప్పబడినది. సుషిరవాద్యము చెప్పబడుచున్నది. 
జయము, విజయము, నందము, మహానందము [క్రమముననుసరించి; 

వంశాళ్చతుర్ణశద్వాదశైకాదశదశాంగులాః ' 

ద్వికత్రికచతుష్మాస్తు జ్లేయా వంశగతాః స్వరాః ॥ 126 ॥ 
ప్రతిపదార్థము : 0० = వంశములు; చతుర్దశ = 14; ద్వాదశ = 12; ఏకాదశ = 11; 
దశాంగులా = 10 అంగుళములు; వంశగతాః స్ప్వరాః = వంశగతస్పరములు; ద్వికత్రిక 
చతుష్మాః = 2,3,4గా; జ్ఞేయాః = తెలియదగినవి. 
తాత్సర్యము : వంశములు 14, 12, 11, 10 అంగుళములు వంశగతస్వరములు 
2,3,4గా తెలియదగినవి. 

కంపనూనార్థముక్తా చ వ్యక్తముకాంగులీవహా; । 

అంగులీచారణాః సమ్యక్‌ గమకేషు చ సప్తసు ॥ 127 ॥ 
ప్రతిపదార్థము : కంపమానార్థముక్తా = కంసమానార్థములను విడిచినదియు; సమ్యక్‌= 
బాగుగా; _సప్తషుగమకేషు = ఏడు గమకములందు; వ్యక్తముక్తాంగులీవహాః = 
స్పష్టములైన ముక్తాంగుళిలను వహించునవియు; అంగులీచారణాః = అంగుళులందు 
చరించునట్టి; 
తాత్పర్యము : కంపమానార్హములను విడిచినదియు బాగుగా ఏడు గమకములందు 
స్పష్టములైన ముక్తాంగుళిలను వహించునదియు అంగుళులందు చరించునట్టి; 


193 


తామేణ కలధౌతేన కర్తవ్యా కనకేన వా । 
ధుర్గ్జూరకుసుమాకారనసనా సుషిరాంతరా ॥ 128 ॥ 


హస్తత్రయకృతాయానూ హాహావర్ణా చ కాహలా । 
బిరుదాన్యపి వాద్యన్తే వీరాణాం పురతస్తయా ॥ 129 ॥ 


॥ఇతి చతుర్విధవాద్యాని ॥ 


ప్రతిపదార్థము : హలా = కాహలము;తామేణ = తామ్రముచేతను; కలధౌతేన = 
వెండితో గాని; కనకేన = బంగారముతోగాని, దుర్జూరకుసుమాకార వసనా = 
దుర్జూరకుసుమమువంటి ఆకారముగల వృస్త్రముకలదియు; సుషిరాంతరా = 
సుషిరాంతరమైనదియు; హస్తత్రయకృతాయామా = మూడుజానెలపొడవు కల్గునట్లుగా; 
హాహా వర్గా = హాహా వర్లములుకల్సునట్లుగా; కర్తవ్యా = చేయదగినది; తయా = 
జ न ag A 

ఆకాహళముతో; వీరాణాం పురతః = వీరుల ఎదుట; బిరుదాన్యపి = బిరుదములు 
కూడ; వాద్యంతే = వాదించబడును. 


తాత్పర్యము : కాహలము తా(మ్రముచేతను,వెండితోగాని, బంగారముతోగాని, 
దుర్గ్జూరకుసుమమువంటి ఆకారముగల వృస్తము కలదియు సుషిరాంతరమైనదియు 
మూడు జానెల పొడవు కల్గునట్టుగా హాహావర్లములు కల్గునట్లుగా చేయదగినది. ఆ 
కాహళముతో వీరుల ఎదుట బిరుదములు కూడ వాదించబడును. 

యత్యాదీనాం ప్రబంధానామధునా లక్ష్మ కథ్యతే 1 

యతిరోతో ఫ్యవచ్చేదో జోడణీ చండణీ సదమ్‌ ॥ 130 ॥ 
'ప్రతిపదార్థము : యత్యాదీనాం 'ప్రబంధానాం = యత్యాదిప్రబంధములకు; అధునా= 
ఇప్పుడు; లక్ష్మ కథ్యతే = లక్షణము చెప్పబడుచున్నది; యతిః: = యతి; ఓతః = 
ఓత(స్సు)ము; అవచ్చేదః = అవచ్చేదము; జోడణీ = జోడణి; చండణీ = చండణి; 
పదం = పదము. 
తాత్పర్యము : యత్యాదిప్రబంధములకు ఇప్పుడు లక్షణము చెప్పబడుచున్నది. యతి 
ఓత(సు)ము అవచ్చేదము, జోడణి, చండణి, పదము. 

'సమహస్తోఒపి 'పైరాససస్తుడుకుస్తు తథా పరః । 

ఓత్వరో౭పి చ రెఖూంకారో దేంకారో మదపస్తథా ॥ 131 ॥ 


194 


ప్రతిపదార్థము : సమహస్తః = సమహస్తము; పైసారః = పైసారము; తుడుకుః = 
తుడుకు(వు); తథా = అట్టే; ఓత్వరః = ఓత్వరము; యొంకారః = యోంకారము; 
దేంకారః =దేంకారము; మలపః = మలపము; 
తాత్సర్యము : సమహస్తము సైసారము తుడుకు(వు) అట్లే ఓత్వరము యోంకారము 
దేంకారము మలపము; 

మలసాంగం ప్రహరణా చాంతరీ చ దువక్కరః । 

జవణికా పుష్పాంజలిరిఘవణీ (2) చ నిగద్యతే ॥ 132 ॥ 
ప్రతిపదార్థము : మలపాంగం = మలపాంగము; ప్రహరణా = ప్రహరణము; అంతరీ 
= అంతరి; దువక్కరః = దువక్కర(రి)ియు; జవణికా = జవణిక; పుష్పాంజలి = 
పుష్పాంజలి; ఘవణీచ = ఘవణియని; నిగద్యతే = చెప్పబడుచున్నది. 
తాత్సర్యము : మలపాంగము (ప్రహరణము అంతరి దువక్కర(రిియు జవణిక 
పుష్పాంజలి ఘవణియని చెప్పబడుచున్నది. 

ప్రబంధా వింశతి: ప్రోక్తా వాద్యవిద్యా విశారదైః । 

క్రమేణ తేషాం లక్ష్మైతదిదానీం ప్రతిపాద్యతే ॥ 133 ॥ 
ప్రతిపదార్థము : వింశతి: ప్రబంధాః (ప్రోక్తా: = ఇరువది (20)ప్రబంధములు చెప్పబడినవి; 
(క్రమేణ = క్రమముగా; తేషాం లక్ష్మ = వాటి లక్షణము; ఇదానీం = ఇప్పుడు; 'ప్రతిపాద్యతే 
= నిరూపింపబడుచున్నది. 
తాత్సర్యము : ఇరువది (20) ప్రబంధములు చెప్పబడినవి. (క్రమముగా వాటి లక్షణము 
ఇప్పుడు నిరూపింపబడుచున్నది. 

తాలచ్చందోవగత్యర్థనిరామో యః (శ్రుతిప్రియః । 

వాద్యతే నాద్యహీనం సా యతిరిత్యభిధీయతే ॥ 134 ॥ 

॥ (జ?య)తిః ॥ 

ప్రతివదార్థము : (శ్రుతిప్రియః = చెవులకింపయిన; యః = ay తాలచ్చంద 
అవగత్యర్థవిరామ: = తాలము ఛందస్సు తెలియుటకైన విరామము; వాద్యహీనం = 
వాద్యహీనముగా; ; వాద్యతే = వాదించబడునో; సా = అది; యతిరితి అభిధీయతే 
యతియనబడుచున్నది. 


195 


తాత్పర్యము : చెవులకింపయిన తాలము ఛందస్సు తెలియుటకైన విరామము 
వాద్యహీనముగావాదించబడునో అది యతియనబడుచున్నది. 


తాలః శతసమైర్వర్లై: క్రియతే పాటసంభవైః । 
ఓతాభ్యోఒసౌ ప్రబంధఃస్యాత్‌ కేదార ఇతి చోచ్యతే ॥ 135 ॥ 
॥ ఓ (తా?తః) ॥ 


ప్రతిపదార్థము : పాటసంభవైః = పాటజనితములైన; శతసమైః सुः = శతసమ 
వర్లములతో; తాలః (క్రియతే = తాలముచేయబడిన యెడల; అసౌ = ఇది; ఓతాఖ్యః 
= ఓతమనియు; కేదారః ఇతి చ = కేదారమనియు; ఉచ్యతే = చెప్పబడుచున్నది. 
తాత్సర్యము : పాటజనితములైన శతసము వర్లములతో తాళము చేయబడిన యెడల 
ఇది ఓతమనియు కేదారమనియు చెప్పబడుచున్నది. 

ఇచ్చయా క్లుప్తదేంకారైర్మధ్యగై ర్వ్యాపకాక్షరైః । 

(వి?ద్విరుద్రాహో భవేద్‌యత్తు సవిలంబలయం చ యః ॥ 136 ॥ 
ప్రతివదార్థము : ఇచ్చయా = క్షుప్తముగా; క్షుప్తదేంకారై: = క్షుప్త్రముల్లైన 
దేంకారములచేతను; మధ్యగైః = మధ్యమును పొందిన; వ్యాపకాక్షరైః: = వ్యాప 
కాక్షరములచే; యత్‌ = ఏది; దిర్నుద్లాహః భవేత్‌ = రెండుపర్యాయములు (ద్లాహమగునో; 
విలంబిత లయంచ = విలంబితమైన లయకలదియుఅగునో; 
తాత్సర్యము : క్లుప్తముగా క్షుప్తములైన దేంకారములచేతను మధ్యమును పొందిన 
వ్యాపకాక్షరములచే ఏది రెండు పర్యాయములుుద్గాహమగునో విలంబితమైన లయ 
కలదియు అగునో; 


ఓతానాం కర్మయంత్యన్యే దేంకార ఇతి మృత్తికమ్‌ । 
ఏషా దోణ్బనణీనామ్ను కైశ్చిదఫ్యభిధీయతే ॥ 137 ॥ 
॥(ఓ?దోం) दुर ॥ 
(ప్రతిపదార్థము : అన్యే = ఇతరములు; దేంకార ఇతి మృత్తికం = దేంకారమను 
మృత్తిక (ప్రాథమిక (ప్రధానత)ను; ఓతానాం కర్మయంతి = ఓతముల కర్మ(కలవి)గా 
చేయుచున్నవి; ఏషా = ఇది; దోణ్బవణీనామ్నా = (ఓ)దోణ్బవణి పేరుచేతను; కైశ్చిదపి= 
కొందరిచేత; అభిధీయతే = పిలువబడుచున్నది. 


196 


తాత్పర్యము 8 1 2 
కర్మ (కలవిగా చేయుచున్నవి. ఇది (ఓ) దోజ్బవణి పేరుచేతను కొందరిచేత 
పిలువబడుచున్నది. 


ఉద్రాహయుగలం యత్ర వారమేకం ద్రువస్తథా । 
ఉరద్రాహీణ పునర్మోక్షాదవచ్చేదోఒభిధీయతే ॥ 138 ॥ 
॥ అవచ్చేదః ॥ 

ప్రతిపదార్థము : ०० = ఎక్కడ; नलु = ఉ।ద్లాహద్వయమును; ఏకవారం 
= ఏకపర్యాయము; (ధ్రువం = ధ్రువమును; తథా = అట్లే; ఉదాహేణ = ఉద్రాహముచేత; 
వున: = మరల; మోక్టాత్‌ = మోక్షమువలన; అవచ్చేదః అభిధీయతే = 
అవచ్చేదమనబడుచున్నది. 
తాత్పర్యము : ఎక్కడ ఉ(ద్లాహద్వయమును ఏకపర్యాయము (ధ్రువమును అట్లే 
ఉగద్రాహముచేత మరల మోక్షమువలన అవచ్చేదనమనబడుచున్నది. 

వదంతి కేచిదస్యైన కంపితేత్యభిధాం పునః (కవితే?) । 

పాటానాం పృథగుక్తానాం యలైకత్ర విమిశ్రణమ్‌ ॥ 139 ॥ 


॥ జోడణీ ॥ 


జోడణీ సంపరిజ్లేయా సంజ్ఞయా వాద్యనేదిభిః ॥ 
వాద్యం విముచ్యతే యేన सदः స నిగద్యతే ॥ 140 ॥ 
॥ చండణీ ॥ 

ప్రతిపదార్థము : కేచిత్‌ అస్య ఏవ = దీనికే; కంపితా ఇతి అభిధాం = కంపితమనిపేరును; 
'ప్రాహుః =చెప్పిరి; పృథగుక్తానాం = వేరుగా చెప్పబడిన; పాటానాం = పాట(ము)లకు; 
యతత్ర = ఎక్కడ; ఏకత్ర = ఒకచోట; విమి(శ్రణం = కలయికయో; సా =అది; సంజ్ఞయా= 
పేరుచే; జోడణీ పరిజ్జేయా = జోడణియని తెలియదగినది. 
తాత్సర్యము : దీనికే కంపితమని పేరునుచెప్పిరి. వేరుగాచెప్పబడిన పాట(ము)లు 
ఎక్కడ ఒకచోట కలయికయో అది పేరుచే జోడణియని తెలియదగినది. 

గీతానుగస్య వాద్యస్య చండణ:ః స చతుర్విధః | 

సుక్షాసుక్తిస్తు తత్‌ ప్రోక్సా మో(డ?ఢా) మోడిస్తధైవ చ ॥ 141 ॥ 


197 


్రతిపదార్థము : గీతానుగస్య వాద్యస్య = గీతానుగమైన వాద్యమునకు; చూడణః = 
చండణమనిపేరు (అది); చతుర్విధః = నాల్గు(శ)విధములు; సుక్తానుక్తిః 
సుక్తియని; మోడామోడి ఇతి = మోడామోడి యనియు; తథా = అట్టే; 





సుక్తా 


తాత్పర్యము : గీతానుగమైన వాద్యమునకు చండణమని పేరు (అది) నాల్లు(4) 
విధములు సుక్తా సుక్తియని మోడామోడి యనియు అట్లే, 

అర్థస్థితిస్తతస్తస్మాత్‌ స్వరపూర్వశ్చ చండణః । 

స్తోకస్తోకేన కార్యం స్యాత్‌ వాదనం లఘుపాణినా ॥ 142 ॥ 





ప్రతిపదార్థము : అర్థస్థితి = అర్థస్థితియు; స్వరపూర్వః చండణః = స్వరచండణము 
అని; స్తోకస్తోకేన = కొంచెము కొంచెముగా; లఘుపాణినా = లఘుహస్తముచే; వాదనం 
కార్యం = వాదనము చేయదగినది. 
తాత్పర్యము : అర్థస్థితియు స్వరచండణము అని కొంచెము కొంచెముగా లఘుహస్తముచే 
వాదనముచేయదగినది. 

గీతావనసానే న్యాసః స్యాత్‌ సుక్తాసుక్తీతి నామతః । 

గీతమానాధికం వాద్యం గీతమానేన చండణమ్‌ ॥ 143 ॥ 
'ప్రతిపదార్థము : గీతావసానే = గీతముచివర; వ్యాసః స్యాత్‌ = వ్యాసముండవలెను; 
సా = అది; నామతః సుక్తాసుక్తీతి స్యాత్‌ = సుక్తాసుక్తియనబడును; గీతమానాధికం 
వాద్యం = గీతమానఅధికమైన వాద్యమును; గీతమానేన = గీతమానముచేత; న్యాసః 
= న్యాసముకల్గియును; 
తాత్పర్యము : గీతముచివర న్యాసముండవలెను. అది సుక్తాసుక్తియనబడును. గీతమాన 
అధికమైన వాద్యమును గీతమానముచేత న్యాసము కల్గియును; 


మోడామోడీతి విజ్ఞేయా న్యాసో వాద్యవిశారదైః । 
మానేన గాయకో గాయన్‌ యత్ర నూనం విముంచతి ॥ 144 ॥ 





'ప్రతివదార్థము : వాద్య విశారదైః = వాద్యవిద్యాంసులచేత; న్యాసః = న్యాసము; 
మోడామోడీతి = (చండణం) మోడామోడీ (ప్రభేదముగా; విజ్ఞేయా = తెలియదగినది; 
యత్ర = ఎక్కడ; గాయకః = గాయకుడు; మానేన = ప్రమాణముతో; గాయన్‌ = 


గానముచేయుచు; మానం విముంచతి = (ప్రమాణమును విడుచునో; 


198 


తాత్సర్యము : (చండణం) మోడామోడీ ప్రభేదముగా తెలియదగినది. ఎక్కడ గాయకుడు 
ప్రమాణముతో గానముచేయుచు ప్రమాణమును విడుచునో; 

వాదకేన కృతోన్యాసస్తదర్దస్థితిరీరితః । 

గీతం వాద్యం చ యుగపన్న్యస్యతే యది మానతః ॥ 145 ॥ 
'ప్రతిపదార్థము : వాదకేన = వాదకునిచే; న్యాసః కృత = న్యాసముచేయబడునో; తత్‌ 
= అది; అర్థస్టితిః ఈరితః = అర్జస్థితియనబడును; గీతం వాద్యం చ = 

22, 22 

గీతవాద్యములు; యది = ఒకప్పుడు; యుగపత్‌ = ఒకేసారి; మానతః = 
ప్రమాణమువలన; న్మ్యస్యతే = న్యాసముచేయబడునో; 
తాత్పర్యము : వాదకునిచే న్యాసముచేయబడునో అది అర్దస్థితి యనబడును. 
గీతవాద్యములు ఒకప్పుడు ఒకేసారి ప్రమాణమువలన న్యాసము చేయబడునో; 

శుభావగతిసంయుక్తో रः స్వరచండణః । 

ప్రథమం వాదయిత్వా తు యతిః పాదేన ముచ్యతే ॥ 146 ॥ 
ప్రతినదార్థము : శుభావగతిసంయుక్తా = శుభావగతియుతమును అగునది; 
స్వరచండణః విజ్ఞేయః = స్వరచండణమగును; ప్రథమం = మొదట; యతిః 
వాదయిత్వా = యతినివాదనము చేయబడి; పాదేన ముచ్యతే = పాదముచే 
విడవబడునో; 
తాత్సర్యము : శుభావగతి యుతమును అగునది. స్వరచండణమగును. మొదట 
యతిని వాదనము చేయబడి పాదముచే విడవబడునో; 

మధ్యే వాద్యప్రబంధస్య పదం తత్‌ పరికీర్తితమ్‌ । 

॥ పదమ్‌ ॥ 

తకారః ప్రచురం దోర్భ్యాం యథౌచిత్యేన మానతః ॥ 147 ॥ 
ద్రతివదార్దము : తత్‌ = అది; మధ్యే = మధ్యన; వాద్య(ప్రబంధస్య = 
వాద్యప్రబంధముయొక్క; ఆతోద్యాః = ఆతోద్యములు; పదం = పదముగా; పరికీర్తితం= 
చెప్పబడినది; దోర్భ్య = రెండు చేతులతో; మానతః = మానము(ప్రకారము; 
యథౌచిత్యేన = తగినరీతిగా; తకారః ప్రచురం = తకారము (ప్రచురముగ; * 








199 


తాత్సర్యము : అది మధ్యన వాద్య(ప్రబంధముయొక్క అది పదముగా చెప్పబడినది. 
రెండుచేతులతో మానము(ప్రకారము తగినరీతిగా తకారము (ప్రచురముగ; 
వాద్యతే యత్‌ త్రిరావృత్యా సమహస్తః సృతో బుదైః । 
॥ సమహస్తః ॥ 
యశ్రాతోద్యపి వాద్యంతే సమగ్రాణి నిజైర్షిజై: ॥ 148 ॥ 
'ప్రతిపదార్థము : (త్రిరావృత్యా = మూడుమార్లు ఆవృత్తిచే; వాద్యతే = వాదించబడునో; 
తత్‌ = అది; బుధైః = పండితులచే; సమహస్తః స్మృతః = సమహస్తమని చెప్పబడినది; 
యతత్ర = ఎక్కడ; సమ(గ్రాణి = సంపూర్ణములైన; నిజైః నిజైః = తమతమ; ఆతోద్యాః 
= ఆతోద్యములు; 
తాత్పర్యము : మూడుమార్హు ఆవృత్తిచే వాదించబడునో అదిపండితులచే 
సమహస్తమనిచెప్పబడినది. ఎక్కడ సంపూర్ణములైన తమతమ ఆతోద్యములు; 
పొదైశ్ళసముదాయైశ్చ పైసార ఇతి కథ్యతే । 
॥ పైసారః ॥ 
ఉద్రాహధ్రువకాభోగేస్వేకదేశస్య వాదనమ్‌ ॥ 149 ॥ 
ప్రతిపదార్థము : పాదైః = పాదములచేతను, సముదాయై: = సముదాయములచేతను; 
వాద్యంతే = వాదించబడునో; సః = అది; పైసారః ఇతి = పైసారమని; కథ్యతే = 
చెప్పబడును; ఉ ర్లాహ(ధ్రువకాభోగేషు = ఉద్రాహ(ధ్రువఆభోగములలో; ఏకదేశస్య వాదనం 
యత్‌ = ఒకదానియొక్క వాదనమేది జరుగునో; 
తాత్సర్యము : పాదములచేతను, సముదాయములచేతను వాదింపబడునో అది 
'పైసారమని చెప్పబడును. ఉద్లాహధ్రువ ఆభోగములలో ఒకదానియొక్క వాదనమేది 
జరుగ్గునో; 
» 
హస్తలాఘనతో యత్‌ స్యాత్‌ తుటుక్కా సా నిగద్యతే | 
॥ తుటుకుః ॥ 
ఈషద్విలంబమానేన గంభీరముధురం యథా ॥ 150 ॥ 
ప్రతిపదార్హము : హస్తలాఘవతః = హస్తలాఘవమువలన; సా=అది; తుటుక్కా నిగద్యతే= 
తుటుక్కయగును; ఈషత్స్‌ విలంబమానేన = కొంచెము విలంబమానముచే; 
గంభీరమధురం యథా = గంభీరమును మధురమును అగురీతిని; 


200 


తాత్పర్యము : హస్తలాథువమువలన అది తుటుక్కయగును. కొంచెము 
విలంబమానమచే గంభీరమును మధురమును అగురీతిని; 


మృదంగనాదనం యద్వదోత్వరం త్వష్టమాత్రకమ్‌ । 
॥ ఓత్వరమ్‌ ॥ 
ఆదౌ రేఫెంకారముల్లాసం విధాయాచ్చ(?) సమన్వితమ్‌ ॥ 151 ॥ 
ప్రతివదార్థము : అష్టమా(త్రకం = ఎనిమిది మా(త్రలు కల్గునట్టుగా; యల్‌ 
మృదంగవాదనం = ఏమృదంగవాదనము జరుగునో; తత్‌ ఓత్వరం స్యాత్‌ = అది 
ఓత్వరమగును; ఆదౌ = మొదట రేంకారమును; ఉల్లాసం విధాయ = ఉల్టాసమును 
చేసి; చ? సమన్వితం = కూడినదియు; 
తాత్సర్యము : ఎనిమిది మా(త్రలు కల్లునట్ల్టుగా 9 మృదంగవాదనము జరుగునో 
అది ఓత్వరమగును. మొదటర్వేంకారమును ఉల్లాసముచేసి కూడినదియు; 
అధథవాచ్చ(?) విహీనం చ ద్విధా రేఖుంకార ఉచ్యతే । 
॥ రేషుంకారః ॥ 
స్తోకసోక్తస్య శబ్దస్య యోఒవసానే స దేంకృతిః ॥ 152 ॥ 
ప్రతివదార్థము : అథవా = లేక; చ?విహీనంచ = విహీనమనియు; ద్విధా = 
రెండువిధములుగా; రొంకారః ఉచ్యతే = రంకారము చెప్పబడుచున్నది; స్తోకస్తోకస్య 
శబ్దస్య = చిన్న చిన్న శబ్దముయొక్క న్యాసము; అవసానే = అవసానమందయినచో; 
& 
సః = అది; దేంకృతిః = దేంకారము. 
తాత్పర్యము : లేక విీహీనమనియు రెండువిధములుగా రేంకారముచెప్పబడుచున్నది. 
చిన్న చిన్న శబ్దముయొక్క న్యాసము అవసానమందయినచో అది దేంకారము. 
సయాననియామేనాపి దేంకారో వాద్యతే బుధైః । 
॥ దేంకారః ॥ 
యతట్రోద్లాహః సకృద్‌ ద్విర్వా ధ్రునకో వివిధస్తథా ॥ 153 ॥ 
ప్రతిపదార్థము : సయావనియామేన అపి = సయావనియమముచేత కూడ; దేంకారః 
వాద్యతే = దేంకారము వాదనము చేయబడు. 





= ఒకసారి ఉ(ద్లాహము; ద్విర్వా = రె 
'థువము(ను); 


201 


తాత్సర్యము : సయావనియమముచేత కూడ దేంకారము వాదనము చేయబడును. 
ఎక్కడ ఒకసారి ఉద్లాహము రెండుమార్డు అనేకవిధములుగా (ధ్రువము (ను); 


స్యాదేన తద్‌ ద్విదేంకారవ్యాపకాక్షరసంగతమ్‌ । 
నిరంతరంయతి ప్రాయం మలసం కథయంతి తత్‌ ॥ 154 ॥ 
॥ నములపః ॥ 


ప్రతివదార్థము : స్యాదేవ = అగంనో; ద్విదేంకారవ్యావ కాక్షరసంగతం = 
రెండుపర్యాయములు దేంకారమును, వ్యాపకాక్షరయుతమును అగునో; నిరంతరయతి 
ప్రాయం = సర్వదా యతిప్రాయమగునో; తత్‌ = దానిని; మలపం కథయంతి = 
మలపముగా చెప్పుచున్నారు. 
తాత్సర్యము : అగునో, రెండుపర్యాయములు దేంకారమును, వ్యాపకాక్షరయుతమును 
అగునో, సర్వదా యతిప్రాయమగునో దానిని మలపముగా చెప్పుచున్నారు. 

వాదయితుం నులపాంగం కథాంగం వాదధ్యతే పునః । 

నతో (?) నులపవాద్యం యన్మలసాంగం తదుచ్యతే ॥ 155 ॥ 

॥ మలపాంగము ॥ 


'ప్రతిపదార్థము : మలపాంగం వాదయితుం = మలపాంగమును వాదించుటకు; 
కథాంగం వాద్యతే = కథాంగము వాదింపబడును; పునః = మరల; నతః తతః = 
తరువాత; మలపవాద్యం వాద్యతే = మలపవాద్యమును వాదించబడును; తత్‌ = 
అది; మలపాంగం ఉచ్యతే = మలపాంగముగా చెప్పబడుచున్నది. 


తాత్సర్యము : మలపాంగమును వాదించుటకు కథాంగము వాదింపబడును. మరల 
తరువాత మలపవాద్యమును వాదించబడును. అది మలపాంగముగాచెప్పబడుచున్నది. 


యేన కేనాపి వాదేన మాత్రాద్వాదశషోడశ । 
వాదయేత్‌ పల్లనద్వంద్వం సోఒయం పహరణాభిధః ॥ 156 ॥ 
॥ పహరణమ్‌ ॥ 
ప్రతిపదార్థము : యేన శేనాపి వాదేన = ఏవాదముచేతనైనను; పల్లవద్వంద్వం వాదయేత్‌ 
= పల్లవద్వయమును వాదించవలెను; మా(్రాః = మా'త్రలు; ద్వాదశ షోడశ = పన్నెండు, 
పదహారు; సోయం = ఆవాద్యము; పహరణాభిదః = పహరణనామకమగును; 


202 


తాత్సర్యము : ఏవాదము చేతనైనను పల్లవ ద్వయమును వాదించవలెను. మాత్రలు 
పన్నెండు పదహారు ఆ వాద్యము పహరణనామకమగును. 
ఆరబ్దం సానుసారేణ యచ్చందో గీతవాద్యయోః । 
నిబద్దమంతరా వాద్యం (క్రియతే సాంతరా స్మృతా ॥ 157 ॥ 
2 
॥ అంతరీ ॥ 


ప్రతిపదార్థము : యత్‌ ఛందః = 9 ఛందస్సు; సానుసారేణ = అనుసారయుతముగా; 

గీవాద్యయోః ఆరబ్దం = గీతవాద్యములందారంభింపబడునో; వాద్యం = వాద్యము; 

అంతరానిబద్దం = అంతముచేతను నిబద్దమైనదో; సా =అది; సాంతరా స్మృతా = 
3 ద 

సాంతరమగును; 

తాత్పర్యము : ఏ ఛందస్సు అనుసారయుతముగా గీతవాద్యములందారంభింపబడునో 

వాద్యము అంతముచేతను నిబద్దమైనదో అది సాంతరమగును. 


యతిరేవాక్షరద్వంద్వా వాద్యతే స దువక్కురః । 
॥ దునక్కరీ ॥ 

స్టిరమానేన సోల్లాసం చతుర్మా(త్రా?త్రాం) చ దేంకృతి(తిః?తిమ్‌) ॥ 158 ॥ 
ప్రతిపదార్థము : అక్షరద్వంద్వా = అక్షరద్వయముగల; యతిరేవ = యతీయే; వాద్యతే= 
వాదింపబడినది; సః = అదిః; దువక్కురః = అది దువక్కరి; చతుర్మాం(త్రాం దేంకృతిం 
= నాల్గుమా(త్రలు గల దేంకృతిని; సోల్హాసం = సంతోషముగా; స్టిరమానేన = స్థిర 
(ప్రమాణముచే; 
తాత్పర్యము : అక్షరద్వయముగల యతియే వాదింపబడునది దువక్కరి. 
నాల్గుమా(త్యలు గల దేంకృతిని సంతోషముగా స్థిరప్రమాణముచే; 

వారద్వయం వాదయిత్వా తతః కుర్యాచ్చ జోడణమ్‌ । 

తతో మాత్రాష్టకచ్చేదో మద్దలాశబ్దవాదనే ॥ 159 ॥ 

+ ~ 

ప్రతిపదార్థము : వారద్వయం వాదయిత్వా = రెండుపర్యాయములు వాదించి; తతః= 
తరువాత; జోడణం కుర్యాత్‌ = कष्ठ చేయవలెను; తతః = తరువాత; 
మద్ద్డలాశబ్దవాదనే = ముద్దలను వాదించునపుడు; అష్టమఃత్రాచ్చేదః కుర్యాత్‌ = 
అష్టమాత్రాచ్చేదము చేయవలెను. 


203 


తాత్చర్యము : రెండు పర్యాయములు వాదించి తరువాత జోడణీచేయవలెను. తరువాత 
మద్దలను వాదించునపుడు అష్టమా(త్రాచేదము చేయవలెను. 


పునర్మాత్రాష్టకం శబ్దం కరటాయాశ్చ వాదనే । 
త్రిరావృత్యా వాదితస్య శబ్దః స్యాత్‌ సానసానతః ॥ 160 ॥ 


ప్రతిపదార్థము : పునః = మరల; కరటాయాళశ్చ వాదనే = కరటా వాదనమందు, 
మాత్రాష్ట్రకం శబ్దం = ఎనిమిదిమాత్రలధ్వని; (త్రిరావృత్యా = ముమ్మారావృత్తిచే; 
వాదితన్య = వాదింవబడుదానియొక్క; శబ్దః = శబ్దము; సావసానతః = 
అవసానయుతముగా; స్యాత్‌ = అగును. 
తాత్పర్యము : మరల కరటా వాదనమందు ఎనిమిది మాత్రల ధ్వని ముమ్మారావృత్తిచే 
వాదింపబడు దానియొక్క శబ్దము అవసానయుతముగా అగును. 

సమా యవనికాపాతాచ్చబ్లో యవనికా(న్వ?హ్వ) యః । 

॥ జవనికా ॥ 

ఆదౌ స్యాదష్టమాత్రో వాథవా ద్వాదశమాత్రికమ్‌ ॥ 161 ॥ 
ప్రతివదార్థము : సమా యవనికాపాతాత్‌ = సమానమైన విధముగా యవని 
కాపాతమువలన; యవనికాహ్వయ:ః స్యాత్‌ = యవనికయగుచున్నది; ఆదౌ = మొదట; 
అష్టమా(త్రః వా= ఎనిమిది మాత్రలుగాని; అథవా = లేక; ద్వాదశమాత్రికం = (12) 
పన్నెండు మా;త్రలుకాని; 


తాత్సర్యము : సమానమైనవిధముగా యవనికా పాతమువలన యవనికయగుచున్నది. 
మొదట ఎనిమిది మాత్రలు గాని లేక (12) పన్నెండు మా(త్రలుకాని; 

అంతరీద్వితయే చైవ ప్రత్యేకం చాష్టమాత్రకమ్‌ । 

చతుర్మాత్రం చాష్టమాత్రం తకాకే వాదనం భనేత్‌ ॥ 162 ॥ 
ప్రతిపదార్థము : అంతరీద్వితయే చైవ = అంతరీద్వయమందును; (ప్రత్యేకం = 
ప్రత్యేకముగా; అష్టమా(త్రకం = ఎనిమిది మా(త్రలు; తకాకే = తకాకమందు; చతుర్మాత్రం 
అష్టమా(త్రంచ = పన్నెండు మా(త్రలును; వాదనం భవేత్‌ = వాదనమగును. 
తాత్పర్యము : అంతరీద్వయమందును (ప్రత్యేకముగా ఎనివిదిమా(త్రలు తకాకమందు 
పన్నెండుమా(త్రలును వాదనమగును. 


204 


మృదంగదేశీపటహకరటామద్దలేషు చ । 
వేవర్తమానుగం వాద్యపరివృత్తిర్ముదంగజా ॥ 163 ॥ 


ప్రతిపదార్థము : మృదంగదేవీపటహకరటామద్దలేషు = మృదంగ, దేశీపటహకరట 
మద్దెలలందు; మృదంగజా = మృదంగజనితమైన; వేవర్తమానుగం వాద్యపరివృత్తి: = 
వేవర్తమానముననుసరించిన వాద్యపరివృత్తి; 


తాత్పర్యము : మృదంగ, దేశీపటహకరట మద్దెలలందు మృదంగజనితమైన 
వేవర్తమానముననుసరించిన వాద్యపరివృత్తి; 


ద్వివారం సరివృత్య స్యాదంతరీద్వయశబ్దయోః: । 
తకారాదౌ చతుర్మాత్రే ద్వినారం సరివర్తనమ్‌ ॥ 164 ॥ 


ఏకనారం త్వష్టమాత్రం నాదయిత్వా సదేంకృతిః । 

శబ్దపుష్పాంజలాయుక్తో హుడుక్కా కరటాన్తరీ ॥ 165 ॥ 
ప్రతివదార్థము : ద్వివారం వరివృత్య = రెండుమారులు వరివృత్తినిచెంది; 
అంతరీద్వయశబ్దయోః = అంతరీద్వయశబ్దములందు; తకారాదౌ చతుర్మాత్రే 
చతుర్మా(త్రాకములైన తకారాదులందు; ద్వివారం = రెండుసార్లు; పరివర్తనం 
పరివర్తనము; ఏకవారం = ఒకసారి; అష్టమా(త్రం వాదయిత్వా = అష్టమా(త్రాకముగా 
వాదించి; సదేంకృతిః= దేంకృతి సహితమైన; శబ్దః = శబ్దము; హుడుక్కాకరటాంతరీ= 
హుడుక్కాకరటాంతరీగా; పుషాంజలౌ = పుష్బాంజలియందు; యుక్తా = కలిసి 
యున్నది. 


॥ 


తాత్పర్యము : రెండుమారులు పరివృత్తిని చెంది అంతరీద్వయ శబ్దములందు 
చతుర్మాత్రాకములైన తకారాదులందు రెండుసార్డు పరివర్తనము, ఒకసారి అష్ట 
మా(త్రాకముగా వాదించి దేంకృతి సహితమైన శబ్దము హుడుక్కాకరటాంతరీగా 
పుష్పాంజలియందు కలిసియున్నది. 


ఇతరే చాంతరీ శబ్దా నైన తాః సమ్మతా నును । 

అనేకవాద్యమేలనం పైసారాదిసు దృశ్యతే ॥ 166 ॥ 
ప్రతిపదార్థము : ఇతరే అంతరీశబ్దాః = మిగిలిన అంతరీశబ్దములు; మమ నైవ 
సమ్మతాః = నాకు అంగీకృతములు కావు; అనేకవాద్యమిలనం = అనేకములైన 


205 


వాద్యములకలయిక; సైసారదిషు దృశ్యతే = సైసారాదులందు కనబడుచున్నది. 


తాత్సర్యము : మిగిలిన అంతరీశబ్దములు నాకు అంగీకృతములుకావు. అనేకములైన 
వాద్యముల కలయిక పైసారాదులందు కనబడుచున్నది. 


పుష్పాంజలిరయం శబ్దః కించిద్‌ భేదవశాదిహ । 
॥ పుష్పాంజలి: ॥ 
25 ప్రోక్తా కించవణీ (?) వాద్యవిద్యావిశారదైః ॥ 167 ॥ 


ప్రతిపదార్థము : వాద్యవిద్యావిశారదైః: = వాద్యవిద్యయందు నిష్టాతులైన వారిచే; అయం 
పుష్పాంజలిశబ్దః = ఈ పుష్పాంజలి శబ్దము; ఇహ = ఇక్కడ; కించిత్‌ భేదవసాత్‌ = 
కొంచెము భేదమువలన; 'సైవ = అదియే; కించవణీ (ప్రోక్తా = కించవణిగా చెప్పబడినది. 
తాత్సర్యము : వాద్యవిద్యయందు నిష్టాతులైన వారిచే ఈ పుష్పాంజలిశబ్దము ఇక్కడ 
కొంచెము భేదమువలన అదియే కించవణిగా చెప్పబడినది. 

పునః పునర్యతిర్వాద్యే ఖండదశో యత్ర వాద్యతే । 

సఖండయతిరాఖ్యాతా పదావాద్యాంతరాశ్రయాత్‌ ॥ 168 ॥ 
ప్రతిపదార్థము : యత్ర = ఎక్కడ; పునఃపునః = మాటిమాటికి; వాద్యే =వాద్యమందు; 
యతిః = యతి; ఖండశః = ఖండములుగా; వాద్యతే = వాదింపబడినయెడల; 
పదవాద్యాంతరాశ్రయయాత్‌ = పదవాద్యాంతరశ్రయమువలన; సఖండయతిః ఆభ్యాతా 
= సఖండయతిగా చెప్పబడినది. 


తాత్సర్యము : ఎక్కడ మాటిమాటికి వాద్యమందు యతి ఖండములుగా వాదింపబడిన 
యెడల పదవాద్యాంతరాశ్రయమువలన సఖండయతిగా చెప్పబడినది. 

హుడుక్కా చ మృదంగళ్చ కరటా కాహలాస్తథా । 

కాంస్యతాలశ్చ '(పంచై) తే గుణలో ప్రతినిర్మితాః ॥ 169 ॥ 
ప్రతిపదార్దము : హుడుక్కా, మృదంగ, కరటా, కాహలా, కాంశ్యతాలాశ్చ, ఏతే పంచ= 
ఈవఐదును; గుణలోప్రతినిర్మితాః = గుణ(గ్రహణార్థము నిర్మింపబడినవి. 

థ్‌ वि 

తాత్సర్యము : హుడుక్క, మృదంగ, కరట, కాహలా, కాంశ్యతాలములు ఈబఐదును 
గుణగ్రహణార్థము నిర్మింపబడినవి. 


అనిబద్దం నిబద్దం చ వాద్యజం ద్వివిధం మతమ్‌ । 

నియమాదస్యనియమాదనిబ్దం ద్విధా భనేత్‌ ॥ 170 ॥ 
ప్రతిపదార్థము : అనిబద్దం = అనిబద్దమని; నిబద్దంచ = నిబద్దమనియు; వాద్యజం= 
వాద్యజము; ద్వివిధం మతం = రెండువిభములు; నియమాత్‌ = నియమమువల్లనను; 
అనిబద్దం ద్విధా భవేత్‌ = అనిబద్దము రెండువిధములగును. 
తాత్సర్యము : అనిబద్దమని నిబద్దమనియు వాద్యజము రెండువిధములు. నియమము 
వలనను అనిబద్దము రెండువిధములగును. 

జోడణీ చ ప్రబంధశ్చ నిబద్దమపి తద్‌ద్విధా । 

అనుజాయియుతః శబ్దో వాద్యతే యః పునః పునః ॥ 171 ॥ 
ప్రతిపదార్థము : జోడణీప్రబంధ: = జోడణీ ప్రబంధము; నిబద్దమపి = నిబద్ధమును; 
తత్‌ =అది; ద్విధా = రెండువిధములు; యః అనుజాయియుతః శబ్దః = ఏ అనుజాయి 
శబ్దము; పునః పునః = మాటిమాటికి; 





తాత్పర్యము : జోడణీ ప్రబంధము నిబద్దమును అది రెండువిధములు. ఏ అనుజాయి 
శబ్దము మాటిమాటికి; 


యేన శేనాపి తాలేన సోజయం నియనుశబ్దకః । 
శ్రుతౌ ఘనధ్యనేర్వాద్యశబ్దన్యాసస్తు యో భవేత్‌ ॥ 172 ॥ 


दुः సఠనణేత్యుక్తా ప్రయోగా నలయాన్వితా । 

శబ్బానందనకశ్రుత్యా (य మ(క్ట?ట్ల) సంభవనా ॥ 173 ॥ 
ప్రతివదార్థము : యేన ईत తాలేన = ఏతాళముచేతనైనను; వాద్యతే = 
వాదింపబడునో; సోజయం = ఆ ఈ (ప్రభేదము; నియమశబ్దకః = నియమశబ్దము; 
శుతౌ = శ్రుతియందు; ఫునధ్వనేః = ఘనధ్వనియొక్క; వాద్యశబ్దన్యాసః = 
వాద్యశబ్దన్యాసము; యః భవేత్‌ = ఏదియగునో; సః = అది; వలయాన్సితా ప్రయోగా= 
వలయయుతమైన; ఠవణా ఇతి ఉక్తా = ఠవణయని చెప్పబడినది; శబ్దానందనక 
(ప్రత్యా = శబ్దానందక (ककः ఠవణామట్టసంభవా = ఠవణమట్టజనితము. 








తాత్సర్యము : ఏతాళముచేతనైనను వాదింపబడునో, ఆ ఈ (ప్రభేదము నియమ శబ్దము 
(ప్రతియందు ఘనధ్యనియొక్క వాద్యశబ్దన్యాసము ఏదియగునో అది వలయయుతమైన 


207 


శవణయని చెప్పబడినది. శబ్దానందక (శ్రుతిచే తవణమట్టజనితము. 
మ(ర్థట్ట) తాలే ప్రయోక్తన్యా గీతేన త్రిలయైస్తథా । 
ముకుందానందనశ్రుత్యాఠవణా గారుగీభవా ॥ 174 ॥ 
ప్రతిపదార్థము : గారుగీభవా = గారుగిజనితమైన; ఠవణా = ఠవణి; ముకుందానందన 
(वषु = ముకుందానందనశ్రుతితో; త్రిలయైః: = మూడులయలు (చేతను)గల; 
గీతేన = గీతముచే; మట్టతాలే ప్రయోక్తవ్యా = మట్టతాలమందు ప్రయోగింపదగినది. 


తాత్సర్యము : గారుగి జనితమైన ఠవణి ముకుందానందన (శ్రుతితో మూడులయలు 
(చేతను) కల గీతముచే మట్టతాలమందు (ప్రయోగింపదగినది. 


గారుకా విషమేణైవ సంయోజ్యా త్రిలయైరపి । 

ఈశ్వరానందనశ్రుత్యా ర్వుంపాతాలసముద్భునా ॥ 175 ॥ 
ప్రతిపదార్థము : రుంపాతాలసముద్భవా = రుంపాతాళమునుండి పుట్టిన; గారుగి= 
గారుగి; ఈశ్వరానందనశ్రుత్యా = ఈశ్వరానందనశ్రుతిచే; త్రిలయః అపి = 
మూడులయలచేతను, విషమేణ ఏవ సంయోజ్యా = విషమముగనే సంబంధింప 
జేయబడునది. 


తాత్సర్యము : రుంపాతాళమునుండి పుట్టిన గారుగి, ఈశ్వరానందనశ్రుతిచే 
మూడులయలచేతను విషయముగనే సంబంధింపజేయబడునది. 

ఠవణాస్మిన్‌ భనేత్‌ తాలత్రితయైః సా సమగ్రహా । 

భాస్కరానందనశ్రుత్యా క్రీడాతా(లే?ల)సముద్భవా ॥ 176 ॥ 
ప్రతిపదార్థము : (క్రీడతలసముద్భవా = (క్రీడతాల జనితమైన; ఠవణా = ఠవణ; 
భాస్కరానందన (శ్రుత్యా = భాస్కరానందన (శ్రుతితో; తాల(త్రితయైః = మూడు 
తాళములచే; సమ(గ్రహ = సమ(గ్రహము; భవేత్‌ = అగును. 
తాత్పర్యము : (క్రీడతాల జనితమైన ఠవణ భాస్కరా నందన (శ్రుతితో మూడు 
తాళములచే సమ(గ్రహ యగును. 

శవణాస్మిన్‌ ప్రయోక్తవ్యా గీతేనైన త్రిభిర్లయెః । 

శశాంక నందన శ్రుత్యా ఏకతాల సముద్భవా ॥ 177 


208 


ప్రతిపదార్థము : ఏకతాలసముద్భవా = ఏకతాళజనితమైన; ఠవణా = ఠవణ; శశాంక 
నందన (శ్రుత్యా = శశాంక నందన (శ్రుతితో; (త్రిభిః = మూడు; లయై:ః = లయలచే; 
గీతేనైవ = గీతముచేతనే; అస్మిన్‌ = ఇందు; ప్రయోక్తవ్యా = (ప్రయోగింపదగినది. 


తాత్సర్యము : ఏకతాళజనితమైన ఠవణ శశాంకనందన (శ్రుతితో మూడు లయలచే 
గీతముచేతనే ఇందు ప్రయోగింపదగినది. 


ఠవణా చైకతాలే తు ప్రయోక్తవ్యా త్రిభిర్లయెః । 
ఆహాత్యాలోకనే యోజ్యా ఠవణా సానుసారిభిః ॥ 178 ॥ 


ప్రతిపదార్థము : త్రిభిర్లయె: = మూడులయలచేతను; ఠవణా ఏకతాలే ప్రయోక్రవ్యా= 
ఠవణ ఏకతాలమందు ప్రయోగింపదగినది; సానుసారిభిః ఆహత్య = సానుసారులతో 
కలిసి; తవణా = రవణ; ఆలోకనే యోజ్యా = ఆలోకనమందు సంబంధింపజేయదగినది. 


తాత్పర్యము : మూడులయలచేతను ఠవణ ఏకతాలమందు ప్రయోగింపదగినది. 
సానుసారులతో కలసి ఠవణ ఆలోకనమందు సంబంధింపజేయదగినది. 

వివిధైర్వ్యాప్తిశబ్దెశ్చ వాద్యవిద్యావిశారదైః । 

నియ(మ?మా) ర్థవణాస్త్యక్షా సతాలమనుయాయిభి ॥ 179 ॥ 
ప్రతిపదార్థము : వివిధైః వ్యాప్తిశబైః = అనేకములైన వ్యాప్తిశబ్దములచే; నియమాత్‌ 
ఠవణాత్‌ = నియమ ఠవణమునుండి; అనుయాయిభి: = అనుయాయులైన; 
వాద్యవిద్యావి శారదై: = వాధ్యపండితులచే; సతాలం త్యక్యా = తాలసహితముగా విడిచి; 
తాత్పర్యము : అనేకములైైన వ్యాప్తిశబ్దములచే నియుముఠవణమునుండి 
అనుయాయులైన వాద్యపండితులచే తాలసహితముగా విడిచి; 

వర్తతే చేదనియనూన్నిబంధం తత్‌ ప్రకీర్తితమ్‌ । 

క్రమేణ వ్యుత్రమేణార్థ తదర్థా దర్ధభేదతః ॥ 180 ॥ 
ప్రతిపదార్థము : వర్తతే చేత్‌ = ఉన్నయెడల; అనియమాత్‌ = నియమములేక పోవుట 
వలన; తత్‌ నిబంధం (ప్రకీర్తితం = అది నిబంధమని చెప్పబడినది; (క్రమేణ = 
క్రమముచేతను; వ్యుత్రమేణ = వ్యతిక్రమముచేతను; అర్జాత్‌ = అర్థమువలన; 
అర్థభేదత: = అర్థభేదమువలన; 


209 


తాత్పర్యము : ఉన్నయెడల నియమములేక పోవుటవలన అది నిబంధమని 
చెప్పబడినది. క్రమముచేతను వ్యతిక్రమముచేతను అర్థములన అర్హభేదమువలన; 


చతురశ్రాదితాలేన వాద్యతే జోవణీ స్ఫుటమ్‌ । 
ఉచుపలాఖ్యరఠక్కణ్యాం విద్యతే జోనణీ క్రియా ॥ 181 ॥ 


మాత్రాణానుసముద్దేన నైన సా జోడణీ మతా । 

ఉర్లాహా ద్యన్వితం వాద్యం ప్రబంధాఖ్యం ప్రబంధవత్‌ ॥ 182 ॥ 
ప్రతిపదార్థము : చతురశ్రాదితాలేన = చతురస్రాదితాలముచే; స్ఫుటం = స్పష్టముగా; 
జోవణీ వాద్యతే = బోవణివాదింపబడుచున్నది; ఉచుపలాఖ్యఠక్కణ్యాం = 
ఉచుపలఠక్కణియందు; జోవణీ (క్రియా విద్యతే = బోవణి(క్రియ కలదు; మాత్రాణాం 
అసమర్దేన = మా(త్రల అసమర్హతచే; సా = అది; జోడణీ నైవ మతా = జోడణిగా 
అసమ్మతము; ఉద్రాహాద్యన్వితం = ఉరద్లాహయుతమైనట్టి; వాద్యం =వాద్యము; 
ప్రబంధవత్‌ = ప్రబంధమువలై; (ప్రబంధాఖ్యం = ప్రబంధనామముకలది; తాలవాద్యం 
= తాళవాద్యము; చం(ద్రకళాపటహాది సమా(శ్రయం = చం(ద్రకళాపటహాదుల నాశ్రయించి 
యుండునది; 
తాత్పర్యము : చతురస్రొదితాలముచే స్పష్టముగా జోవణి వాదింపబడుచున్నది. 
ఉచుపలఠక్కణియందు జోవణి(క్రియ కలదు. మాత్రల అసమర్థతచే అది జోడణిగా 
అసమ్మతము. ఉ(ద్రాహయుతమైనట్టి వాద్యము ప్రబంధమువలె ప్రబంధనామముగలది. 
తాళవాద్యము చం(ద్రకళాపటహాదులనా(శ్రయించియుండునది. 

ఇతి సంగీతాకరనానుధేయ శ్రీ సార్బ్యదేనవిరచితే 


సంగీతసమయసారే పంచమనముధికరణమ్‌ ॥ 


210 


॥ అధథషష్టం అధికరణమ్‌ ॥ 


నృత్తముక్తం పురానేకశా స్రెర్యద్‌ బహువిస్తరై: । 
సంక్షిప్య తాన్యతివ్యక్తం నృత్తసారం నిరూప్యతే ॥ 1 ॥ 


॥ 


ప్రతిపదార్థము : పురా = పూర్వం; బహువిస్తరైః = మిక్కిలి విస్తరములైన; శాస్తెః 
శాస్త్రములచే; యత్‌ నృత్తం ఉక్తం = ఏ నృత్తము చెప్పబడినదో; తత్‌ నృత్తసారం 
ఆ నృత్తఫలితాంశమును; తాని = ఆ శాస్త్రములను; సంక్షిప్య = సంగ్రహించి; అతివ్యక్తం 
= మిక్కిలి స్పష్టముగా; నిరూప్యతే = నిరూపించబడుచున్నది. 


తాత్సర్యము : పూర్వం మిక్కిలి విస్తరములైన శాస్త్రములచే ఏ నృత్తముచెప్పబడినదో 
ఆనృత్తఫలితాంశమును ఆ శాస్త్రములను సంగ్రహించి మిక్కిలి స్పష్టముగా నిరూపించ 
బడుచున్నది. 

నృత్తం స్యాద్‌ గాత్రవిక్షేపో =వస్థానుకృతిలక్షణ: | 

తాలభావలయాయత్తో వాగంగాహార్యసత్త్వజః ॥ 2 ॥ 
ప్రతివదార్థము : తాలభావలయాయత్తః: = తాళ, భావ, లయలతో కూడిన; 
వాగంగాహార్యనత్ల్వజః = వాక్కు, అంగ ఆహార్యసత్త్యములనుండి పుట్టినట్టి; 
అవస్థానుకృతిలక్షణ: = అవస్థను అనుకరించు లక్షణముగల; గాతవిక్ల్షేపః = 
శరీరవిన్యాసము; నృత్తం స్యాత్‌ = నృత్తమగును. 








తాత్పర్యము : తాళ, భావ, లయలతో కూడిన వాక్కు, అంగ ఆహార్య సత్త్యములనుండి 
పుట్టినట్టి అవస్థను అనుకరించు లక్షణముగల శరీరవిన్యాసము నృత్తమగును. 

నాట్యస్యాభినయాన్‌స్తత్ర వాచికాహార్యసాత్రికాన్‌ । 

త్యక్వా నృత్తాదియోగ్యం తం నక్ష్యే త్రివిధమాంగికమ్‌ ॥ 3 ॥ 
ప్రతిపదార్థము : తత్ర = అందు; నాట్యస్య అభినయమ్‌ = నాట్యాభినయములైన; 
వాచికాహార్యసాత్సికాన్‌ = వాచిక ఆహార్యసాత్తికములను; सड = విడిచి; నృత్తాది 
యోగ్యం = నృత్తాదులకు తగినట్టి; తంత్రివిధం అంగికం అభినయం सु = ఆ 
మువ్విధములైన అభినయములను చెప్పుచున్నాను. 


తాత్సర్యము : అందు నాట్యాభినయములైన వాచిక ఆహార్యసాత్తికములను విడిచి 


211 


నృత్తాదులకు తగినట్టి ఆ మువ్విధములైన అభినయములను చెప్పుచున్నాను. 


ణీ భ్‌ధాతురభిపూర్వో యత్‌ స్వేష్టార్థ ప్రతిపాదకః । 
తత్రయోగానభీష్టార్థాన్‌ నయతీత్యభినయః స్మృతః ॥ 4 ॥ 
ప్రతివదార్థము : యత్‌ = ఏ కారణమువలన; అభిపూర్వః कर्क ధాతుః = 
అభిపూర్వకణీజ్‌ధాతువు; స్వేష్టార్ణప్రతిపాదికః = ఇష్టార్హమును |ప్రతిపాదించునో; తత్‌ 
= అందువలన; (ప్రయోగాన్‌ = ప్రయోగములను; అభీష్టార్టాన్‌ నయతి ఇతి = 
తానాశించు ప్రయోజనములను ప్రాప్తింపజేయునదిగాన; అభినయః స్మృతః = 
అభినయమని చెప్పబడినది. 
తాత్పర్యము : ఏకారణమువలన అభిపూర్వకణీ జేధాతువు ఇస్టార్హమును |ప్రతిపాదించునో 
అందువలన (ప్రయోగములను తానాశించు ప్రయోజనములను ప్రాప్తింపజేయునదిగాన 
అభినయమని చెప్పబడినది. 


నృత్తం శాభాంకురం చేతి త్రిధాసొ కరాదిభిః । 

నృత్తం స్యాదాంగికం కర్మ శాఖాపాంగజనమంకురమ్‌ ॥ 5 ॥ 
ప్రతిపదార్థము : నృత్తం శాఖ, అంకురం చ ఇతి అసౌ (త్రిధా = నృత్తము, శాఖ, 
అంకురము అని ఇది మూడువిధములు; కరాదిభి: = కరాదులచే; నృత్తం = నృత్తమును; 
శాఖా = శాఖ; ఆంగికం కర్మ = శారీరకమును; అపాంగజం = నేత్రాంతములనుండి 
పుట్టినది (ఉపాంగజనితము); అంకురం =.అంకురము; స్యాత్‌ = అగును. 

=. 
తాత్సర్యము క నృత్తము, శాఖ, అంకురము అని ఇదిమూడువిధములు: కరాదులచే 
నృత్తమును, శాఖ శారీరకమును, నేత్రాంతములనుండి పుట్టినది (ఉపాంగజనితము) 
అంకురము అగును, 

శిరో వక్షః కరః పార్చ్వః కటిశ్చరణ ఇత్యపి । 

అంగాన్యేతాని नीरः షడేన కథితాని హి ॥ 6 ॥ 
ప్రతిపదార్థము : శిరః = శిరస్సు; వక్షః = ఉరస్సు; కరః = హస్తము; रेः = 
పార్భ్యము; కటిః = నితంబము (నడుము); చరణః =పొదము; ఇతి = అని; ఏతాని 
అంగాని = ఈ అంగములు; షట్‌ ఏవ = ఆరు (6); కథితాని = చెప్పబడినవి. 
తాత్పర్యము : శిరస్సు, ఉరస్సు, హస్తము, పార్మ్యము, నితంబము (నడుము), పాదము 
అని అంగములు ఆరు (6) చెప్పబడినవి. 


212 


తత్ర త్రయోదశవిధం శిరో వక్షస్తు పంచధా । 

హస్తభేదాశ్ళ్చతుష్షష్టిర్హస్తచారా త్రిధా మతా ॥ 7 ॥ 
'ప్రతిపదార్థము : తత్ర = అందు; శిరః = శిరస్సు; (త్రయోదశవిధం = పదమూడు 
విధములు; వక్షం = ఉరస్సు; పంచధా = ఐదువిధములు; హస్తభేదాః = హస్తభేదములు; 
అరువది నాల్గు; హస్తచారాః = హస్తప్రచారములు; (త్రిధా = 
మూడువిధములు. 





తాత్సర్యము : అందు శిరస్సు పదమూడు విధములు, ఉరస్సు ఐదువిధములు, 
హస్తభేదములు అరువది నాలుగు, హస్తప్రచారములు మూడువిధములు. 


చతుర్దాహస్తకరణం హస్తకర్మాణి నింశతిః । 

పా(ర్ఫ్వే?ర్భ్వం) తు పంచధా తద్వత్‌ కటి: పాదస్తు షడ్విధః ॥ 8 ॥ 
ప్రతిసదార్థము : హస్తకరణం = హస్తకరణము; చతుర్ధా = నాల్గువిధములు; హస్తకర్మాణి 
= హస్తకర్మలు; వింశతి: = ఇరువది; పారం = పార్యము; పంచధా = ఐదువిధములు; 
सलु = అట్టే కటిః = _కటిప్రదేశము (నితంబము) (నడుము); షడ్విధ: = 
ఆరువిధములు. 
తాత్సర్యము : హస్తకరణము నాల్గువిధములు, హస్తకర్మలు ఇరువది, तेषु 
ఐదువిధములు అట్టే కటిప్రదేశము (నితంబము) (నడుము) ఆరువిధములు. 


ఉపాంగాని భ్రువౌ నేత్రే నాసాగండస్ట్రలా(ధరాః) । 

చిబుకం చేతి షట్‌ ప్రాహుర్పత్తనిద్యావిశారదాః ॥ 9 ॥ 
ప్రతిసదార్థము : (భ్రువౌ = కనుబొమలు; నే(త్రే = నేత్రములు; నాసా = ముక్కు; , 
గండస్టలాధరా = కపోలము(లు) అధరములు; చిబుకంచ = చిబుకమును; షట్‌ 
ఉపాంగాని ప్రాహుః = ఆరు ఉపాంగ్రములుగా చెప్పుచున్నారు. 
తాత్పర్యము : కనుబొమలు, నేత్రములు, ముక్కు, గండస్సల కపోలము (లు) 
అధరములు, చిబుకమును ఆరు ఉపాంగములుగా చెప్పుచున్నారు. 

భ్రూకర్మ సప్తధా తత్ర షట్‌త్రింశద్‌ దృష్టయః స్మృతాః । 

తారా ననవిధా తద్వత్‌ పుటకర్మ సమీరితమ్‌ ॥ 10 ॥ 


ప్రతిపదార్థము : (భ్రూకర్మ = కనుబొమల (క్రియ; సప్తదా = ఏడువిధములు; దృష్టయః 


213 


= దృష్టులు; షట్‌త్రింశత్‌ = (36) ముప్పదిఆరు భేదములుగా; స్మృతాః = చెప్పబడినవి; 
తారా నవవిధాః = తారకలు తొమ్మిదివిధములు; తద్వత్‌ = అట్టే; పుటకర్మ = 
కనురెప్పలు; (క్రియ; నవవిధాః = తొమ్మిదివిధములు; సమీరితమ్‌ = చెప్పబడినవి. 





తాత్పర్యము : కనుబొమల (క్రియ ఏడువిధములు, దృష్టులు (36) ముప్పదిఆరు 
భేదములుగా చెప్పబడినవి. తారకలు తొమ్మిదివిధములు. అట్టే కనురెప్పలక్రియ 
తొమ్మిదివిధములు చెప్పబడినవి. 


భనంతి దర్శనాన్యష్టా నాసాగండస్థలాధరాః । 
ప్రత్యేకం షడ్విధా జ్ఞేయాళ్చి(న్గు?బు)కం సప్తధా నుతమ్‌ ॥ 11 ॥ 


ప్రతివదార్దము : దర్శనాని = దర్శనములు; అష్టా = ఎనిమిది విధములు; 
నాసాగండస్టలాధరా = నాసిక గండస్థలములు, అధరములు; ప్రత్యేకం = ఒక్కొక్కటిగా; 
షడ్విధా = ఆరేసి విధములు; చిబుకం సప్రధామతమ్‌ = చిబుకము ఏడు విధములుగా 
సమ్మతము. 
తాత్సర్యము : దర్శనములు ఎనిమిదివిధములు. నాసిక, గండస్ట్థ్రలములు, అధరములు 
ఒక్కొక్కటిగా ఆరేసి విధములు. చిబుకము ఏడు విధములుగా సమ్మతము. 

ప్రత్యంగాని పునరీవా బాహూసృష్టం తథోదరమ్‌ । 

ఊరూ జంఘాయుగం చేతి షడుక్తాని మనీషిభిః ॥ 12 ॥ 
ప్రతిపదార్థము ९ ४ = మెడ; బాహూ = బాహువులు; సృష్టం = పృష్టము; ఉదరం = 
ఉదరము; ఊరూ = తొడలు; జంఘా యుగం = జంఘలు (పిక్కలు); ఏతాని షట్‌= 
ఈలఅరును; ప్రత్యంగాని ఉక్తాని = ప్రత్యంగములుగా చెప్పుబడినవి. 
తాత్సర్యము : మెడ, బాహువులు, పృష్ణము, ఉదరము, తొడలు, జంఘలు (పిక్కలు) 
ఈఆరును (ప్రత్యంగములుగా చెప్పబడినవి. 

తతో గ్రీవా నవవిధా బాహవో దశ సంచ చ | 

పృష్టం త్రిధోదరం సంచ ఊరూ జంఘే చ సంచధా ॥ 13 ॥ 
ప్రతిపదార్థము : (గ్రీవా = మెడ; నవవిధా = తొమ్మిది విధములు; బాహవః = బాహువులు; 
దశ పంచచ = పదిహేనువిధములు; పృష్టం (త్రిధా = పృష్టము మూడువిధములు; 
ఊరూ జంఘేచ = ఊరువులు, జంఘములును; పంచధా = ఐదేసి విధములు. 


214 


తాత్సర్యము : మెడ తొమ్మిదివిధములు. బాహువులు పదిహేను విధములు. పృష్ట్రము 
మూడు విధములు. ఊరువులు, జంఘములును ఐదేసి విధములు. 

స్థానాని ననధా చార్యో ద్వాత్రింశన్మండలాని తు । 

వింశతీ రేచకాశ్ళెన చత్వారః కరణాని తు ॥ 14 ॥ 


ప్రతిపదార్థము : నవధా वषो = స్థానములు తొమ్మిది విధములు; మండలాని 
ద్వాత్రింశత్‌ = మండలములు ముప్పదిరెండు విధములు; రేచకాః వింశతి: = రేచకములు 
ఇరువది; చత్వారః =నాలుగు; రేచక్సా్భైవ = రేచకములు ఇరువదినాల్లు. 


తాత్పర్యము క్ష స్థానములు తొమ్మిదివిధములు, మండలములు ముప్పదిరెండు 
విధములు, రేచకములు ఇరువది నాలుగు. 


శతమష్టోత్తరం త్వంగహారా. ద్వాత్రింశదీరితాః । 

నా(న్యే?ట్యే) నృత్యే చ నృత్తే చ నియుద్దే చ యథోచితమ్‌ ॥ 15 ॥ 
ప్రతిపదార్థము : కరణాని = కరణములు; శతం అష్టోత్తరం = నూట ఎనిమిది; 
అంగహారాః = అగహారములు; ద్వాత్రింశత్‌ = ముప్పదిరెండును; నాట్యే = నాట్యమందు; 
నృత్యే = నృత్యమందు; ~ = నియుద్దమందును; యథోచితం = 
యధథార్హ్షముగా; ఈరితాః = చెప్పబడినవి. 
తాత్సర్యము : కరణములు నూటయెనిమిది. అంగహారములు ముప్పదిరెండును, 
నాట్యమందు నృత్యమందు నియుద్ధ్దమందును యథార్హముగా చెప్పబడినవి. 

ఇత్యాంగాభినయా: సర్వే ప్రయోజ్యాస్తు విచక్షణైః । 

అంగం విక్షేపమాత్రం చ యత్‌ తాలలయసంశ్రయమ్‌ ॥ 16 ॥ 
ప్రతిపదార్థము : ఇతి = ఈషప్రకారమైన; సర్వే అంగాభినయాః = అంగాభినయము 
లన్నియు; ప్రయోజ్యా: = ప్రయోగింపదగినవి; యత్‌ తాలలయసంక్రయం = తాల 
లయములనా(శ్రయించిన; అంగవిక్షేపమా(త్రం = అంగవిక్షేపమా(త్రమైన; నృత్యం = 
నృత్యమేదికలదో; 
తాత్సర్యము : ఈ |ప్రకారమైన అంగాభినయములన్నియు (ప్రయోగింపదగినవి. తాల 
లయములనాశ్రయించిన అంగవిక్షేపమా'త్రమైన నృత్యమేదికలదో; 

నృత్యం దేశాశ్రయత్వేన బహుధా తత్‌ ప్రక్రీర్తితమ్‌ । 

శిరాంసి నన వక్షాంసి చత్వారి కథితాని చ ॥ 17 ॥ 


215 


ప్రతిపదార్థము : తల్‌ = అది; దేశాశ్రయత్వేన = దేశాశ్రయము(గా)చేత; 
బహుదాపరికీర్తితం = అనేక విధములుగా చెప్పబడినది; శిరాంసి = శిరస్సులు; నవ= 
తొమ్మిది; వక్షాంసి = ఉరములు; చత్వారి కథధితాని = నాలుగును చెప్పబడినవి. 
తాత్పర్యము : అది దేశాశ్రయము(గా) చేత అనేక విధములుగా చెప్పబడినది. 
శిరస్సులుతొమ్మిది, ఉరములు నాలుగును చెప్పబడినవి. 

చతుషష్టిః కరాః ప్రోక్తా: సా(ద్యం?ర్భ్య్యం) తచ్చ చతుర్విధమ్‌ । 

కటి: పంచవిధా తద్వత్‌ పాడ: పంచవిధః స్మృతః ॥ 18 ॥ 
ప్రతిపదార్థము : కరాః = హస్తములు; చతుష్ణస్టిః ప్రోక్తా: = అరువది నాల్లు చెప్పబడినవి; 
పారం చతుర్విధం = పార్య్వములు నాల్గువిధములు; కటిః పంచవిధా = కటి 
ఐదువిధములు; తద్వత్‌ = అట్టే, పాదః = పాదము; పంచవిధః = ఐదువిధములు. 
తాత్సర్యము : హస్తములు అరువది నాల్గు చెప్పబడినవి. పార్ట్వమునాల్లువిధములు. 
కటి ఐదు విధములు. అట్లే పాదము ఐదువిధములు. 

ఆకంపితం కంపితం చ ధుతమాధుతమేవచ । 

అవధూతం చాంచితం చ నిహంచితమతాపరమ్‌ ॥ 19 ॥ 
ప్రతిపదార్థము : ఆకంపితం = ఆ కంపితము; కంపితం చ = కంపితమును; ధుతం= 
ధుతమును; ఆధూతం = ఆధూతము; అవధూతం = అవధూతమును; అంచితం= 
అంచితము; నిహంచితం = నిహంచితము; అథ = తరువాత; అపరం = మరియొకటి. 


తాత్సర్యము : ఆకంపితము, కంపితమును, దుతమును, ఆధూతము, అవధూతమును 
అంచితము, నిహంచితము తరువాత మరియొకటి. 
ఉల్లిప్తాధోగతం చేతి శిరాంస్యాహుర్మనీషిణ: । 
प బుజు ॥ 20 ॥ 
ప్రతిపదార్థము : श्यते, = वदः అధోగతంచ = అధోగతమును అని; శిరాంసి = 
శిరోభేదములను; ఆహుః = చెప్పుచున్నారు. 
తాత్పర్యము : वद అధోగతమును అని శిరోభేదములను చెప్పుచున్నారు. 
పృచ్చాసంజ్ఞాస్వభానోక్తినిర్దేశావహనాదిషు । 
ద్రుతం తదేవ బహుశః కృతం స్యాత్‌ కంపితం శిరః ॥ 21 ॥ 


216 


ప్రతివదార్థము : పృచ్భాసంజ్ఞాస్వభావోక్తినిర్దే శావహనాదిషు = (ప్రశ్నసంజ్ఞచేయుట, 
సహజభాషణము, నిర్దేశము, ఆవాహనములందు; తదేవ = ఆశిరమునే; ద్రుతం = 
త్వరితముగా; బహుశః = అనేకపర్యాయములు; కృతం స్యాత్‌ = చేసినయెడల; కంపితం 
శిరఃస్యాత్‌ = కంపితమగును. 
తాత్పర్యము : (ప్రశ్చసంజ్ఞచేయుట, సహజభాషణము, నిర్ణేశము ఆవాహనములందు 
ఆ శిరమునే త్వరితముగ అనేక పర్యాయములు చేసిన యెడల కంపతిశిరమగును. 
వితర్కరోషవిజ్ఞాన ప్రతిజ్ఞాతర్ణనాదిషు । 
ధుతం శిరః శనైతిర్యక్‌ శిరసో రేచనం సకృత్‌ ॥ 22 ॥ 
ప్రతిపదార్థము : వితర్కరోపవిజ్ఞాన (ప్రతిజ్ఞాతర్ణనాదిషు= వితర్కము, రోషము, విజ్ఞానము, 
ప్రతిజ్ఞ, భయపెట్టుట మొదలగు వాటియందు; సకృత్‌=ఒకసారి; శనైః:= మెల్లగ; 
తిర్యక్‌=అడ్డముగ; శిరసః రేచనం=తలనాడించుట; ధుతం స్యాత్‌=ధుతమగును. 
తాత్సర్యము : వితర్కము, రోషము, (ప్రతిజ్ఞ, భయపెట్టుట మొదలగు వాటియందు 
విజ్ఞానము, ఒకసారి మెల్లగ అడ్డముగ తలనాడించుట ధుతమగును. 
పార్వావలోకనే कठं నిషేధే విస్మయాదిషు । 
సకృత్‌ తిర్యక్‌ సముత్లిప్తమాధూతం నుస్తకం మతమ్‌ ॥ 23 ॥ 
ప్రతిపదార్థము : సకృత్‌ = ఒకసారి; పార్మ్యావలోకనే = ప్రక్కకు చూచుటయందు; 
ఖేదే = దుఃఖమందు; నిషేధే = నిషేధమందు; విస్మయాదిషు = ఆశ్చర్యము మొదలగు 
వాటియందు; శనైః = మెల్లగా; తిర్యక్‌ = అడ్డుగా; సముత్‌క్షిప్తం = ఎత్తబడినయెడల; 
ఆధూతం నుతం = ఆధూతముగా సమ్మతము. 


తాత్పర్యము : ఒకసారి ప్రక్కకుచూచుటయందు దుఃఖమందు నిషేధమందు, 
ఆశ్చర్యము మొదలగు వాటియందు మెల్లగా అడ్డుగా శిరస్సు ఎత్తబడిన యెడల 
ఆధూతముగ సమ్మతము. 

పార్మ్వస్థితోర్య సం|ప్రేక్షణాత్మసంభావనాదిషు । 

ఏీకదాదోగ (సం?తిం) ప్రాప్తమవధూతం విచింతనే ॥ 24 ॥ 
ప్రతిపదార్థము పార్య్వస్టితమును, ఊర్ష్యసంపేక్షణము, ఆత్మసంభావనము, 
'మొదలగువాని యందు; మస్తకం = శిరస్సు; విచింతనే = ఆలోచించుటయందును; 
అధః = (క్రిందుగను; తిర్యక్‌ = అడ్డుగను; ఏకదా = ఒకప్పుడు; అధోగతిం (ప్రాప్తం = 


217 


అధోగమనమును పొందిన (క్రిందకు వంచిన; శిరః = శిరస్సును; అవధూతం విదుః= 
అవదూతముగా తెలియుదురు. 


తాత్పర్యము : పార్య్వస్థితము, ఊర్ణ్యసం(పేక్షణము, ఆత్మసంభావనము మొదలగువాని 
యందు ఒకప్పుడు అధోగమనము పొందిన శిరస్సును అవధూతముగ తెలియదురు. 
అధస్తిర్య క్‌బిలస్థాది ప్రేక్షాతాదిషు(?) లక్ష్యతే । 
అచింతం (గ్రీనముత్‌క్షీస్తం (?) బాహుశీర్షం నిహంచితం ॥ 25 ॥ 
ప్రతిపదార్థము : విచింతనే = ఆలోచించుటయందు; అధః = (క్రిందుగను; తిర్యక్‌ = 
అడ్డముగను; బిలస్థాది = బిలమందున్నట్టియు; (ప్రేక్ష్యతాదిసు = చూడదగినవి మొదలైన 
వాటియందు; (గ్రీవం = మెడను; ఉత్‌క్షిప్తం = ఎత్తినయెడల; అంచితం స్యాత్‌ = 
అంచితశిరమగును; బాహుశీర్షం = అంసమును (కలిగియున్నట్టుగ); = = 
ఒకవైపునకెత్తిన; నిహంచితం భవేత్‌ = నిహంచితమగును. 
తాత్పర్యము : ఆలోచించుటయందు (క్రిందుగను, అడ్డముగను బిలమందున్నట్టియు 
చూడదగినవి మొదలైన వాటియందు మెడను ఎత్తినయెడల అంచితశిరమగును,. - 
అంసమును (కలిగియున్నట్లుగ) ఒకవైపునకెత్తినచో నిహంచితమగును. 
గర్వే స్తంభే చ కాంతానాం నానా శృంగారవృత్తిసు । 
సమ్యగున్ముఖముత్లిప్రం ఊర్యసంప్రేక్షణాదిసు ॥ 26 ॥ 
ప్రతిపదార్థము : గర్వే = గర్వమందును; స్తంభే చ = స్తంభమందును; కాంతానాం = 
ప్రీలయొక్క; నానాశృంగారవృత్తిషు = అనేక శృంగార వ్యాపారములయందు; ` 
ఊరసం[ప్రేక్షణాదిషు = ఊర్హ్యమునకు చూచుట మొదలగువానియందు; సమ్యక్‌ = 
బాగుగా; ఉన్ముఖం = ఎదురుగా; कद्वत = ఎత్తబడిన శిరమును; ఉత్‌క్రిప్రంస్యాత్‌= 
ఉత్‌క్షిప్తశిరమగును. 
తాత్పర్యము : గర్వమందును, స్తంభమందును (స్తీలయొక్క అనేక శృంగార 
వ్యాపారములందు ఊర్ణమునకు చూచుట మొదలగువానియందు బాగుగా ఎదురుగా 
ఎత్తబడిన శిరమును ఉత్లిస్తశిరముగును. 


అధోగతనుధోనక్రం లజ్ఞాధః ప్రేక్షణాదిషు । 
న 


॥ ఇతి శిరాంసి నన 





218 


'ప్రతిపదార్థము : లజ్ఞాధః ధ్రీక్షణాదిషు = సిగ్గు, క్రిందికి చూచుట మొదలగువానియందు; 
అధోవక్రం = ముఖమును (శిరస్సు)క్రిందుగా వంచినచో; అధోగతం స్యాత్‌ = 
అధోగతశిరమగును; సమం = సమము; ఉద్దహితం = ఉద్వహితము; నిర్మగ్నం = 
నిర్మగ్నము; 'ప్రకంపితం = (ప్రకంపితము; ఇతి = అని; 
తాత్పర్యము : సిగ్గు, (క్రిందికిచూచుట మొదలగువానియందు ముఖమును 
(శిరస్సు) క్రిందుగా వంచినచో అధో గతశిరమగును. సమము ఉద్వహితము నిర్మగ్ష్నము 
ప్రకంపితము అని; 

వక్షశ్చతుర్విదం ప్రోక్తం నాట్యవిద్యావిశారదైః । 

సములైరంగవిన్యాసై: (?)సమై: సౌష్టనసంయుతైః ॥ 28 ॥ 
ప్రతిపదార్థము : నాట్యవిద్యావిశారదైః: = నాట్యవిద్యనెటీ గిన పండితులచే; వక్షః = 
ఉరము; చతుర్విధం (ప్రోక్తం = నాల్గువిధముగా చెప్పబడినది; సమలైః = సమములైన 
(యోగ్యమైన); సౌష్టవసంయుతైః = సౌష్టవములతోను కూడినట్టి; అంగవిన్యాసైః = 
అంగవిన్యాసములతో; 
తాత్సర్యము : ఉరము నాల్లునిధములుగా చెప్పబడినది. సమములైన (యోగ్యమైన) 
సౌష్టవముతోను కూడినట్టి అంగవిన్యాసములతో; 

స్వభావస్థితం వక్షః సనునామ్నూ ప్రకీర్తితమ్‌ । 

ఉద్వాహితం స్యాదుద్గతం జృంభమాణోచ్చ్వసనాదిషు ॥ 29 ॥ 
ప్రతిపదార్థము : స్వభావస్థితం స్వతః సిద్ద = (ఎట్టి వికృతిని పొందనివిధముగా) స్వతసిద్ద 
ముగనున్న; వక్షః = ఉరస్సు; సమనామ్నా 'ప్రకీర్తితం = సమహృదయమనబడును; 
జృంభమాణోచ్చ్యసనాదిషు = ఆవలింత, ఉచ్చాసములందు; ఉద్గతం = ఊర్ష్యగతమైన 
యెడల; ఉద్వాహితం స్యాత్‌ = ఉద్వాహితహృదయ ప్రభేదమగును. 
తాత్పర్యము : స్వతః సిద్దముగనున్న (ఎట్టివికృతిని పాందనివిధముగా) ఉరస్సు 
సమహృదయమనబడును. ఆవలింత, ఉచ్చాసములందు ఊర్ష్యగతమైనయెడల, 
ఉద్యాహితహృదయ ప్రభేదమగును. 

ప్రోన్నతం ప్రోన్నతాంగం చ నిర్ఫుగ్నం గర్వితాదిషు । 

నిరంతరోర్హ్యనిక్షేపై: ప్రకంపం హసితాదిషు ॥ 30 ॥ 


219 


ప్రతిపదార్థము : ప్రోన్ష్నతాంగం = |ప్రోన్నతమైన అవయవములు గలదియు; 166 
= గర్వము మొదలగు గుణములందు; (ప్రోన్నతం = ఉన్నతమైనదియు; నిర్భుగ్నం 
స్యాత్‌ = నిర్భుగ్నహృదయమగును; హసితాదిషు = నవ్వు మొదలగు వాటియందు; 
నిరంతర ఊర్ల్వవిక్షేపై: = అధికముగా పైకదలికలచే; (ప్రకంపం స్యాత్‌ = |ప్రకంప 
'ప్రభేదమగును. 


తాత్సర్యము : (ప్రోన్నతమైన అవయవములుకలదియు గర్వము మొదలగు గుణము 
లందు ఉన్నతమైనదియు నిర్భుగ్నహృదయముగును. నవ్వుమొదలగు వాటియందు 
అధికముగా పైకి కదలికలచే (ప్రకంప(ప్రభేదమగును. 


॥ వక్షాంసి చత్వారి ॥ 

జ్యేష్ట్థాంగుస్టాభిధానాద్యా తర్దనీ స్యాత్‌ ప్రదేశినీ । 

నుధ్యమా నుధ్యమా తుర్యానామికాంత్యా కనీయసీ ॥ 31 ॥ 
ప్రతిపదార్థము : ఆద్యా = మొదటిదైన; జ్యేష్టా = పెద్దదియగుద్రేలు; అంగుష్టాభిధానా= 
అంగుష్టమను పేరుకలది; తర్ణనీ ప్రదేశినీ స్యాత్‌ = చూపుడు |ప్రేలు ప్రదేశినియగును; 
మధ్యమా = మద్యనుండునది; మధ్యమా స్యాత్‌ = మధ్యమమగును; తుర్యా = 
నాల్గవది; అనామికా = అనామికయు; అంత్యా = చివరిది; కనీయసి స్యాత్‌ = కనీయసి 
యును అగును. 


తాత్సర్యము : మొదటిదైన పెద్దదియగు (వ్రేలు అంగుష్ట్రమును పేరుకలది. చూపుడు వ్రేలు 
'ప్రదేశియగును. మధ్యనుండినది మధ్యమమగును. నాల్గవది అనామికయు చివరిది 
కనీయసియును అగును. 


మణిబంధాహ్వయః పాణిమూలం కూర్చరముచ్యతే । 

బాహుమధ్యం తయోర్మధ్యం ప్రకోష్టోం౭సో భుజాశిరః ॥ 32 ॥ 
'ప్రతిపదార్థము : పాణిమూలం మణిబంధాహ్వయ:ః = హస్తమూలము మణిబంధము; 
బాహుమధ్యం కూర్చ్పురం = బాహుమధ్యము కూర్పురము; తయోః మధ్యం = 
మణిబంధ ~ కూర్చురములమధ్య భాగము; ह = |ప్రకోష్టము; అసౌ = ఇది; 
భుజాంశిరః = భుజము, శిరస్సు. 


తాత్సర్యము : హస్తమూలము మణిబంధము బాహుమధ్యము కూర్చురము. మణిబంధ 


220 


కూర్చరముల మధ్యభాగము ప్రకోష్ణము. ఇది భుజము శిరస్సు. 


అంసకూర్పరయోర్మధ్యం ప్రకాండం పండితా విదుః । 
అవతానము (థో?ధో) వక్రం తలముత్తానముత్తలమ్‌ ॥ 33 ॥ 


ప్రతిపదార్థము : అంసకూర్చరయో: మధ్యం = అంస- కూర్పురములమధ్యభాగము; 
ప్రకాండం విధుః = ప్రకాండముగా తెలియుదురు; అధోవక్రం = (క్రిందికి 
ముఖమువంచిన; అవతానం = అవతానమును; ఉత్తానమల్‌ = ఊర్ణ్యమును 
కల్లియుండుట; తలం = తలము. 


తాత్పర్యము : అంస -కూర్చరముల మధ్యభాగము (ప్రకాండముగా తెలియుదురు. 
'క్రిందికి- ముఖమువంచిన అవతానమును, ఊర్ణ్యమును కల్గియుండుట తలము. 

అంచితం స్యాత్‌ ప్రసారితం కుంచితం తూససంహృతమ్‌ । 

ఆవిద్ధమంతః సంభ్రాంతమపవిద్దో విపర్యయాత్‌ ॥ 34 ॥ 

॥ ఇతి పరిభాషా ॥ 

ప్రతిపదార్థము : (ప్రసారితం = (ప్రసారితమైన దానిని (వ్యాపించిన); అంచితం = 
అంచితమనియు; ఉపసంహృతం = ముడవబడినదానిని; కుంచితం = కుంచితమనియు 
అందురు; అంతః సంభ్రాతం ఆవిద్దంస్యాత్‌ = అంతసం(భ్రామైనది (లోపలతొట్రుపాటు 
కలది) ఆవిద్దము; విపర్యయాత్‌ = దానికి విపరీతమైన యెడల; అపవిద్దం = 
అపవిద్దమగును. 


తాత్సర్యము : (ప్రసారితమైన దానిని (వ్యాపించిన) అంచితమనియు ముడవబడిన 
దానిని కుంచితమనియు అందురు.అంతసం'భ్రాతమైనది (లోపలతొట్రుపాటుకలది) 
అవిద్దము దానికి విపరీతమైన యెడల అపవిద్దమగును. 

పతాకస్తిపతాకశ్చ కర్తరీ చతురస్తథా । 

హంసపక్ష్యో ఒర్దచంద్రశ్చ సర్పాస్యో మృగశీర్షకః ॥ 35 ॥ 


ప్రతిపదార్థము : పతాకః = పతాకహస్తము; (త్రిపతాకః = త్రిపతాకము; చతురః 
చతురము; హంసపక్షః = హంసపక్షము; అర్హచం!ద్రః = అర్హచంద్రము; సర్పాస్యః 
ద = म॑ Bae) 
సర్పముఖము;మృగశీర్షకః = మాగశీర్లము గలది; 
ల షు లప 





తాత్పర్యము : పతాకహస్తము (త్రిపతాకము చతురము హంసపక్షము అద్దచం(ద్రము 


221 


సర్పముఖము మృగశీర్షము గలది; 


అరాలఃశుకతుండశ్చ సందంశో (భ్రమరః కరః । 
పద్మకోశస్తూర్లనాభో ఒలపద్యో ముకులః కరః ॥ 36 ॥ 


ప్రతిపదార్థము : అరాలః = అరాలహస్తము; శుకతుండః = శుకతుండము; సందంశః 
= సందంశము; తూర్లనాభః = తూర్లనాభము; అలపద్యః = అలపద్మము; ముకులః 
కరః = ముకులహస్తము 
తాత్సర్యము : అరాలహస్తము, శుకతుండము, సందంశము, తూర్లనాభము, 
అలపద్య్మము, ముకులహస్తము. 

హంసాస్యహస్తః కాంశూలః స్యాన్ఫుష్టిః శిఖరః కరః । 

కపిత్థః కటకాస్యశ్చ సూచ్చాస్యస్తాచూడకః ॥ 37 ॥ 
ప్రతిపదార్థము : హంసాస్యహస్తః = హంసాస్యహస్తము; కాంశూలః = కాంశూలము; 
ముష్టి = ముష్టికరము; శిఖరః కరః = శిఖరహస్తము; కపిత్ణః = కపిత్భము; కటకాస్యః= 
కటకాస్యము; సూచ్యాస్యః = సూచీముఖహస్తము; తామ్రచూడకః = తామ్రచూడము. 





తాత్పర్యము : హంసాస్యహస్తము, కాంశూలమ, ముష్టికరము; శిఖరహస్తము, కపితము, 
కటకాస్యము, సూచీముఖహస్తము, తామ్రచూడము. 

చతుర్వింశతిరిత్యేనవమసంయుతకరా యుతః । 

ప్రత్యేకం నాట్యలోకే చ వర్తతే౬భినయాశ్రయః ॥ 38 ॥ 
ప్రతిపదార్థము : ఇతి =అని; ఏవం = ఈవిధముగా; అసంయుతకరాః చతుర్పింశతిః 
= అసంయుతకరములు ఇరువది నాల్లు; (ప్రత్యేకం = ప్రత్యేకముగా; నాట్యలోకే = 
నాట్యలోకమునందు; అభినయాశ్రయః వర్తతే = అభినయాశ్రయత్వమగుచున్నవి. 
తాత్సర్యము : అని ఈవిధముగా అసంయుతకరములు ఇరువదినాల్లు. ప్రత్యేకముగా 
నాట్యలోకమునందు అభినయాశ్రయత్వమగుచున్నవి. 

ఆద్యాఖ్యా కుంచితా కించిత్‌ తర్దన్యాద్యాః ప్రసారితాః । 

పతాక: సాతసంక్షోభవారణే వాదనాదిషు ॥ 39 ॥ 
ప్రతిపదార్థము : ఆద్యాఖ్యా = అంగుష్టము, కించిత్‌ కుంచితా = కొంచెము 


222 


కుంచితమగును; తర్ణన్యాద్యాః = తర్ణనిమొదలగునవి; ప్రసారితాః = ప్రసారితమగును; 
పాతనంక్షోభవారణే = నివతన సంక్షోభవారణములందు; వాదనాదిషు = 
వాదనాదులందు; పతాకః = పతాక హస్తమగును. 

తాత్పర్యము : అంగుష్టము కొంచెము కుంచితమగును. తర్జనిమొదలగునవి 
ప్రసారితమగును. నిపతన సంక్షోభవారణములందు వాదనాదులందు పతాకహస్త 
మగును, 


పతాకేఒనామికా వక్రా త్రిపతాకో౭(శ్రుమార్డనే । 
లలాటరచనా ద్రవ్యసంస్పర్శనాచమనాదిషు ॥ 40 ॥ 


ప్రతిపదార్థము : పతాకే = పతాకహస్తమందు; అనామికా = అనామిక; (ఉంగరపు ద్రేలు); 
వ(క్రా = వ(క్రమైనయెడల; |త్రిపతాకః = (త్రిపతాకహస్తమగును; అ(శ్రుమార్డనే = కన్నీటిని 
తుడుచుటయందును; లలాటరచనా (ద్రవ్యసంస్పర్శనాచమనాదిషు = లలాటరచన 
'ద్రవ్యసంస్పర్శనము ఆచమనము మొదలగువాటియందు ప్రయోగింపదగినది. 
తాత్పర్యము : పతాకహస్తమందు అనామిక (ఉంగరపు వ్రేలు) వక్రమైనయెడల త్రిపతాక 
హస్తమగును, కన్నీటిని తుడుచుటయందును లలాటరచన, = 
ఆచమనము మొదలగువాటియందు (ప్రయోగింపదగినది. 


యద్యటత్ర తర్ణనీ మధ్యాపరభాగావలోకినీ । 

కర్తర్యా(ద్యో?భ్యో) వితర్కే స్యాద్‌ దంష్ట్రయోర్డర్మనాదిషు ॥ 41 ॥ 
ప్రతిపదార్థము : అ(త్ర = ఈ (త్రిపతాకహస్తమందలి; తర్ణనీ = చూపుడు వ్రేలు; 
మధ్యాపరభాగావలోకినీ యది = మధ్య్రేలివెనుకభాగమును చూచిన (త్రిప్పి) నట్టున్నచో; 
కర్తర్యాఖ్య: స్యాత్‌ = కర్తరీహస్తమగును; వితర్కే = తర్కమందు; దంష్టయో: దర్శనాదిషు 
= కోరలను చూపుటమొదలగు వానియందు ప్రయోజ్యము. 
తాత్సర్యము : ఈ (త్రిపతాకహస్తమందలి చూపుడు[వేలుమధ్య(వ్రేలి వెనుకభాగమును 
చూచిన (తిప్పి)నట్టున్నచో కర్తరీహస్తమగును. తర్కమందు కోరలను చూపుట 
మొదలగు వానియందు ప్రయోజ్యము. 

పతాకే ఒనామికామూలస్థాగ్రో ఒంగుష్టః కనీయసీ । 

పృష్టభాగాచ్చతురస్త్యల్సేనోకేతౌ నయనాదిషు ॥ 42 ॥ 
ప్రతిపదార్థము : పతాకే = పతాకమందు; అనామికామూలస్మా గ్రాంగుష్టు = ఉంగరపు 
8 మొదటినున్నట్ల్టుగ అగ్రాంగుష్టము కనీయసీ పృష్టభాగా = చిటికెన ద్రేలునకు 


223 


వెనుక యగునట్టుఉన్నచో; చతురః = చతురహస్తమగును; అల్చేనోకేతౌ = 
స్వల్పమందును; నయనాదిషు = నేత్రాదులందును ప్రయోజ్యము. 
తాత్సర్యము : పతాకమందలి ఉంగరపు |వ్రేలిమొదటినున్నట్టుగ చిటికెనవ్రేలునకు 
వెనుకయగునట్టు ఉన్నచో చతురహస్తమగును. స్వల్పమందును నేత్రాదులందును 
ప్రయోజ్యము. 

హంసపక్షః పతాకే చేత్‌ పృష్టగా స్యాత్‌ కనీయసీ । 

భోజనే స్పర్భనే లేపే దూరసందేశనాదిషు ॥ 43 
ప్రతిపదార్హము : పతాకే = పతాకమందు; హంసపక్షః చేత్‌ = హంసపక్షమున్నయెడల; 
కనీయనీ = చిటికెనవేలు; పృష్టగా స్యాత్‌ = వెనుకనుండును; భోజనే = భోజనమందు; 
స్పర్శనే = స్పర్శ్భయందు; లేపే = లేపనమందు; దూరసందేశనాదిషు = దూరసందేశము 
మొదలగువాని యందు; 
తాత్సర్యము : పతాకమందు హంసపక్షమున్నయెడల చిటికెనవేలు వెనుకనుండును. 
భోజనమందు, స్పర్శయందు, లేపనమందు, దూరసందేశము మొదలగు వానియందు; 

ఆద్యాపస్ఫత్య వ(క్రాద్యాశ్చాపనత్‌ కుంచితా యుతాః (2) । 

స ఉక్త(అ?స్ట్య)ర్హచం ద్రాఖ్యశ్చం ద్రలేఖాదిదర్భనే ॥ 44 ॥ 
ప్రతిపదార్థము : ఆద్యాపసృత్య = (బ్రొటన్రేలు ప్రక్కకు (వెనుకకు) త్రిప్పి; వ(క్రాద్యాః 
= మిగిలివ్రేళు; చాపవత్‌ = ధనస్సువలె; కుంచితాయుతాః = కుంచించబడునో; సః= 
అది; అర్హచంద్రాస్యః ఉక్తః = అర్థ్హచంద్రహస్తముగా చెప్పబడినది; చంద్రలేఖాదిదర్శనే= 
చంద్రలేఖ మొదలగువాటియందు ప్రయోజ్యము 
తాత్పర్యము : (బ్రొటనద్రేలుప్రక్కకు (వెనుకకు)త్రిప్పి 2908569 ధనస్సువలె 
కుంచించబడునో అది అర్హచం[ద్రహస్తముగా చెప్పబడును. చం(ద్రలేఖమొదలగు వాటి 
యందు ప్రయోజ్యము. 

యద్యర్దేందౌ యుతాః సర్వా అంగుళ్యః సర్పశీర్షకః । 

భుజంగనుగతౌ తోయసేచనాలాలనాదిషు ॥ 45 ॥ 
ప్రతిపదార్థము : అర్హేందౌ = ఆర్దేందుహస్తమందు; సర్వా అంగుళ్యః యుతా యది = 
०२१९७९२ యున్నచో; సర్పశీర్షకః = సర్బశిరోహస్తమగును; భుజంగమగతౌ = 
పామునడకయందు; తోయసేచనాలాలనాదిషు = జలఫేచనము, లాలనచేయుట 
మొదలగువానియందు ప్రయోజ్యము. 


224 


తాత్సర్యము : అర్థేందుహస్తమందు जठ కలిసి యున్నచో సర్పశిరోహస్తమగును. 
పామునడకయందు జలసేచనము, లాలన చేయుట మొదలగువానియందు 
ప్రయోజ్యము. 
wt 9 

జ్యేష్టాకనిష్టే ప్రోక్షిప్తే యద్యస్మిన్‌ మృగశీర్షకః । 

స్యోల్లాసనాక్షవిక్షేపస్వేదాపనయనాదిషు ॥ 46 ॥ 
ప్రతిపదార్థము : అస్మిన్‌ = ఈస్పర్శశిరోహస్తమందు; జ్యేష్టాకనిష్టే = బ్రొటన ్రేలుచిటికెన 
ట్రేలు; © = సైకిఎత్తగా; మృగశీర్షః స్యాత్‌ = మృగశీర్షకమగును; స్వఉల్లాసన = 
(తన) ఉల్గ్టాసమందు; అక్షవిక్షేఏ = పాచికలాడుటయందు; స్వేదఅపనయనాదిషు 
చెమట తుడుచుకొనుట మొదలగువాటియందు ప్రయోజ్యము. 


తాత్పర్యము : ఈస్పర్శశిరోహస్తమందు (బ్రొటనట్రేలు చిటికెన వ్రేలు పైకి ఎత్తగా మృగ 
శీర్షకమగును.(తన) अ పాచికలాడుటయందు చెమటతుడుచు కొనుట 
మొదలగు వాటియందు ప్రయోజ్యము. 


సర్వాఘ్యే తర్ణనీ నక్రా యద్యరాలో హితోక్తిషు । 
(హ్యో?స్యా) దాశీర్వాదనే థైర్యవీర్యసంకీర్తనాదిసు ॥ 47 ॥ 


ప్రతిపదార్థము : సర్పాస్యే = సర్పముఖమందు; తర్ణనీ = చూపుడు ద్రేలు; వక్రా యది= 
వ(క్రమై నచో; అరాలః స్యాత్‌ = అరాలవహాన్మముగును; పొతోక్తిము 
హితవాక్యములయందు; ఆశీర్వాదనే = దీవెనయందు; ధైర్యవీర్యసంకీర్తనాదిషు 
ధైర్యము, వీర్యము, కొనియాడుట మొదలగువానియందిది ప్రయోజ్యము. 


తాత్పర్యము : సర్పముఖమందు చూపుడుట్రేలు వ(క్రమైనచో అరాలహస్తమగును. 
హితవాక్యములయందు, దీవెనయందు, ధైర్యము, వీర్యము, కొనియాడుట మొదలగు 
వానియందిది ప్రయోజ్యము. 

చేద్‌ నక్రానామికారాలే శుకతుండో విసర్దనే । 

న త్వం నాహం న కర్తవ్యం ధిగిత్యాదిషు లక్ష్యతే ॥ 48 ॥ 
ప్రతిపదార్థము : అరాలే = అరాలహస్తమందు; అనామికా = ఉంగరపు వ్రేలు; వక్రాచేత్‌= 
వ(క్రమైనచో; శుకతుండః = శుకతుండహస్తము; విసర్ణనే = విడుచుటయందు; నత్వం 
= నీవుకావు; అహం న = నేను కాను; న కర్తవ్యం = చేయరాదు; ధిక్‌ = నింధ్యము 
(తిరస్కారము); ఇత్యాదిషు = ఈమొదలైనవానియందు; లక్ష్యతే = ప్రయోజ్యము. 


225 


తాత్సర్యము : అరాలహస్తమందు ఉంగరపుగ్రేలు వక్రమైనచో, శుకతుండహస్తము 
విడుచుటయందు. నీవుకాదు, నేనుకాదు, చేయరాదు, నింద్యము (తిరస్కారము) 
ఈయమొదలైనవానియందు ప్రయోజ్యము. 


సందంశస్తర్దనీజ్యేష్టాయోగో ౬ రాలకరే యది । 

ధ్యానే పుష్పాపచాయే చ సోకే నిప్పీడనాదిసు ॥ 49 ॥ 
ప్రతిపదార్థము : అరాలకరే = అరాలహస్తమందు; తర్ణనీజ్యేష్ణాయోగః యది = చూపుడు 
ద్రేలును అంగుష్ట్రమును కలిసినయెడల; సందంశః = సంధంశహస్తమగును; ధ్యాన = 
ధ్యానమందు; పుష్పాపచయే = పూవులను కోయుట; స్తోకే = అల్బమందును; 
నిషీడనాదిషు = పిండుటమొదలగువానియందిది ప్రయోజ్యము. 
తాత్సర్యము : అరాలహస్తమందు చూపుడువ్రేలును అంగుష్టమును కలసిన యెడల 
సందంశహస్తమగును. ధ్యానమందు, పూవులను కోయుట, అల్పమందును, పిండుట 
మొదలగు వానియందిది 'ప్రయోజ్యము. 

సందంశస్త్రీప్రకారః స్యాత్‌ సార్చ్వజో మునజోఎగ్రజః | 

ఇత్యనేకప్రయోగేసు దిగంబ(ర)నుతోదితః ॥ 50 ॥ 
ప్రతిపదార్థము : పార్య్వజః = పార్మ్యగతము; ముఖజః = ముఖగతము; ७2 = 
ముందుండుట; ఇతి = ఈ విధముగా; సందంశః (త్రిప్రకారః = సందంశము మూడు 
విధములైనవి; అనేకప్రయోగేషు దిగ్భరమతా ఉదితః = అనేక ప్రయోగములందు 
సవిశేషముగా చెప్పబడినది. 
తాత్సర్యము : పార్ప్యగతము ముఖగతము ముందుండుట ఈ విధముగా సందంశము 
మూడు విధములైనది. అనేకప్రయోగములందు సవిశేషముగా చెప్పబడినది. 

మధ్యమాద్యాగ్రయోగళ్ళేదరాలే कुन्ठः కరః । 

కర్లపూరా యదాబ్దాదిగ్రహాదౌ(?) చిత్రకర్మణి ॥ 51 ॥ 
'ప్రతిపదార్థము : అరాలే = అరాలహస్తమందు; మధ్యమాద్యాగ్రయోగశ్ళేత్‌ = మధ్యమ 
అంగుష్టములకలయిక జరిగినచో; (భ్రమరః కరః = (భ్రమరహస్తమగును; కర్లపూరా = 
కర్లపూరము; అబ్బాదిగ్రహాదౌ = పద్మము మొదలగు వాటిని పట్టుకొనుటయందు; 
చిత్ర కర్మణి = చిత్రకర్మయందును ప్రయోజ్యము. 


226 


తాత్పర్యము : అరాళహస్తమందు మధ్యమలఅంగుష్ట్రముల కలయిక జరిగినచో 
'భ్రమరహస్తమగును. కర్లపూరము పద్మముమొదలగు వాటిని పట్టుకొనుటయందు 
చిత్రకర్మయందును ప్రయోజ్యము. 


ఊర్ణ్వాస్యాః: కుంచితాః సర్వాః అంగుళ్యో నిరలా యది । 
పద్మకోశః కపిత్థస్తనోత్స్ఫుల్లాంబుజాదిషు ॥ 52 ॥ 
త్థస్తన 'త్ఫుల్లా 


ప్రతిపదార్థము : సర్వాఃఅంగుళ్య = అన్ని వ్రేళ్లు; విరలాః = విడివిడిగా; ఊర్ద్వాస్యాః 
వైకిముఖములు కల్గునట్టుగ; కుంచితాః: యది = వంచబడిన యెడల; పద్మకోశః 
పద్మకోశహస్తమగును; కపిత్థ = వెలగ; (స్తీస్తన = స్త్రీల యొక్కస్తనములు; ఉత్ఫుల్ల 
అంబుజాదిషు = వికసించిన పద్మములు మొదలగువానియందు 'ప్రయోజ్యము. 


తాత్సర్యము : అన్నిర్రేళ్ళు విడివిడిగ సైకిముఖములు కల్లునట్టుగ వంచబడిన యెడల 
పద్మకోశహస్తమగును. వెలగ |స్రీలయొక్కస్తనములు వికసించిన పద్మములు మొదలగు 
వానియందు (ప్రయోజ్యము. 

పద్మకోశే కరాంగుళ్యో వక్రాశ్చేదూర్లనాభకః । 

కుష్టరోగిణి శార్టూలే శిర:కండూయనాదిషు ॥ 53 ॥ 
ప్రతిపదార్దము : పద్మకోశే = పద్మకోశహస్తమందు; కరాంగుళ్యః = చేతినున్న 
ర్రేళ్లన్నియు; इन्दी = వ(క్రములైనయెడల; ఊర్లనాభకః = ఊర్లనాభహస్తమగును; 
కుష్టరోగిణి = కుష్టువ్యాధియందు; శార్టూలే = పెద్దపులి మొదలగు (క్రూరజంతువు(ల) 
నందు; శిరః కండూయనాదిషు = తలగోకికొనుట మొదలగు వానియందు 
ప్రయోజ్యము. 
తాత్సర్యము : పద్మకోశహస్తమందు చేతినున్న ్రేళ్లన్నియు వక్రములైనయెడల 
ఊర్లనాభహస్తమగును. కుష్టువ్యాధి యందు పెద్దపులి మొదలగు (క్రూరజంతువు 
(ల)ునందు తలగోకికొనుట మొదలగువానియందు ప్రయోజ్యము. 


ఆవర్తిన్యోంతరంగుళ్యః పద్మకోశే భవంతి చేత్‌ । 

అలపద్య్మస్తు శూన్యోక్సా శూన్యో +++కీర్తనే ॥ 54 ॥ 
ప్రతిపదార్థము : పద్మకోశే = పద్మకోశమందు; అంతరంగుళ్యః = లోపలి వ్రేళ్లు: ఆవర్తిన్య: 
చేత్‌ = లోపలికి వంగియున్నయెడల; అలపద్యః = అలపద్మహస్తము; శూన్యోక్సౌ = 





227 


శూన్యవచనమందు; క్రీర్తనే = క్రీర్తనమందును ప్రయోజ్యము, 


తాత్పర్యము : పద్మకోశమందు లోపలివ్రేళ్ళు లోపలికి వంగియున్నయెడల అలపద్మ 
హస్తము శూన్యవచనమందు కీర్తనమందును ప్రయోజ్యము. 
పద్మకోశే యుతాగ్రాశ్చేదంగుళ్యో ముకులః కరః । 
పూజాభోజనసంకోచపద్యాదిముకులాదిసు ॥ 55 ॥ 


(ప్రతిపదార్థము పద్మకోశే పద్మకోశహస్తమందు; అంగుళ్యః = వ్రేళ్లు; యుతాగ్రాశ్చేత్‌= 
చివరిభాగములు కలసినయెడల; ముకులః కరః = ముకులహస్తమగును; పూజాభోజన 
సంకోచ పద్మాదిముకులాదిషు = పూజు, భోజనము, సంకోచము, పద్మము మొదలగునవి 
ముడుచుకొనుటయందు (ప్రయోజ్యము. 

తాత్పర్యము £ పద్మకోశహస్తమందు ७ చివరిభాగములు కలసినయెడల 
ముకులహస్తమగును. పూజ, భోజనము, సంకోచము, పద్మము మొదలగునవి ముడుచు 
కొనుటయందు ప్రయోజ్యము. 


హంసాస్యో ముకులాంత్యే చేదంగుళ్యొ సంప్రసారెతే । 

తప్రమాష గ్రహాసారనిగ్ఞసమ్మర్దనాదిషు ॥ 56 ॥ 
ప్రతిపదార్థము : ముకులాంత్యే అంగుళ్యౌ = ముకులహస్తమందు చూపుడు్రేలు 
మరియు చిటికెనవేలు; సంప్రసారితే చేత్‌ = చాచబడగా; హంసాన్యః = 
హంసాన్యమగును; తప్తమాషా(గ్రహ = భోజనఆభరణాదులను (గ్రహించుట; 
సారనిగ్టసమ్మర్తనాదిషు = సారమును లెక్క, మొగ్గలను, సమ్మర్తనాదులను గుర్తించుట 
యందు ప్రయోజ్యము. 
తాత్సర్యము : ముకులహస్తమందు, చూపుడు గ్రేలు మరియు చిటికెనవేలు, చాచబడగా 
హంసాస్యమగును. భోజన ఆభరణాదులను (గ్రహించుట సారమును లెక్క, మొగ్గలను, 
సమ్మర్షనాదులను గుర్తించుటయందు (ప్రయోజ్యము. 

చుల్లీచిలాకం(?) జ్యేష్ణాదిత్రయమంత్యా ప్రసారితా । 

కాంశూలో= నామికా వక్రా స్తోకే బాలాస్తనాదిషు ॥ 57 ॥ 
ప్రతిపదార్థము : జ్యేష్ణాదిత్రయం = అంగుష్టతర్ణనీమధ్యాంగుళాలును; అంత్యా = 
కనిష్థికయును; ప్రసారితా చేత్‌ = చాపబడగా; అనామికా = ఉంగరపు్రేలు; 5 


228 


చేత్‌ = వ(క్రముకాగా; కాంశూలః = కాంశూలహస్తమగును; స్తోకే = స్వల్పవస్తువునందును; 
బాలాస్తనాదిషు = బాలాస్తనాదులయందును (ప్రయోజ్యము. 


తాత్సర్యము : అంగుష్టతర్ణనీమధ్యాంగుళాలును, కనిష్టికయును చాపబడగా ఉంగరపు 
<> వక్రముకాగా కాంశూలహస్తముగును. స్వల్పవస్తువునందును బాలాస్త్రనాదుల 
యందును ప్రయోజ్యము. 

తర్ణన్యాదాస్తలస్థాగ్రా ఉపర్యంగుష్టపీడితాః । 

యది ముష్టి: ప్రహారాసి గ్రహనిప్పీడనాదిసు ॥ 58 ॥ 
ప్రతిపదార్థము : తర్దన్యాద్యాః: = చూపుడువ్రేలుమొదలగు నాల్లుర్రేళ్లును; తలస్తాగ్రాః 
= అరచేతిమొదటికి (వంచి)ఉంచి; ఉపరి = వాటిపై; అంగుష్టపీడితా = (బ్రొటన్రేలితో 
రాపిడిచేయబడినవైయున్నచో; (నొక్కి పెట్టియున్నచో); ముష్టిస్యాత్‌ = ముష్టిహస్త 
మగును; षष्ठं = దెబ్బ; అసి(గ్రహ = కత్తిపట్టు; నిప్పీడనాదిషు = పిండుట 
మొదలగువానియందు ప్రయోజ్యము. 
తాత్సర్యము : చూపుడు వ్రేలుమొదలగు నాల్లువ్రేళ్లును అరచేతిమొదటికి (వంచి)ఉంచి 
వాటిపై (బ్రొటనవ్రేలితో రాపిడిచేయబడినవైనచో (నొక్కి పెట్టియున్నచో) ముష్టిహస్త 
మగును. దెబ్బ, కత్తిపట్టు, పిండుట మొదలగువానియందు (ప్రయోజ్యము. 

ఊర్జ్యం ప్రసారితోఒంగుష్టో ముష్టొ చేచ్చిఖరః కరః ! 

స్యాదధరరంజనాదౌ ధనుర్దండ[గ్రహాదిసు ॥ 59 ॥ 
ప్రతిపదార్థము : ముస్ట్రా = ముష్టిహస్తమందు; ఊర్ష్యం = పైకి; (ప్రసారితోంగుష్టు = 
'బ్రటనగ్రేలు చాచగా; శిఖరః కరః = శిఖరహస్తమగును; అధరంజనాదౌ = అధరమునకు 
రంగువేయుటయందు; ధనుర్హండగ్రహాదిషు = దనుస్సు, దండముమొదలగునవి పట్టుట 
యందు ప్రయోజ్యము. 
తాత్పర్యము : ముష్టిహస్తమందు సైకిబ్రొటనప్రేలు చాచగా శిఖరహస్తమగును. 
అధరమునకు రంగువేయుటయందు, ధనుస్సు, దండము మొదలగునవి పట్టుట 
యందు ప్రయోజ్యము. 

తర్జన్యుత్రిస్య నక్రా చేచ్చిఖరే ఒంగుష్టపీడితా । 

కపిత్థః స్మరణే చక్రగూహే నిప్పీడనాదిషు ॥ 60 ॥ 


ప్రతిపడార్థము : శిఖరే = శిఖరిహస్తమందలి; తర్ణనీ = చూపుడువేలు; शद = 


229 


ఎత్తి; వ(క్రా = వక్రమై; అంగుష్టపీడితా చేత్‌ = (బ్రొటనట్రేలితో నొక్కబడినయెడల; 
కపిజ్ఞః స్యాత్‌ = కపిత్సహస్తమగును; స్మరణే = స్మరణమందును; చక్రగుహే = అసి 
చక్రాదిశ స్రనిరూపణమందు; నిప్పీడనాదిషు = పీడనాదులయందును ప్రయోజ్యము. 


తాత్పర్యము : శిఖరిహస్తమందలి చూపుడు గ్రేలు ఎత్తి వక్రమై (బ్రొటన వ్రేలితో నొక్కబడిన 
యెడల కపిజ్ఞహస్తమగును. స్మరణమందును అసిచ(క్రాదిశ స్తనిరూపణమందు పీడనాదు 
లయందును ప్రయోజ్యము. 
కపిల్టే (१६९) సముత్లిప్య నక్రే చేత్‌ కటకాముఖః । 
ప్రగ్రహాకర్షణాదర్భధారణాదిషు లభ్యతే ॥ 61 ॥ 
ప్రతిపదార్థము : కపిల్చే = కపితహస్తమందు; అంత్యే = చివరిరెండు వ్రేళ్లు: సముత్రిప్య 
ठक = సైకెత్తి వంచబడినచో; కటకాముఖః = కటకాముఖహస్తము; |ప్రగ్రహార్షణ = 
'త్రాడులాగుట; ఆదర్శధారణ = అద్దమును పట్టుకొనుట; ఆదిషు = మొదలగు 
వానియందు 'ప్రయోజ్యము. 





తాత్పర్యము : కపిత్డహస్తమందు ४५62०८०७ పైకెత్తి వంచబడినవో కటకాముఖ 
హస్తము. (త్రాడులాగుట, అద్దమును పట్టుకొనుట 'మొదలగువానియందు ప్రయోజ్యము. 

సూచ్యాస్యః కటకాస్యేస్యాత్‌ తర్ణనీ చేత్‌ ప్రసారితా | 

४ క 

సాధువాదే ప్రదర్శనే ప్రయోజ్యస్తర్ణనాదిసు ॥ 62 ॥ 
ప్రతిపదార్థము : కటకాస్యే = కటకాముఖమందలి; తర్దనీ = చూపుడు వ్రేలు; (ప్రసారితా 
చేత్‌ = బాగుగా చాచబడినచో; సూచ్యాస్యః = సూచీముఖమగును; సాధువాదే = 
సాదువాదమందును; (ప్రదర్శనే = ప్రదర్శనమందును; తర్ణనాదిషు = భయపెట్టుట 
మొదలగు వాటియందు ప్రయోజ్యము. 
తాత్పర్యము : కటకాముఖమందలి చూపుడువేలు బాగుగా చాచబడినచో 
సూవీముఖమగును. సొదువాదమందును, (ప్రదర్భనమందును, భయాొట్టుటమొదలగు 


వాటియందు ప్రయోజ్యము. 


భ్రనురేఒంత్యే తలస్థాగ్షే స్యాతాం చేత్‌ తాామ్రచూడకః । 
స శీఘ్రతాలపాతాదౌ బుధై(ర్య?ర్హ)స్తః ప్రయుజ్యతే ॥ 63 ॥ 





॥ ఇతి (అ)సంయుక్తహః 


స్తాశ్చతుర్వింశతిః ॥ 


230 


'ప్రతిపదార్థము : (భ్రమరే = బ్రమరహస్తమందును; అంత్యే = చివరి ठ्दश 
తలస్థాగ్రేస్యాత్యాం చేత్‌ = అరచేతిచివరిభాగమందున్న (తాకిన) యెడల; తామ్రచూడకః 
= తామ్రచూడహస్తమగును ((ప్రదేశిని కొంచెము సైకిలేపవలెను); సః = అది; 
శీఘ్రతాలపాతాదౌ = తొందర, తాలము, పతనము మొదలగువాటియందు; బుర్రైః 
ప్రయుజ్యతే = పండితులచే ప్రయోగింపబడును. 

తాత్పర్యము : (భ్రమరహస్తమందును చివరిరెండు[క్రేళ్లు అరచేతిచివరిభాగమందున్న 
(తాకిన)ీయెడల తామ్రైచూడహస్తమగును. ((ప్రదేశినికొంచెము సైకిలేపవలెను)అది 
తొందర, తాలము, పతనము మొదలగువాటియందుపండితులచే ప్రయోగింపబడును. 


హస్తోఒంజలిః इकक्‌) కర్కటో వర్హమానకః । 

కటకావర్దనూనళ్చ స్వస్తికో గజదంతకః ॥ 64 ॥ 
ప్రతిపదార్థము : అంజలిఃహస్తః = అంజలిహస్తము; కపోతః = కపోతము; కర్కటః = 
కర్కటము; వర్దమానకః = వర్హమానకము; కటకావర్దమానశ్ళ్చ = కటకావరమానమును; 
స్వస్తికః = స్వస్తికము; గజదంతకః = గజదంతము. 
తాత్సర్యము : అంజలిహస్తము కపోతము, కర్కటము, వర్ధమానకము, కటకావర్ద 
మానమును, స్వస్తికము, గజదంతము. 

దోలోపనహిత్లోశ్చోత్సంగో నిషథః పుష్పపుటః కరః । 

మకరళ్ళ్చేతి సంయుక్తా: హస్తాస్తే చ త్రయోదశ ॥ 65 ॥ 
ప్రతిపదార్థము : దోలః = దోల; అవహితః = అవహిత్సము; ఉత్సంగః = ఉత్సంగము; 
నిషధః = నిషధము; పుష్ళపుటఃకరః= పుష్పపుటకరము; మకరళశ్చే ఇతి = మకరమునులని; 
హస్తాః సంయుక్తాః (త్రయోదశ = సంయుతహస్తములు పదమూడు. 
తాత్పర్యము : దోల, అవహిత్డము, ఉత్సంగము, నిషధము, పుష్పకరము, మకరమును 
అని సంయుతహస్తములు పదమూడు. 

పతాకస్థలయోః (१?) శ్లేషాదంజలిః క్షాలనాదిషు । 

మహేశగురుపూజ్యానామయం స్యాదభివాదనే ॥ 66 ॥ 
ప్రతిపదార్థము : పతాకః = పతాకహస్తములయొక్క; తలయో: = రెండుఅరచేతుల 
యొక్క; శ్లేషాత్‌ = కలయికవలన; అంజలి = అంజలిహస్తమగును; క్షాలనాదిషు = 
క్షాలనాదులందు; మహేగురుపూజ్యానాం = దేవగురుపూజ్యాలయొక్క; అబివాదనే = 


231 


నమస్కారమందు; అయం స్యాత్‌ = ఈ హస్తము ప్రయోజ్యమగును. 
తాత్పర్యము : పతాకహస్తములయొక్క రెండుఅరచేతులయొక్క కలయికవలన 
అంజలిహస్తమగును. క్షాలనాదులందు దేవగురుపూజ్యులయొక్క నమస్కారమందు 
ఈ హస్తము ప్రయోజ్యమగును. 

సర్పశీర్షద్వయశ్లేషాత్‌ కపోతో ఒంగులిఘర్షణే । 

(ప్రణామాభయశీతార్తే గురుసంభావనాదిషు ॥ 67 ॥ 
ప్రతిపదార్థము : సర్పశీర్షద్వ యశ్లేషాత్‌ = సర్బశీర్షహస్తద్వయముయొక్క కలయికవలన; 
అంగులిఘర్షణే = ప్రేళ్లతాకిడియందు; కపోతః స్యాత్‌ = కపోతహస్తమగును; ప్రణామా 
భయశీతార్తే = నమస్కారము, అభయము, శీతార్తునియందు; గురుసంభావనాదిషు 
= గురువు (పెద్ద)లనుగౌరవించుట మొదలగువానియందు ఇది ప్రయోజ్యము. 
తాత్పర్యము : సర్పశీర్ష హస్తద్య్వయముయొక్కకలయిక వలన ్రేళ్ళతాకిడి యందు 
కపోతహస్తమగును. నమస్కారము, అభయము, శీతార్తునియందు, గురువు (పెద్ద), 
లనుగౌరవించుట మొదలగు వానియందు ఇది ప్రయోజ్యము, 

పద్మకోశయుగాంగుల్యస్త (అ?స్ఫ్య) న్యోంతరనిర్గతాః । 

చేత్‌ కర్కటోఒంగ స (ర్పద్దలహ?మ్మర్దగల) శంఖగ్రహాదిషు ॥ 68 ॥ 
ప్రతిపదార్థము : పద్మకోశయుంగాగుళ్యః = పద్మకోశహస్తద్వయము యొక్క ్రేళ్లు; 
అన్యోన్యాంతరనిర్గతా చేత్‌ =ఒకదానిలోనికి ఒకటి చొచ్చుకొని పోయినచో; కర్కటః 
స్యాత్‌ = కర్కటహస్తమగును; అంగసమ్మర్షగలశంఖగ్రహాదిషు = అంగమర్దనముచే, 
కంఠము, శంఖము మొదలగు వాటిని పట్టుకొనుటయందు ప్రయోజ్యము. 
తాత్పర్యము : పద్మకోశహస్తద్వయముయొక్కష్రే ళ్లు, ఒకదానిలోనికి ఒకటి 
చొచ్చుకొనిపోయినచో కర్కటహస్తమగును. అంగమర్దనముచే కంఠము, శంఖము 
మొదలగువాటిని పట్టుకొనుటయందు ప్రయోజ్యము. 

వర్దమానః दु వేష్టితో ముకులో యది । 

సర్వసంగ్రహ(సం)క్షిప్తసత్యవాక్యాదిషు స్మృతః ॥ 69 ॥ 
'ప్రతిపదార్థము : थु = కపిత్సహస్తముతో; ముకులః = ముకులహస్తము; వేష్టితః 
యది = పరివేష్టించి ఉన్నయెడల; వర్హమానః = వర్హమానహస్తమగును; సర్వసం(గ్రహ= 
సర్వసం(గ్రహము; సంక్షిప్త = సంగ్రహణము; సత్యవ్యా క్యాదిషు = సత్యవాక్యము మొదలగు 





232 


వానియందు (ప్రయోజ్యముగా చెప్పబడినది. 
తాత్సర్యము : కపిజ్ఞహస్తముతో ముకులహస్తము పరివేష్టించి ఉన్నయెడల, వర్ణమానహస్త 
మగును. సర్వసం(గ్రహము, సం(గ్రహణము, సత్యవాక్యము మొదలగు వానియందు 
ప్రయోజ్యముగా చెప్పబడినది. 

కటకే న్యస్తకటకః కటకావర్ధమానక; । 

కుంతాద్యాయుధ సంగ్రాహకాహలా వాదనాదిసు ॥ 70 
ప్రతిపదార్థము : కటకే = కటక హస్తమునందు; న్యస్తకటకః = ఉంచబడిన కటకము; 
కటకావర్ణమానకః = కటకావర్ణమానకమగును; కుంతాద్యాయుధ సంగ్రాహకాహలా 
వాదనాదిషు = బల్లెము మొదలగు ఆయుధములు మరియు ముష్టి కాహళము 
మొదలగు వాదనములందు (ఇది (ప్రయోగింపదగినది) 
తాత్పర్యము : కటకహస్తమునందు ఉంచబడిన కటకము కటకావర్ధమానకమగును. 
బల్లైము మొదలగు ఆయుధములు మరియు ముష్టి కాహళము మొదలగు వాదనము 
లందు (ఇది (ప్రయోగింపదగినది). 

యుతమణి బంధోత్తానారాలావన్యోన్య పార్మ్వగౌ । 

స్వస్తికః సర్వసంకీర్ణబంధనానయనాదిషు ॥ 71 





ప్రతిపదార్థము : యుతమణిబంధోత్తానారాలొ = కూడిన మణిబంధము యొక్క 
తల(క్రిందులైన అభినయహస్తద్య యము; అన్యోన్య नेतः = ఒకదాని (ప్రక్కన 
మరి యొకటి ఉన్నవైనచో; స్వస్తికః = స్వస్తికమగును; సర్వసంకీర్ల బంధనానయనాదిషు 
= సకలవిధమి(శ్రిత బంధనములయందు మరియు తెచ్చుటయందు (ఇది ప్రయోగింప 
దగినది). 








తాత్పర్యము : కూడిన మణి బంధముయొక్క తల క్రిందులైన అభినయహస్త ద్వయము 
ఒక దానికి ప్రక్కన మరియొకటి ఉన్నవైనచో స్వస్తికముగును. సకల విధ మిశ్రిత 
బంధనములయందు మరియు తెచ్చుటయందు (ఇది ప్రయోగింపదగినది). 

పురః ప్రసారితౌ కించిదుత్తానౌ సర్పశీర్షకా । 

గజదంతః శిలావత్స(ము?గు)రుభారగ్రహాదిషు ॥ 72 ॥ 
ప్రతిపదాడ్డము : పురః 


ఉత్తానౌ = కొంచెము ఉత్తానములును అయిన; 






కౌ = సర్చశీర్షకహః 





233 


గజదంతః = గజదంతహస్తమగును; శిలావత్సగురుభార(గ్రహాదిషు = శిలలు 
పెద్దబరువులు గ్రహించుట మొదలగు వానియందిది ప్రయోజ్యము. 

తాత్సర్యము : ముందునకు చాచబడినవియు, కొంచెము ఉత్తానములును అయిన 
సర్బశీర్షకహస్తములు గజదంత హస్తమగును. శిలలు పెద్దబరువులు గ్రహించుట 
మొదలగు వానియందిది ప్రయోజ్యము. 


దోలహస్తః పతాకౌ ద్వౌ ప్రలంబితభుజౌ యది । 
విషాదసంభ్రమవ్యాధిలీలామూర్భానుదాదిషు ॥ 73 ॥ 





ప్రతిపదార్థము : ద్వౌ పతాకౌ = రెండుపతాక హస్తములు; ప్రలంబితభుజౌ యది = 
(ष्ठत భుజములు కలవైనచో; దోలాహస్తః = దోలాహస్తమగును; విషాదసం(భ్రమ 
4 £ స్తః # 
వ్యాధి లీలామూర్భామదాదిషు = దుఃఖము, ०5००, వ్యాధి, లీల, మూర్భమదము 
మొదలగు వానియందు ప్రయోజ్యము. 
తాత్సర్యము : రెండుపతాకహస్తములు బ్రేలాడబడిన భుజములు కలవైనచో 
దోలాహస్తమగును. దుఃఖము, సం(భ్రమము, వ్యాధి, లీల, మూర్భమదము మొదలగు 
వానియందు ప్రయోజ్యము. 

అనహి(త్యః?త్థః) శుకతుండౌ (దౌ)వక్షసోఒభిముఖౌయుతౌ । 

శనైరథోముఖావిద్దౌ దౌర్సల్యాత్‌ ఖండితాదిషు ॥ 74 ॥ 
ప్రతిపదార్థము : ద్వౌ శుకతుండౌ = రెండు శుకతుండహస్తములు; వక్షసః అభిముఖౌ 
యుతౌ = వక్షఃసన్థలమునకు ఎదురుగా కలసి; శనైః = మెల్లగా; रत्‌ = 

థె ५ gp = 

తిప్పబడినవియు; అదోముఖాః = (క్రిందముఖములైనవియు అయినయెడల; అవహిత్డః 
= అవహితహస్తమగును; దౌర్బల్యాల్‌ = దుర్భలత వలన; ఖండితాదిషు = ఖండితాదు 
లయందిది ప్రయోజ్యము. 
తాత్సర్యము : రెండు శుకతుండహస్తములు వక్షఃస్థలమునకు ఎదురుగా కలసి మెల్లగా 
'త్రిప్పబడినవియు (క్రిందముఖములైనవియు అయినయెడల అవహిత్సహస్తమగును. 
దుర్భలత వలన ఖండితాదులయందిది ప్రయోజ్యము. 

పరాజ్ముభావరావరాలౌ ద్వావూర్ణ్వాస్యా సంగతౌ యది । 

ఉత్సంగః స్యాత్‌ (ప్రియాల్‌?) ప్రియాశ్లేషకందుకాది నివారణే ॥ 75 ॥ 


234 


ప్రతిపదార్థము : పరాజ్బుఖా = ఎదురైన; అరాలౌ = రెండుఅరాలహస్తములు; ఊర్ద్వాస్యా= 
ఊర్థ్వముఖములుగా; సంగతౌ యది = కలసిఉన్నయెడల; ఉత్సంగఃస్యాత్‌ = 
ఉత్సంగహస్తమగును; ప్రియాత్‌ = |పియునినుండి; ప్రియాశ్లేష = ప్రియాలింగన; 
కందుకాది నివారణే = బంతిమొదలగునవి వారించుట యందును ప్రయోజ్యము. 


తాత్పర్యము : ఎదురైన రెండుఅరాలహస్తములు ఊర్ద్యముఖములుగా కలసిఉన్నయెడల 
ఉత్పంగహస్తమగును. ००२०६००९ ప్రియాలింగన బంతిమొదలగునవి వారించుట 
యందును ప్రయోజ్యము. 

నిషధోదక్షిణోముష్టిర్వామకూర్చరమధ్యగః । 

ప్రకాండో దక్షిణో వా+ ద్దృతౌ గర్వాదిదర్భనే ॥ 76 ॥ 
ప్రతిపదార్థము : దక్షిణ:ముష్టి: = కుడిదైన ముష్టిహస్తము; వామకూర్చర మధ్యగః = 
ఎడమకూర్చరమధ్యమును పొందినదియు; దక్షిణః (ప్రకాండః = కుడిదైన అంసకూర్చుర 
మధ్యము; వాద్దృతౌ = వామభుజమును పట్టుకొనుటవలన; पमः స్యాత్‌ = 
నిషధహస్తమగును; గర్వాదిదర్శనే = గర్వము మొదలగువానిని చూపుటయందు 
ఈహస్తము ప్రయోజ్యము. 
తాత్పర్యము : కుడిదైన ముష్టిహస్తము ఎడమ కూర్చరమధ్యమును పొందినదియు 
కుడిదైన అంసకూర్పరమధ్యము వామభుజమును పట్టుకొనుటవలన నిషధహస్తమగును. 
तदु మొదలగువానిని చూపుటయందు -ఈహస్తము ప్రయోజ్యము. 

కనిష్థాపార్చసంశ్లిష్టా (దు?వు)త్తలౌ సర్పశీర్షకా । 

పుష్పపుటః పుష్పాంజలిజలదానాదికర్మసు ॥ 77 ॥ 
ప్రతిపదార్థము : కనిష్టాపార్భసంశ్లిషా్యా = చిటికెన ద్రేలి ప్రక్కకు కలిసినవియు; ఉత్తలొ= 
ఉత్తలములైనవియు అయిన, సర్పశీర్షకౌ = సర్పశిరోహస్తములు; పుష్పపుటః = 
పుష్పపుటహస్తమగును; పుష్పాంజలిజలదానాదికర్మసు = పూలదోసిలి, జలమును 
విడచుట మొదలగువాని యందిది ప్రయోజ్యము. 
తాత్పర్యము : చిటికెనక్రేలిప్రక్కకు కలిసినవియు ఉత్తలములైనవియు అయిన 
సర్పశిరోహస్తమలు పుష్పపుటహస్తమగును. పూలదోసిలి, జలమును విడుచుట 
మొదలగువానియందిది ప్రయోజ్యము. 


235 


మణిబంధేయుతావుత్తానావతానౌ పతాకకౌ । 
మకరఃసింహశార్ణూలమకరాభినయాదిషు ॥ 78 ॥ 
॥ ఇతి సంయుతహస్మాస్తయోద శ ॥ 


ప్రతిపదార్థము : మణిబంధే = మణిబంధమందు; యుతౌ = కలసినవియు; 
ఉత్తానావతానౌ = ఉత్తాన, అవతానములైన; పతాకౌ = రెండు పతాకహస్తములైనచో; 
మకరః = మకరహ్తమగును; సింహశార్హూలమకరాభినయాదిషు = సింహము, వ్యాఘ్రము, 
మకరము మొదలగు వానినభినయించుటయందు ఇది (ప్రయోజ్యము. 


తాత్సర్యము : మణిబంధమందు కలసినవియు ఉత్తాన, అవతానములైన రెండుపతాక 
హస్తములైనచో మకరహస్తమగును. సింహము, వ్యాఘ్రము, మకరము మొదలగు 
వానినభినయించుట యందు ఇది ప్రయోజ్యము. 


చతురశ్రావుద్వత్తా చ కరౌ స్వస్తిక (వి?న)ద్‌ యుతా । 

సూచీముఖౌ తలాస్యా చ రేచితావర్దరేచితౌ ॥ 79 ॥ 
ప్రతిపదార్థము : చతురా(శ్రౌ = చతురశ్రములు; ఉద్దృత్తౌ = ఉద్దృత్తములు; స్వస్తిక 
వద్యుతౌ = స్వస్తికములు; సూచీముఖౌ = నూచీముఖములు; తలాస్యొ = 
క్రిందిముఖములు; శేచితౌ = రేచితములు; అర్హరేచితౌ = అర్థరేచితములు. 
తాత్సర్యము : చతురశ్రములు, ఉడ్డృత్తములు, స్వస్తికములు, సూచీముఖములు 
క్రిందిముఖములు రేచితములు అర్థరేచితములు. 

ఆనిద్దవక్రౌ పల్లనానరాలకటకాముఖౌ । 

నితంబౌ కేశబంధౌ చ హస్తావుత్తానవంచితౌ ॥ 80 ॥ 
'ప్రతివదార్భము : ఆవిద్దవ(క్రొ = ఆవిద్దవ(క్రములు, వల్లవౌ = పల్లవములు; 
అరాలకటకాముఖౌ = అరాలకటకాముకములు; నితంబౌ = నితంబములు; కేశబంధౌ= 
కేశబంధములు; ఉత్తానవంచితౌ = ఉత్తానవంచితములు. 


తాత్సర్యము : ఆవిద్దవ(క్రములు పల్లవములు అరాలకటకాముకములు నితంబములు 
కేశబంధములు ఉత్తానవంచితములు. 

లతాభ్యా కరిహస్తా చ పక్షవంచితకౌ కరౌ । 

పక్షప్రద్యోతకౌ దండపక్షౌ గరుడపక్షకౌ ॥ 81 ॥ 


236 


ప్రతిపదార్థము : లతాఖ్యౌ = లతాహస్తములు; కరిహస్తా = కరిహస్తములు; పక్షవంచితకౌ 
కరౌ = పక్షవంచితకహస్తములు; పక్షప్రద్యోతకౌ = పక్షప్రద్యోతకములు, దండపక్షౌ = 
దండపక్షములు, గరుడపక్షకౌ = గరుడపక్షములు. 
తాత్పర్యము : లతాహస్తములు, కరిహస్తములు, పక్షవంచితకహస్తములు, పక్షప్రద్యోత 
కములు, దండపక్షములు, గరుడపక్షములు. 

ముష్టికస్వస్తికాదూర్ద్యసార్చ్యమండితకౌ కరౌ । 

ఉరోమండలినౌ హస్తావురఃపార్చ్వార్థనమండలౌ ॥ 82 ॥ 
ప్రతిపదార్థనుు : ముష్టికస్వస్తికాత్‌ = ముష్టికస్పస్తికముల తరువాత; ఊర్ష్యపార్మ్య మండిత 
కౌకరౌ = ఊర్యమండలులు, పార్వ్వమండలులు; ఊరోమండలినౌ = ఉరోమండలులు; 
ఉరః పార్యార్హమండలొౌ = ఉరః పార్మ్యార్దమండలులు. 
తాత్సర్యము : ముష్టికస్వస్తికములతరువాత ఊర్ష్యమండలులు పార్మ్యమండలులు, 
ఉరోమండలులు, ఉరః పార్య్యారమండలులు. 

నలినీపద్మకోశాఖ్యావుల్చణా లలితౌ కరౌ । 

వలితానితి హస్తాః స్యుర్పత్యగాః సప్తనింశతిః ॥ 83 ॥ 
'ప్రతివదార్థము : నలినీ పద్మకోశాభ్యొ = నలినీపద్మకోశములు; ఉల్బణౌ = 
ఉల్బణములు; లలాతౌ కరౌ = లలితము హస్తములు; వలితౌ = వలితములు; ఇతి 
= ఈవిధముగా; నృత్యగా = నృత్యగములైన (నాట్యాశ్రయములైన); హస్తాః = 
హస్తములు; సప్తవింశతిః స్వుః = ఇరువదియేడు అయినవి. 
తాత్పర్యము : నలినీపద్మకోశములు, ఉల్పణములు లలితహస్తములు, వలితములు 
ఈవిధముగా నృత్యగములైన (నాట్యాశ్రయములైన) హస్తములు ఇరువదియేడు 


అయినవి, 


కటకాస్యావభిముఖౌ సూచీముఖకరౌ వరౌ । 

చతురశ్రకరౌ హంసపక్షావన్యోన్యసమ్ముఖౌ ॥ 84 ॥ 
ప్రతిపదార్థము : కటకాస్యొ = కటకాముఖ హస్తములు; అబిముఖౌ = ఎదురుగా 
నున్నవి కాగా; వరౌ = శ్రేష్ట్రములైన; సూచీముకరౌ = సూచీముఖహస్తములు 
(సమానముకాగా); చతురశ్రకరౌ = చతుర్మస్రకరములగును; హంసపక్షొ = 
హంసపక్షహస్తములు; అన్యోన్యసమ్ముఖౌ = పరస్పరము ఎదురెదురుగా (నుంచగా); 


237 


తాత్పర్యము : కటకాముఖహస్తములు ఎదురుగా నున్నవి కాగా శ్రేష్టములైన 
సూచీముఖహస్తములు (సమానముకొగా) చతురప్రకరములగును. హంసపక్షహస్తములు 
పరస్పరము ఎదురెదురుగా (నుంచగా); 

తిర్యగ్వక్ష:స్థలస్థాతు కరౌ తలముఖౌ నుతౌ । 

ప్రసారితోత్తానాతలొ ద్రుతడ్రుమౌ ठंग ॥ 85 ॥ 
'ప్రతిపదార్థము : వక్షస్థలస్థా తు = చతురప్రకరములను; వక్షమునందుంచగా; తలముఖౌ 
కరౌ మతౌ = తలముఖకరములుగా సమ్మతము; ప్రసారితోత్తానతలౌ = చాచబడిన 
ఉత్తానమైన తలములు; (ద్రుతద్రుమౌ = (ద్రుత భ్రమణముకలవైనచో; రేచితౌ = 
శేచితకరములు. 


తాత్సర్యము : చతుర(స్రకరములను వక్షమునందుంచగా తలమున కరములుగా 
సమ్మతము. చాచబడిన ఉత్తానమైన తలములు (ద్రుత భ్రమణముకలవైనచో శేచిత 
కరములు. 

చతురశ్రచేద తైకస్సర్థరేచితా । 

ప్రకాండకుటిలావిద్దౌ కరావావిద్ధవ[క్రకౌ ॥ 86 ॥ 
ప్రతిపదార్థము : చతుర శ్రరేచితౌ = చతుర[స్రరేచితకరములు; (క్రమేణ = (క్రమముగా; 
వామదక్షిణః స్యాత్‌ చేత్‌ = ఎడమ-కుడిచేతులు కాగా; అ(త్ర = ఇక్కడ; అర్థరేచితా = 
అర్థరేచితములగును; (ప్రకాండకుటిలౌఆవిద్దౌ = అంసకూర్చరమధ్య(ప్రదే శములు 
न ఆవిద్దవ(క్రాకరౌ = ఆవిద్ధవ(క్రకరములగును. 
తాత్పర్యము : చతురస్రరేచితకరములు (క్రమముగా ఎడమ- కుడిచేతులు కాగా ఇక్కడ 
అర్థరేచితములగును. అంసకూర్చురమధ్య(ప్రదేశములు ఆవిద్ధములు కాగా ఆవిద్దవ(క్రకర 

2 \ & £ 

ములగును. 

మణిబంధనముక్చౌ ద్వౌ పతాకౌ పల్లనౌ స్మృతౌ । 

అరాలకటకౌ హస్తానరాలకటకాముఖో ॥ 87 ॥ 


(ప్రతిపదార్థము : మణిబంధనముక్తా = మణిబంధముక్తములైన; ద్వౌ పతాకౌ = రెండు 






పతాకహస్తములు; పల్లవౌ స్మృతౌ = పల్లవహస్తములుగా చె చున్నవి; అరాలకటకౌ 
eS तवन ప 





హస్తా = అరాలకటకహస్తములు; అరాలకటాకముఖౌ = అరాలకటకా ముఖములగును. 


238 


తాత్సర్యము : మణిబంధముక్తములైన రెండు పతాకహస్తములు పల్లవహస్తములుగా 
చెప్పబడుచున్నవి. అరాలకటకాహస్తములు అరాలకటకాముఖములగును. 


నితంబౌ रेष्ठ రుద్దా బాహుశీర్సాద్‌ వినిర్లతౌ । 

శేశదేశాద్‌ వినిష్ల్రాంతౌ సార్వ్వద్వయసముద్గతౌ ॥ 88 ॥ 
ప్రతిపదార్థము : బాహుశీర్ణాత్‌ = భుజము మరియు శిరస్సునుండి; వినిర్గతౌ = 
బయలుదేరిన; పతాకహస్తములు రెండును; పార్భ్య్వయోః: రుద్దా = ప్రక్కలందు 
రుద్దములైనచో; నితంబౌ = నితంబహస్తములగును; పార్యద్వయసముద్గతౌ = (ప్రక్కల 
నుండి బయలుదేరిన పతాకహస్తములు; కేశదేశాత్‌ వినిష్రాంతౌ = శిరస్సు నుండి 
బయటకు వచ్చినచో; 
తాత్సర్యము : భుజము మరియు శిరస్సునుండి బయలుదేరిన పతాకహస్తములు 
రెండును, (ప్రక్కలందు రుద్దములైనచో నితంబహస్తములగును. ప్రక్కలనుండి 
బయలుదేరిన పతాకహస్తములు శిరస్సునుండి బయటకు వచ్చినచో; 

కేశబంధౌ కరౌ ప్రోక్రౌ తౌ దిగంబరసూరిణా । 

ఉత్తాననంచితౌ కించిత్‌ పార్చ్వగౌ (త్రిపతాకరౌ ॥ 89 ॥ 

ప్రసారితౌ లతాభ్యౌ చ సమ్యక్‌ తిర్యక్‌ ప్రసారితౌ । 

విలోలితౌ (తం तेष्व) नेषन లతాహస్తః సమున్నతః ॥ 90 ॥ 


ప్రతిపదార్థము : తౌ = ఆరెండును; దిగంబర సూరిణా = దిగంబరసూరిచేత; 
కేశబంధకరౌ(ప్రోక్సౌ = కేశబంధకరములుగ చెప్పబడినవి; (త్రివతాకరౌ = 
పతాకహస్తములరెండు; ఉత్తానవంచితౌ = ఉత్తానవంచితములును; కించిత్‌ = 
కొంచెము; పార్యగౌ తిర్యక్‌ = అడ్డుగా; |ప్రసారితౌ యది = చాచబడినచో; లతాఖ్యో 
= లతాహస్తములగును; సమున్నతః లతాహస్తః = ఉన్నతమైన లతాహస్తము; పార్యాత్‌ 
పారం = ప్రక్కనుండి ప్రక్కకు; విలోలితౌ = ఆడింపబడినచో; 

తాత్పర్యము : ఆరెండును దిగంబరసూరిచేత కేశబంధకరములుగ చెప్పబడినవి. 
పతాకహస్తములు రెండు ఉత్తానవంచితములును కొంచెము అడ్డుగా చాచబడినచో 
లతాహస్తములగును. ఉన్నతమైన లతాహస్తము ప్రక్కనుండి ప్రక్కకు ఆడింపబడినచో; 


239 


४८४०१ కరిహస్తః ప్రకీర్తితః । 
కని+ + నివిష్టాగ్రౌ పతాకౌ పక్షనంచితౌ ॥ 91 ॥ 


ప్రతిపదార్థము : అన్యః = మరియొక హస్తము; (త్రిపతాకః = (త్రిపతాకము; కరిహస్తః 
'ప్రకీర్తితః = కరిహస్తముగా చెప్పబడుచున్నది; కనినివిష్టాగ్రౌ = (క్రిందుమీదలైన 
(కటిపైనొకటి శిరసుపైనొకటి); పతాకౌ = రెండుపతాకహస్తములు; పక్షవంచితౌ = 
పక్షవంచితకరములగును. 
తాత్సర్యము : ఉన్నతమైన లతాహస్తము ప్రక్కనుండి |ప్రక్కకుఆడింపగా మరియొక 
హస్తము కరిహస్తముగా చెప్పబడుచున్నది. క్రిందుమీదలైన (కటిపైనొకటి, శిరసుపైనొకటి) 
రెండు పతాకహస్తములు పక్షవంచితకరములగును. 

పరానృత్తా పునస్తా ద్వౌ పక్షప్రద్యోతకౌ కరౌ । 

' తిర్యక్‌ ప్రసారితభుజౌ వ్యావర్తపరివర్తితౌ ॥ 92 ॥ 

'ప్రతిపదార్థము : పునః తౌద్యౌ = ఆరెండు పతాకహస్తములు మరల; 'పరావృత్తౌ = 
విపర్యయములైన యెడల; పక్షప్రద్యోతకౌ కరౌ = పక్షప్రద్యోతకకరములగును; తిర్యక్‌ 
'ప్రసారితభుజౌ = అడ్డుగా చాచబడిన భుజములు కలవియు; వ్యావర్తపరివర్తితౌ = 
వ్యావర్తపరివర్తితములైన; 
తాత్సర్యము : ఆ రెండు పతాకహస్తములు మరల విపర్యయములైన యెడల 
వళ్ష(ప్రద్యోత కకరములగును. అడ్ముగా చాచబడిన భుజములు కలవియు 
వ్యావర్తపరివర్తితములైన; 

హంసపక్షకరౌ దండపక్షావుక్రౌ దిగంబరైః । 

అధోముఖతలానిద్దా కించిత్‌ తిర్యక్రసారితౌ ॥ 93 ॥ 
ప్రతివదార్థము : హంసపక్షకరౌ = హంసపక్షహస్తములు; దండపక్షొ ఉగ్మ = 
దండపక్షములు; దిగంబరైః लइ" = దిగంబరులచే చెప్పబడినవి; అధోముఖ తలావిద్దా= 
అధోముఖముగా హస్తముచే ఆవిద్ధములైనట్టియు; కించిత్‌ తిర్యక్షసారితౌ = 
కొంచెమడ్డుగా చాచబడినట్టి; 





తాత్సర్యము : హంసపక్షహస్తములు దండపక్షములు దిగంబరులచే చెప్పబడినవి. 
అధోముఖముగా హస్తముచే ఆవిద్దములైనట్టియు కొంచెమడ్డుగా చాచబడినట్టి; 


240 


హంసపక్షకరౌ స్యాతాం తౌ ద్వౌ గరుడపక్షకౌ । 

స్వస్తికాకటకాస్యాద్వౌ కుంచితావంచితౌ (కరౌ) ॥ 94 ॥ 
ప్రతిపదార్థము : తౌ హంసపక్షకరౌ = ఆ హంసపక్షకరములు; గరుడపక్షకొ స్యాతాం= 
గరుడపక్షకహస్తములగును; స్వస్తికాకటకాస్యొ ద్వౌ = స్వస్తికకటకాముఖహస్తములు 
రెండును; 
తాత్సర్యము : ఆ హంసపక్షకరములు గరుడపక్షకహస్తములగును. స్వస్తికకటకాముఖ 
హస్తములు రెండును; 

ఏకధా బహుశో వాథ ముష్టికస్వస్తికౌ మతా 1 

మూర్చి పార్వద్వయే చైన మండలానృత్తివర్తనాత్‌ ॥ 95 ॥ 
'ప్రతిపదార్థము : ఏకధా = ఒకసారిగాని; బహుశః = అనేకసార్లుగాని; కుంచితావంచితౌ= 
కుంచితములును, అంచితములును అయినచో; ముష్టికస్వస్తికౌ మతౌ = ముష్టికస్వస్తిక 
హస్తములగును; మూర్చ = శిరస్సునందు; పార్యద్వయే చ = రెండుప్రక్కలయందు; 
మండలావృత్తివర్తనాత్‌ = మండలాకారముగా ఆవర్తనమైనయెడల; 
తాత్పర్యము : ఒకసారిగాని అనేకసార్లుగాని, కుంచితములును, అంచితములును 
అయినచో ముష్టికస్వస్తికహస్తములగును. శిరస్సునందు, రెండుప్రక్కలయందు 
మండలాకారముగా ఆవర్తనమైనయెడల; 

ఆ శాంబరముతాదూర్హ్యసార్య్వమండలినౌ కరౌ । 

బహుళో వక్షసోతన్యో చేష్టనోద్వేష్టన క్రమాత్‌ ॥ 96 ॥ 
ద్రతివదాార్భము : ఊర్ణ్వపార్వమండలినౌ उखः = ఊర్ద్యపార్శ్యమండల 
హస్తములగుచున్నవి; ఆ శాంబరమతాత్‌ = దిగంబరమతమునలన; బహుశః = 
అనేకపర్యాయములు; వక్షసః = వక్షమునకు; (పురః = ఎదురుగా); అన్యోన్యౌ = 
పరస్పరముగా హస్తములు; వేష్టనోద్వేష్టన క్రమాత్‌ = వేష్టన; ఉద్వేష్టన క్రమముగా; 





తాత్సర్యము : ఊర్ణసార్భ్యమండల హస్తములగుచున్నవి. దిగంబరమతమువలన అనేక 


క్రమముగా; 
భుమిను(ండి?డలి)నౌ హస్తా పురోముం(డి?డలి) నౌ నుతౌ । 
శ్లథమణిబంధరాలావురః పార్వార్థదేశయో: ॥ 97 ॥ 


241 


'ప్రతిపదార్థము : భూమిమండలినౌ = (క్రిందుగా (త్రిప్పబడినయెడల; ఉరోమండలినౌ 
మతౌ = ఉరోమండలములగును; ఉరః పార్భ్యార్హదేశాయోః = వక్షఃస్టలమును रेत 
ప్రదేశములందు; శ్లథమణిబంధారాలౌ = విడివడని మణిబంధములు గల 
అరాలములు, 


తాత్సర్యము : (క్రిందుగా (త్రిప్పబడినయెడల ఉరో మండలములగును. వక్షఃస్థలమును 
పార్యార్హ (ప్రదేశములందు విడివడని మణిబంధములుగలఅరాలములు. 

(कष्ठ మం(డి?డలి) వునౌ హస్తావురః పార్న్వార్థనమండలౌ । 

వ్యావర్తసరివర్తౌ చ పద్మకోశాభిధౌ కరౌ ॥ 98 ॥ 
ప్రతిపదార్థను : మండలినౌ (భ్రాంతౌ = మండలాకారముగా తిరిగినయెడల; ఉరః 
పార్య్యార్టమండలొ హస్తాస్యాతాం = ఉరః పార్య్యార్ణమండలహస్తములగును; 
పద్మకోశాభిధౌకరౌ = పద్మకోశకరములు; వ్యావర్తపరివర్హ్తౌ = (క్రిందు మీదులుగా 
ఆడింపబడుచు; 
తాత్సర్యము : మండలాకారముగా తిరిగినయెడల ఉరఃసార్య్య్వార్హమండలహస్తములగును. 
పద్మకోశకరములు (క్రిందుమీదులుగా ఆడింపబడుచు; 

స్యాతాం జానుసమీఫస్టా నలినీపద్మకోశకౌ । 

ఉల్బణాదూర్ద్వగావిష్టోద్వేష్టితాగ్రా త పల్లనౌ ॥ 99 ॥ 
ప్రతిసదార్థము : జానుసమీపస్టా = బౌనువులకు దగ్గజగ ఉన్నయెడల; నలినీ 
పద్మకోశకౌ= నలినీ పద్మహస్తములగును; कुतः = 'పైకెత్తబడిన హస్తములు; 
ఉద్వేష్టితాగ్రౌపల్లవౌ = ఆడించబడిన పల్లవహస్తములు; ఉల్బణౌ = ఉల్పణహస్తములు. 

పేజో ल म श 

తాచ్చర్యము : బౌనువులకు దగ్గజుగ ఉన్నయెడల నలినీ పద్మహస్తములగును. 
పైకెత్తబడిన హస్తములు ఆడించబడిన పల్లవహస్తములు ఉల్బణహస్తములు. 

ముస్తకౌ దేశసంప్రొప్తా పల్లనౌ లలితౌ నుతౌ । 

కూర్చరస్వస్తికగతౌ లతాఖ్యౌ లలితావితి ५ 100 ॥ 







ప్రతిపదార్థము : మస్తకౌ దేశసంప్రాప్తౌ = శిరః ప్రదేశమును పొందిన; పల్లవౌ 


ములగును; కూర్చరస్వస్తికగతౌ 


లితౌ మతౌ = లలితహ 





హస్తములు; లలితౌ = లలిత హస్తములు. 


242 


తాత్సర్యము : శిరఃప్రదేశమును పొందిన పల్లవహస్తములు లలితహస్తములగును. 
పాణిమూల స్వస్తికగతమైన లతాహస్తములు లలితహస్తములు. 

లోకన్యనహృతౌ యుద్ధే నియుద్దే నర్తనాదిషు । 

నానాప్రయోగదర్శనాదిహస్తో నాస్తి కశ్చన ॥ 101 ॥ 
'ప్రతిపదార్థము : లోకవ్యవహృతౌ = లోకవ్యవహారమందు; యుద్దే = రణమందు; 
నియురద్భే = నిర్శంధమందు; నర్తనాదిము = నర్తనాదులయందు; 
నానాప్రయోగదర్భనాదిహస్తః = అనేక ప్రయోగాదులను చూపు హస్తము; కశ్చన నాస్తి= 
ఒక్కటియును లేదు. 
తాత్సర్యము : లోకవ్యవహారమందు, రణమందు, నిర్భ్బంధమందు, నర్తనాదులయందు, 
అనేక ప్రయోగాదులను చూపు హస్తము ఒక్కటియును లేదు. 

కుర్వన్నానేష్టితోద్వేష్టితాన్యంగీకర్మణా గతౌ । 

రణాదావర్తితం హస్తే లభతే పరివర్తితమ్‌ ॥ 102 ॥ 
ప్రతిపదార్థము : ఆవేష్టితోద్వేష్టితాని = ఆవేష్టిత, ఉద్వేష్టితములు; అంగీకర్మణా = 
అంగీకర్మచే (అంగీకరింపబడుటచే); గతౌ = పొందినవియు; రణాత్‌ = రణమువలన; 
హస్తే = హస్తమందు; ఆవర్తితం = ఆవర్తితమును; పరివర్తితం (చ) = పరివర్తితమును; 
లభతే = పొందుచున్నవి; హస్తకరణచతుష్టయమిది. 


తాత్పర్యము : ఆవేష్టిత, ఉద్వేష్టితములు అంగీకర్మచే (అంగీకరింపబడుటచే) 
పొందినవియు, రణమువలన హస్తమందు ఆవర్తితమును వరివర్తితమును 
పొందుచున్నవి. 


ఆవేష్ట్యంతేవంతరాంగుళ్యస్తర్ణన్యాద్యా యది క్రమాత్‌ । 

ఆవేష్టితం యభధోద్వేష్టితాఖ్యముద్వేష్టనాద్‌ బహిః ॥ 103 ॥ 
ట్రతివదార్థము : (క్రమాత్‌ = (క్రమముగా; తర్ణన్యాద్యాః: అంతరాంగుళ్యః = 
తర్ణనీమొదలగునవి అంతరాంగుళులై; వేష్టంతే యది = పరివేష్టించి యుండునో 
(వక్షము వైపు తిరిగియుండుట); ఆవేష్టితం = అది ఆవేష్టితకరణమగును; బహిః = 
వెలుపలకు; ఉద్వేష్టనాత్‌ = తర్ణన్యాదులు వక్షమునకు వెలుపలకు తిరిగియుండుటవలన; 
ఉద్వేష్టితాన్యం = ఉద్వేష్టితమనుకరణమగును. 


243 


తాత్సర్యము : క్రమముగా తర్ణనీమొదలగునవి అంతరాంగుళులై పరివేష్టించియుండునో 
(వక్షమువైపు తిరిగియుండుట) అది ఆవేష్టితకరణమగును. వెలుపలకు తర్ణన్యాదులు 
వక్షమునకు వెలుపలకు తిరిగియుండుట వలన ఉద్వేష్టితమనుకరణమగును. 


ఆవర్యంతేవంతరంగుళ్యః కనిష్టాద్యా యది (క్రమాత్‌ । 
వ్యావర్తితం బహిర్వత్తేస్తథాసొ సరివర్తితః ॥ 104 ॥ 
॥ చతుర్విధం హస్తకరణమ్‌ ॥ 


ప్రతిపదార్థము : (క్రమాత్‌ = (క్రమముగా; కనిష్ట్థాద్యాః: అంతరంగుళ్యః = కనిష్టిక 
మొదలగు (लु ఆవర్యంతే యది = ఆవర్తితములయినచో; వ్యావర్తితం = 
వ్యావర్తితకరణము; బహిః వృత్తే! = వెలుపలకు ఉద్వర్తితము (త్రిప్పబడుట)లైనచో; 
అసౌ = అది; పరివర్తితః = పరివర్తితకరణమగును. 
తాత్పర్యము : (క్రమముగా కనిష్టిక మొదలగు వ్రేళ్ళు ఆవర్తితములయినచో 
వ్యావర్తికరణము, వెలుపలకు ఉద్వర్ణితము (త్రిప్పబడుట)లైనచో అది పరివర్తిత 
కరణమగును. 

బాహనస్తిర్యగూర్ద్వాధః పృష్టగాః కుంచితోవంచితః । 

స్యుర్మండలస్వస్తికా + + + విద్దా దశేతి ठ ॥ 105 ॥ 


॥ హస్తలక్షణమ్‌ ॥ 





धक = కరణబాహువులు; తిర్యక్‌ = అడ్డము; ఊర్ష్య = పైకి; 
అధః = | క్రిందుగ; పృష్టగాః = వెనుకకు చేరుట; కుంచిత = ముడుచుకొనుట; అంచిత= 
వక్షమునుండి న్నిప్త్కమించితలమీదకు వచ్చుట; మండల = అంతటనుభ్రమించుట; 
స్వస్తిక = ఒకదానిపై నొకటి అడ్డముగానుండుట; విద్దాః = అపవిద్ద; ఉద్వేష్టిత = 
మణికట్టునొద్ద (త్రిపుట అను గతులచే; తే =అవి; దశ = పదివిధములు ఇట్లు; 





తాత్పర్యము : కరణబాహువులు అడ్డముసైకి (క్రిందుగ వెనుకకు చేరుట, 
ముడుచుకొనుట, వకళ్షమునుండి ని(ష్కమించి తలమీదకు వచ్చుట, 
అంతటను(భ్రమించుట, ఒకదానిపై నొకటి అడ్డముగా నుండుట, అపవిద్ద మణికట్టునొద్ద 
తప్పుట అనుగతులచే అవి పదివిధములు. ఇట్లు; 


244 


హస్తసంభఖ్యా ప్రసిద్దాహం హస్తలక్షణముబ్రునమ్‌ । 

దేశీనృత్తే తు నాన్వేష్యాః సర్వహస్తా జగజ్జనై: ॥ 106 ॥ 
ప్రతిపదార్థము : హస్తసంభఖ్యా(ప్రసిద్దా = హస్తసంఖ్య(ప్రసిద్ధమైనది; అహం = నేను; 
హస్తలక్షణమ॥బ్రువం = హస్తలక్షణమును చెప్పితిని; జగజ్జనై: = లోకులచే; దేశీనృత్తే 
తు = దేశినృత్తమందు మాత్రము; సర్వహస్తాః: న అన్వేష్యా: = సమస్తహస్తములు 
అన్వేష్యములు కావు. 
తాత్పర్యము : హస్తసంఖ్య (ప్రసిద్ధమైనది. నేను హస్తలక్షణమును చెప్పితిని. లోకులచే 
దేశినృత్తమందు మా;త్రము సమస్త హస్తములు అన్వేష్యములు కావు. 

సమున్నతం నతం చైన |ప్రసారితమథాసరమ్‌ । 

(హా?వ్యా)వృత్తం చేతి పార్వ్వస్య చతుర్ణా బేడ ఈరితః ॥ 107 ॥ 


ప్రతిపదార్థము : సమున్నతం = సమున్నతము; నతం = నతము; (ప్రసారితం = 
ప్రసారితము; వ్యావృత్తం = వ్యావృత్తము; ఇతి =అని; పార్య్యస్య = పార్శ్యమునకు; 
చతుర్ధా = నాల్గువిధములుగా; భేదః ఈరిత; = భేదము చెప్పుబడినది. 
తాత్పర్యము : సమున్నతము, నతము, (ప్రసారితము, వ్యావృత్తముఅని పార్వ్యమునకు 
నాల్గువిధములుగా భేదము చెప్పబడినది. 

సమున్నతైః కటిపార్చ్యభుజాంశైరున్నతం భవేత్‌ । 

నతాభిధానం తత్‌ रेन కథితం నాట్యవేదిభి: ॥ 108 ॥ 
ప్రతిపదార్థము : సమున్నతైః = సమున్నతముల్లెన; కటిపార్భ్యభుజాంశైః = 
కటిపార్య్యభుజాంశములచేతను; ఉన్నతం భవేత్‌=ఉన్నత ప్రభేదమగును; తత్‌ = (అది) 
కటిపార్వభుజాంగములు; నతం = వంగినచో; నతం ఇతి = నతపార్య్యవిశేషమని; 
నాట్యవేదిభి: కథితం = నాట్యశ్నాస్త విదులచే చెప్పబడినది. 
తాత్సర్యము : సమున్నతములైన [> 1 
(అది) కటిపార్వభుజాంశములు వంగినచో నతపార్య్వవిశేషమని నాట్యశాస్త్రవిదులచే 
చెప్పబడినది. 

ఆయానునాత్‌ ప్రసారీతి పార్మ్వాభ్యాం త ప్రసారితమ్‌ । 

త్రికస్య పరిపర్తస్య స్యాడ్‌ వ్యావృత్తనుఫోహనాత్‌ ॥ 109 ॥ 

॥ ఇతి చతుర్విధ: సార్వ; ॥ 


245 


ప్రతిపదార్థము : పార్య్వాభ్యామాయామనాత్‌ = పార్యములచే సాగుటవలన; (ప్రసారీతి= 
పొడవుగలది గాన; (ప్రసారితం స్యాత్‌ = (ప్రసారిత పార్మ్వమగును; పరివృత్తస్య = 
ఇంకొకవైపునకు తిరిగియున్న; (త్రికస్య = వెన్నముక (క్రిందిభాగముయొక్క (నడుము); 
అపోహనాత్‌ = మరియొక శైవునకు (త్రివ్వుటవలన; వ్యావృత్సం స్యాత్‌ = 
వ్యావృత్తపార్మ్య మగును. 
తాత్పర్యము : ఇంకొకనైపునకు తిరిగియున్న వెన్నెముక క్రిందిభాగముయొక్క (నడుము) 
మరియొకవైపునకు (త్రిప్పుటవలన వ్యానృత్తపార్శ్య మగును. 

నివృత్తా రేచితా पर्य्‌ కంపితోద్వాహితా తథా । 

ఇతి సంచవిధా ప్రోక్తా కటిర్నాట్యవిశారదైః ॥ 110 ॥ 


ప్రతిపదార్థము : నివృత్తా = నివృత్తము; రేచితా = రేచితము; ఛిన్నా = ఛిన్న; కంపితా= 
కంపితము; తథా = మరియు; ఉద్వాహితా = ఉద్వాహితము; ఇతి = ఈ(ప్రకారముగా; 
నాట్యవిశారదైః = నాట్యశాస్తజ్ఞాలచే; కటిః = కటి (నడుము); పంచవిధా (ప్రోక్తా = 
ఐదువిధములుగా చెప్పబడినది. 
తాత్సర్యము : నివృత్తము, రేచితము, ఛిన్న, కంపితము మరియు ఉద్వాహితము ఈ 
ప్రకారముగా నాట్యుశా[స్త్రజ్ఞాలచే కటి (నడుము) ఐదువిధములుగా చెప్పబడినది. 
నివృత్తా సా కటీ జ్ఞేయా సమ్ముభీ వా పరాజ్యుధీ । 
పరితో బ్రనుణాద్‌ జ్ఞేయా సంజ్జేయా రేచితా కటిః ॥ 111 ॥ 
ప్రతిసదార్థను : సంముఖీవా = సంముఖము అయినది (ఎదుట)గాని; పరాజ్యాఖీ వా 
= పరాజ్య్మూఖమైనదిగాని(వెనుకకుతిరిగిన) అయినచో (ఎదుటనుండి వెనుకకు 
తిరిగినచో లేదా వెనకనుండి ముందునకు తిరిగినచో); నివృత్తా కటీ జ్ఞేయా = 
నివృత్తకటిగా తెలియదగినది; పరితః = అంతట (చుట్టును); (బ్రమణాల్‌ = 
తిరుగుటవలన; రేచితా కటిః సంజ్ఞేయా = రేచితమను కటిగా గుర్తింపదగినది, 


తాత్సర్యము : సంముఖము అయినది (ఎదుట) గాని పరాజ్యూఖమైనదిగాని, (వెనుకకు 
తిరిగినది)అయినచో, (ఎదుటనుండి వెనుకకు తిరిగినచో వెనుకనుండి ముందునకు 
తిరిగినచో) నివృత్తకటిగా తెలియదగినది. అంతట (చుట్టును) తిరుగుటవలన 
రేచితమను కటిగా గుర్తింపదగినది. 


246 


తిర్యజ్‌నుధ్యస్థవలనాచ్చిన్నా నామ్నా కటిర్భవేత్‌ । 
క్షీప్రం గతాగలైస్తిర్యక్‌ కంపితా కథతా గతౌ ॥ 112 ॥ 


ప్రతిపదార్థము : తిర్యక్‌ = అడ్డుగా; మధ్యస్థవలనాత్‌ = (కటి)మధ్యముత్రిప్పబడిన 
యెడల; ఛిన్నా నామ్నా కటి: = ఛిన్నకటియగును; క్షిస్తం = త్వరితముగను; తిర్యక్‌ = 
चष्टे; గతాగలత్టెః = గమనాగమనములచే; గతౌ = నడక (తివ్పుట) 
కలదయినయెడల; కంపితా కథితా = కంపితకటియగును. 

తాత్పర్యము : అడ్డుగా (కటి)మధ్యముశత్రిప్పబడిన యెడల ఛిన్నకటియగును. 
త్వరితముగను అడ్డుగను, గమనాగమనములచే నడక((త్రిప్పుట) కలదయినయెడల 
కంపితకటియగును. 


ఉద్వాహితా శనైః పార్ప్వనితంబోద్వాహనాత్‌ కటి: । 
॥ కటిలక్షణమ్‌ ॥ 

సమశ్ఫోద్భట్టితః కుంచితోవంచితోవగ్రతలక్రమః ॥ 113 ॥ 
ప్రతిపదార్థము : పార్య్వనితంబోద్వాహనాత్‌ =  పార్మ్యనితంబములను ఉన్నతము 
చేసినచో (కటితోపాటు); ఉద్వాహితా కటి: స్యాత్‌ = ఉద్వాహితకటియగును; సమః = 
సమము; सदुः = ఉద్దట్టితము; కుంచితః = కుంచితము; అంచిత; = అంచితము; 
అగగ్రతల(క్రమః = అ(గ్రతల(క్రమము. 
తాత్సర్యము : పార్య్యనితంబములఉన్నతముచేసినచో (కటితోపాటు) ఉద్వాహితకటి 
యగును. సమము, ఉద్ధట్టితము, కుంచితము, అంచితము అ(గ్రతల[క్రమము. 


ఇతి సంచవిధః పాదః సనుః స్వాభావిక: (క్రమః । 

పాదాగ్రస్టేన చేత్‌ పార్టి: సకృద్‌ భూమౌ నిపాత్యతే ॥ 114 ॥ 
ప్రతిపదార్థము : ఇతి = ఈవిధముగా; పాదః =పాదము; పంచవిధః = ఐదువిధములు; 
స్వాభావికః (క్రమ: = సహజమైన (క్రమము; సమః = సమః ప్రభేదము; పాదాగ్రస్టేన = 
పాదాగ్రముల(క్రేళ్లతో) నిలుచుట చేతను; పార్టి: = మడమ; సకృత్‌ = ఒకసారి; 
భూమౌ = నేలపై; నిపాత్యతే = ఘట్టనచేయబడునో (అదుమబడునో); 
తాత్సర్యము : ఈవిధముగా పాదము ఐదువిధములు. సహజమైన (క్రమము 
సమప్రభేదము. పాదాగ్రముల (ట్రేళ్లతో) నిలుచుట చేతను, మడమ ఒకసారి నేలపై 
ఘట్టన చేయబడునో (అదుమబడునో); 


247 


ప్రయోగేణ సకృద్‌ कफम्‌ ०० $ సమే । 

కుంచితా(గ్లే? గ్రతలం భూస్థా సమే చేత్‌ कषद (ము?రు)చ్యతే ॥ 115 ॥ 
ప్రతిపదార్థము : ప్రయోగేణ = ప్రయోగముచే; అసకృత్‌ = మాటిమాటికి; ద్వాభ్యాం = 
రెండు (మడమల)పాదములచేతను; సమే = సమమందు ఘట్టనచేయబడినచో; తత్‌= 
అది; ఉద్ధట్టితం స్యాత్‌ = ఉద్ధట్టితమగును; సమే = సమపాదమందు; పార్ట్మిః = 
మడమ; కుంచితాగ్రతలం = వంచబడినట్రేళ్ళుకలదై; భూస్టాచేత్‌ = నేలపై 
నుంచబడినయెడల; కుంచితం స్యాత్‌ = కుంచితపాదమగును. 


తాత్పర్యము : ప్రయోగముచే మాటిమాటికి రెండు (మడమల)పాదములచేతను 
సమమందు ఘుట్టనచేయబడినచో అది ఉద్దట్టితమగును. సమపాదమందు మడమ 
వంచబడినవ్రేళ్ళుకలదై నేలపై నుంచబడినయెడల కుంచితపాదమగును. 


కుంచి(తా?తో) భినయాయత్తే(పూ?సూ) దాత్తమగనాదిషు । 
అంచితాంగులిపాదా గ్రముత్‌క్షి(ప్రం?పాచేత్‌ సమేంచితః ॥ 116 ॥ 


ద్రతివదాడ్థము : ఉదాత్రగమనాదిము = ఉదాత్తగమనము उल; 
కుంచితాభినయాయత్తేషు = కుంచితాభినాయాయత్రములందు; సమే = సమమందు; 
అంచితాంగులిపాదా(గ్రం = విడదీసిన (విప్పబడిన) అంగుళులు గలపాదముయొక్క 
చివరి భాగము; ఉత్‌క్షివం చేత్‌ = ఫైకి ఎత్తబడినచో; అంచిత: స్యాత్‌ = 
అంచితపాదమగును. 

తాత్పర్యము : ఉదాత్తగమనము మొదలగునవి కుంచితాభినయాయత్రములగుచున్నవి. 
సమమందు విడదీసిన (విప్పబడిన) అంగుళులుకలపాదముయొక్క చివరిభాగము పైకి 
ఎత్తబడినచో అంచితపాదమగును. 


పదాగ్రక్షితిసంచార భ్రమర్యుద్వర్తనాదిషు । 

సమే చేత్‌ పార్గిరుత్తిప్తా స్యాదగ్రతలసంచరః ॥ 117 ॥ 
ప్రతిపదార్థము : పదాగ్రక్షితిసంచార = పాదా(గ్రముతో నేలపై తిరుగుటయందు; 
బ్రమరి= మొత్తము శరీరముయొక్కబంగిమయందు; ఉద్వర్తనాదిషు = 
ఉద్వర్తనముమొదలగు వానియందీపాదము ప్రయోజ్యము; సమే = సమమందు; 
పార్టి: = మడమ; कर्णुते, చేత్‌ = ఎత్తబడినయెడల; అగ్రతలసంచరః స్యాత్‌ = 
అగ్రతలసంచారపాదమగును. 


248 


తాత్సర్యము : పాదా(గ్రముతో నేలపై తిరుగుటయందు మొత్తము శరీరఠముయొక్క 
భంగిమయందు ఉద్వర్తనము మొదలగు వానియందీపాదము ప్రయోజ్యము.సమమందు 
మడమ ఎత్తబడినయెడల అ(గ్రతలసంచారపాదమగును. 


పార్టి थात బ్రాంతిక్షోణీసంఘట్టనాదిషు । 
॥ ఇతి పంచనిధపాదతలలక్షణమ్‌ ॥ 

అధాపాంగదర్భ్శనాన్యేవ సాదరం నిరూపయాను: తత్రముఖ్యత్వాత్‌ - 
ప్రతిపదార్థము : పార్టిక్లతగతి = మడమకు దెబ్బతగులుట వలనైన గమనము; 
(ట్రాంతి = భ్రాంతి; క్లోణీసంభుట్టనాదిము = భూమిసై కొట్టుటమొదలగు 
వానియందీపాదము ప్రయోజ్యము; అథ = తరువాత; అపాంగదర్భ్శనాన్యేన = 
కడగంటిచూపులను; సాదరం నిరూపయామః = ఆదరణగా నిరూపించుచున్నాము; 
తత్ర = అందు; ముఖ్యత్వాల్‌ = ముఖ్యముగా; 
తాత్పర్యము : మడమకు దెబ్బతగులుటవల్లనైన గనునము (భ్రాంతి, భూమిసై 
కొట్టుటమొదలగు వానియందీపాదము ప్రయోజ్యము. తరువాత కడగంటిచూపులను 
ఆదరణగా నిరూపించుచున్నాము. అందు ముఖ్యముగా; 


సమం సా(స్య?చ్య)నువృత్తం చ ఆలోకితనిలోకితే ॥ 118 ॥ 


ప్రతిలోకితముల్లోకితం చావలోకితనుష్టధా । 

(భ)వంతిదర్భనాన్యేనం పృథక్‌ నోక్తాని లక్షణైః ॥ 119 ॥ 
ప్రతిపడార్థను : సమం = సమము; అనువృత్తం = అనువృత్తము, ఆలోకితవిలోకితే= 
ఆలోకిత విలోకితములు; (ప్రతిలోకితం = ప్రతిలోకితము; ఉల్లోకితం = ఉల్లోకితము; 
అవలోకితమితి = అవలోకితమని; ఏవం = ఈ|ప్రకారముగా; దర్భనాని = చూపులు; 
అష్ట్రధా భవంతి = ఎనిమిది విధములగుచున్నవి; పృథక్‌ = వేరుగా; లక్షణాని ఉక్తాని = 
లక్షణము లుచెప్పబడలేదు. 
తాత్పర్యము : సమము, అనువృత్తము, ఆలోకిత, విలోకితములు, |ప్రతిలోకితము, 
ఉల్లోకితము అవలోకితమని ఈ(ప్రకారముగా చూపులు ఎనిమిదివిధములగుచున్నవి. 
వేరుగా లక్షణములు చెప్పబడలేదు. 


249 


పుటపక్ష్మాగ్రకర్మాణి లోచనానుగతాన్యతః । 

'సమం(సంత్ర్యశ్ర వ్యసాపి?సన్యశ్రకం సాచి)రూపనిర్వర్ల(తా?నా) యతమ్‌ ॥ 120 ॥ 
'ప్రతిపదార్థము : పుట=కనురెప్పలు; పక్షాగ్రకర్మాణి = పక్షాగ్రకర్మలు; లోచనానుగతాని= 
నేత్రానుగతములు; యతః రూపని ర్వర్తనాయతం=రూపమును సౌమ్యముగా చూచుటకు 
తగినట్టి; సవ్య(శ్రకం = సహజత్వమునాశ్రయించినది; సమం = సమదర్శనము అగును. 
తాత్పర్యము : కనురెప్పలు పక్షాగ్రకర్మలు నేత్రానుగతములు రూపమును సౌమ్యముగా 
చూచుటకు తగినట్టి సహజత్వము నాశ్రయించినది సమదర్భనమగును. 

అనువృత్తం స్యాద్‌ దర్శనం సహసాలోకితం మతమ్‌ । 

++ ++ ++ + +పృష్టతః స్యాద్‌ విలోకితమ్‌ 1 121 ॥ 
ప్రతిపదార్థము : అనువృత్తం = పరిశీలనాత్మక దర్శనము; అనువృత్తం దర్శనం = 
అనువృత్తదర్శనము; సహసా ఆలోకితం = తొందరగా (హరఠాత్తుగా)చూచుట; 
ఆలోకితం మతం = ఆలోకితదర్శనముగా సమ్మతము; పృష్టతః = వెనుకకు చూచుట; 
విలోకితం = విలోకితము. 
తాత్పర్యము : పరిశీలనాత్మక దర్శనము అనువృత్త దర్శనముతొందరగా (హఠాత్తుగా) 
చూచుట ఆలోకిత దర్శనముగా సమ్మతము. వెనుకకు చూచుట విలోకితము. 

ఊర్ద్వే(ల?)క్షణముల్లోకితమధ: (ప్రేక్షానలోకితమ్‌ । 

॥ ఇత్యష్టదర్శనలక్షణమ్‌ ॥ 

పదజంఘోరుకరణం సమం కా(ర్య?ర్యం) ప్రయోక్షృభిః + 122 ॥ 
ప్రతిపదార్థము : ఊర్ద్వే = సైకిచూచుట; ఉల్లోకితం = ఉల్ల్గోకితము; అధః |ప్రేక్షా = 
(కిందుగా చూచుట; అవలోకితం = అవలోకితదర్శనము; పార్య్యతః = (ప్రక్కలకు 
చూచుట; (ప్రతిలోకితం = ప్రతిలోకితము;పదం =పాదము; జంఘా = పిక్కలు, 

రుకరణం = ఊరువులు అనెడి కరణసముదాయము; సమం = సమముగా; 
ప్రయోక్షృభి: = నాటకకళాకారులచే; కార్యం = చేయదగినది((ప్రయోగింపదగినది). 
తాత్సర్యము : సైకిచూచుట ఉల్లోకితము, (క్రిందుగాచూచుట అవలోకితదర్శనము, 
ప్రక్కలకు చూచుట ప్రతిలోకితము, పాదము, పిక్కలు,ఊరువులు అనెడి కరణ 


సముదాయము సమముగా నాటకకళాకారులచే చేయదగినది (ప్రయోగింపదగినది). 





250 


పాదస్యకరణం సర్వం జంఘోరుకృతమిష్యతే । 

యథా (పాదఃపదం) ప్రసర్పితం తథైనోరు ప్రవర్తతే ॥ 123 ॥ 
ప్రతిపదార్థము : పాదస్య కరణం సర్వం = పాదకరణమంతయు; జంఘోరుకృతం 
ఇష్యతే = జంఘా ఊరుకృతములుగా సమ్మతము; యథా = ఎట్టు; పదం = 
పాదము(అడుగు); ప్రసర్ష్సితం = 'ప్రవర్తింపబడునో (ముందువెనుకలకు నడచున్నో); 
తథైవ = అట్లే, ఊరు (ప్రవర్తతే = ఊరువును (ప్రవర్తించును. 
తాత్సర్యము : పాదకరణమంతయు, జంఘా, ఊరుకృతములుగా సమ్మతము. ఎట్టు 
పాదము (అడుగు) (ప్రవర్తింపబడునో (ముందువెనుకలకు నడచునో)అట్లే ఊరువును 
ప్రవర్తించును. 


అనయోః సమానకరణాత్‌ పాదచారీ ప్రయోజయేత్‌ । 

యతః పాదస్తతో హస్తో యతో హస్తస్తత స్తికమ్‌ ॥ 124 ॥ 
ప్రతిసదార్థము : అనయోః = పాదము మరియు ఊరువులయొక్క; సమానకరణాత్‌= 
సమాన(ప్రయోగమువలన; పాదచారీ (ప్రవర్తతే = పాదచారి (ప్రవర్తించుచున్నది; యత= 
ఎక్కడ; పాదః = పాదకరణము (ప్రవర్తితమో; తతః = తరువాత; అట్టే(వెంటనే); 
హస్తః = హస్తకరణము; యతః = దేనికంటెను; ఏవిధముగా(ఎక్కడ); హస్తః = హస్తమో; 
తతః = తరువాత;త్రికం = నడుమును ప్రవర్తితమగును. 
తాత్సర్యము : పాదము మరియు ఊరువులయొక్క సమాన (ప్రయోగము వలన 
పాదచారి (ప్రవర్తించు చున్నది. ఏక్కడ పాదకరణము (ప్రవర్తితమో తరువాత అట్టే 
(వెంటనే) హస్తకరణము దేనికంటెను ఏవిధముగా (ఎక్కడ) హస్తమో తరువాత 
నడుమును (ప్రవర్తితమగును. 

సాదస్య నిర్గమం జ్ఞాత్వా తత్యోసాం (గాని?గం) నియోజయేత్‌ । 

పాదచార్యా యథా పాదో ధరణీమేన గచ్చతి ॥ 125 ॥ 
ప్రతిపదార్థము : పాదస్య నిర్గమం జ్ఞాత్వా = పాదగమనముతెలిసి; తతః = తరువాత; 
అపాంగం నియోజయేత్‌ = అపాంగమును కూర్చవలెను; పాదచార్యా = పాదచారిచే; 
యథా = ఏవిధముగా; పాదః = పాదము; ధరణీమేవ గచ్చతి = నేలనే పొందునో; 
తాత్పర్యము : పాదగమనమును తెలిసి తరువాత అపాంగమును కూర్చవలెను. 
పాదచారిచే ఏవిధముగా పాదము నేలనే పొందునో; 


251 


ఏనం హస్తశ్చర్తిత్వాతు కటీదే(శే?శం) సమాశ్రయేత్‌ । 

అంగికాభినాయాః సర్వే సార్థాః సర్వత్ర జాగ్రతి ॥ 126 ॥ 
ప్రతిపదార్థము : ఏవం = ఈప్రకారముగా; హస్తః = వలెను; చరిత్వా = హస్తము 
'ప్రవర్తించి; కటిదేశం సమా(గ్రయేత్‌ = కటిప్రదేశమునాశ్రయించు; ఆంగికాభినయాః 
సర్వే = అంగికాభినయములన్నియు; సార్థాః = అర్థవంతములై, సప్రయోజనములై; 
జాగ్రతి = ఉత్తేజకరములై (ప్రవర్తించుచున్నవి. 
తాత్పర్యము : ఈ (ప్రకారముగా హస్తము ప్రవర్తించి కటిప్రదేశమునాశ్రయించవలెను. 
ఆంగికాభినయములన్నియు అర్థవంతములై స(ప్రయోజనములై ఉత్తేజకరములై 
'ప్రవర్తించుచున్నవి. 

దేశినృత్యే తు సార్థత్వం నో విచార్యం విపళ్చితా । 

ప్రాయో లోకప్రసిద్దాని కథ్యన్తే తేషు కానిచిత్‌ ॥ 127 ॥ 
ప్రతిపదార్థము : దేశినృత్యే = దేశినృత్యమందు; సార్థత్వం = సప్రయోజనత్వము; 
విపళ్ళ్చితా = పండితునిచే; విచార్య = ఆలోచింపబడి; (ప్రాయః = తరచుగా; 
లోకప్రసిద్దాని= లోకప్రసిద్ధములైనవి; కథ్యంతే = చెప్పబడుచున్నవి; తేషు = వాటిలో; 
కానిచిత్‌ = కొన్ని; 
తాత్సర్యము : దేశినృత్యమందు సప్రయోజనత్తమును పండితునిచే ఆలోచింపబడి 
తరచుగా లోకప్రసిద్దములైనవి, చెప్పబడుచున్నవి. వాటిలో కొన్ని; 

సేరణం పేక్టణం చైన గుండిలీ దండరాసకః । 

అథైతాని సమాశ్రిత్య వక్ష్యంతే స్థానకాదయః ॥ 128 ॥ 
ప్రతిపదార్థము : పేరణం = పేరణము; పేక్టణం = పేక్టణము; గుండిలీ = గుండిలి; 
దండరాసకః ఇతి = దండరాసకము అని; అథ = తరువాత; ఏతాని సమాడ్రిత్య = 
వీటినాశ్రయించి; స్థానకాదయః వక్ష్యంతే = స్థానకాదులు చెప్పబడుచున్నవి. 

థి ठ 

कण्ठ: పేరణము, పేక్టణము, గుండిలి, దండరాసకము అని తరువాత 
వీటినాశ్రయించి స్థానకాదులు చెప్పబడుచున్నవి. 

నంద్యానర్త(మ?క)వర్హమానసముపాత్‌ తత్‌ స్వస్తికం వైష్లనమ్‌ । 

పార్గ్యావిద్ధ్దకపార్శి పార్ప్వకసరావృత్తాని తద్‌ గారుడమ్‌ । 

(क లార్డు 


252 


సూచీఖండ(ప?పా)దోత్తరా సమయితా సూచీ త్రిభంగీయుతమ్‌ । 

పార్టీ చైకపదోత్తరౌ (చ)చతురశ్రం సూచికం వైషనుమ్‌ ॥ 129 ॥ 
ప్రతిపదార్థము : నంద్యావర్తక వర్హమాన సమపాత్‌ = నంద్యావర్తకము, వర్హమాన (క)ము, 
సమపాదమును; స్వస్తికం = స్వస్తికము; వైస్లవం = వైస్లవము; పార్గ్యావిద్దక పార్టి 
పార్య్వకపరావృత్తాని= పార్జ్యావిద్దకము పార్టిపార్భ్యకము పరావృత్తము(లు); గారుడం= 
గారుడము; సూచీఖండ పదోత్తరౌ = ఖండసూచకము; సమాయుతాసూచీ = 
సమసూచియు; (త్రిభంగీయుతం = (త్రిభంగియు; ఏకపదోత్తరపార్టీ = ఏక పార్వ 
ఏకపదములును; చతురశ్రం = చతురశ్రము; వైషమం సూచికం = విషమసూచియు; 


తాత్సర్యము : నంద్యావర్తకము, వర్దమాన(క)ము, సమపాదమును స్వస్తికము వైస్లవము 
పార్మ్యావిద్దకము పార్మ్మిసార్భ్యకము పరావృత్తము(లు), గారుడము, ఖండసూచికము 
సమసూచియు (త్రిభంగియు ఏకపార్య్యఏక పదములును చతురశ్రము విషమసూచియు 


పద్మాసనం నాగబంధో విషమాంతరపూర్వకే । 
పద్మాసనం తదా ప్రోక్తం కూర్మాసనమధథామపరమ్‌ ॥ 130 ॥ 


ప్రతిపదార్థము : పద్మాసనం = పద్మాసనము; నాగబంధః = నాగబంధము; విషమార్తన 
పూర్వకే పద్మాసనం = విషమపద్మాసనము; అంతరపద్మాసనమును; తదా అపరం = 
అప్పుడు మరియొక; కూర్మాసనం (ప్రోక్తం = కూర్మాసనమును చెప్పబడినది. 
తాత్పర్యము : పద్మాసనము నాగబంధము విషమపద్య్మాసనము, అంతర పద్మాసనమును 
అపుడు మరియొక కూర్మాసనమును చెప్పబడినది. 


వర్ణమానం యది స్థానం షడంగులికృతాంతరమ్‌ । 
నంద్యానర్తం తదేన స్యాన్సృత్యభేదవిశారదైః ॥ 131 ॥ 
ప్రతిపదార్థను : వర్ణమానం స్థానం = వరమానస్థానము; షడంగులికృతాన్తరం యది= 
(1 ద ठ द = 
ఆరు అంగుళులభేదముకలదైనచో; తదేవ = అదియే;నంద్యావర్తంస్యాల్‌ = 
నంద్యావర్తకస్థానమగునని; నృత్యభేదవిశారదైః = నృత్యభేదముల నెటిగిన పండితులచే 


(చెప్పబడినది). 





తాత్పర్యము : వర్దమాన స్థానము ఆరుఅంగుళుల భేధముకలదైనచో అదియే 





నంద్యావర్తక స్థానమగునని నృత్యభేదములనెటిగిన పండితులచే (చె 


253 


తిరశ్చీనముఖౌ పాదౌ పార్టిభ్యాం యత్ర సంగతౌ । 

స్థానకం వర్థమానాఖ్యం తత్తదున్నృ త్యకోవిదైః ॥ 132 ॥ 
ప్రతిపదార్థము : తిరశ్చీనముఖౌ పాదౌ = అడ్డుగానున్న ముఖముల పాదములు; 
పార్టిభ్యాం=మడమలచే; య[త్ర=ఎచ్చట; సంగతౌ=కలియునో; తత్‌=అది; నృత్యకోవిదైః 
= నాట్యపండితులచే; వర్దమానాఖ్యం స్థానకం కథ్యతే = వర్ణమానస్థానకముగా 
చెప్పబడుచున్నది. 
తాత్పర్యము : అడ్డుగానున్న ముఖముల పాదములు మడమలచే ఎచ్చట కలియునో 
అది నాట్యపండితులచే వరమానస్థానకముగా చెప్పబడుచున్నది. 


పార్ట్యింగుష్టయుగాంతరాలమితినా జ్ఞేయాశ్చతుష్టట్బ తా । 

అంగుళ్యోర్యుగం వి(2)బాహుయుగలం స్వాభావికం సౌష్టవమ్‌ ॥ 

కర్ణాగ్రాత్‌ కటిగుల్బదేశసముతా నాట్యేంకురః కీదృశః । 

స్థానం తత్‌ సముదాహృతం సమపదం పుష్పాంజలిక్షేపణే ॥ 133 ॥ 
ప్రతిపదార్థము : పార్ద్య్యంగుష్ట యుతాంతరాలమితినా = మడమ, అంగుష్ట్రయుగము 
యొక్క మధ్యభాగము హద్దుగా; జ్ఞేయా = తెలియదగినది; తాః = అవి; చతుఃషట్‌ 
చ= 4+6. (10) గాతెలియదగినది; అంగుళ్యోయుగం = రెండు క్రేళ్ళు; బాహుయుగలం= 
బాహుద్వంద్వము; సౌష్టవం స్వాభావికం = సౌష్టవము సహజమైనది; కర్ణాగ్రాత్‌ = 
కర్ణాగ్రమునుండి; అంకురః = అంకురము; నాట్యే కీదృశః = నాట్యమందెట్టిది?; 
తత్‌= అది; పుష్పాంజలి हरु = పుష్పాంజలిక్షేపణమందు; సమపదం స్థానం 
సముదాహృతం = సనముపదస్థానముగా చెప్పబడినది. 
తాత్పర్యము : మడమను, అంగుష్టయుగముయొక్క మధ్యభాగము హద్దుగా, 
తెలియదగినది. అవి 4+6 (10)గా తెలియదగినది. రెండుద్రేళ్ళు, బాహుద్వంద్వము 
సౌస్ట్థవముసహజమైనది కర్ణాగ్రమునుండి అంకురము నాట్యమందెట్టిది? అదిపుష్పాంజలి 
క్షేపణమందు సమపదస్థానముగా చెప్పబడినది. 

మంజీరస్థానసంలగ్నే మిథః శ్రిష్టకినష్టకౌ । 

కుంచితౌ చరణౌ యత్ర స్థానం తత్‌ స్వస్తి(కర్మకం? కం మతమ్‌) ॥ 134 ॥ 
ప్రతిపదార్థము : మంజీరస్థానసంలగ్నే = నూపురస్థానమందు కలసినట్టియు; మిథః= 
పరస్పరము; శ్లిష్టకనిష్టకౌ = కలసిన చిటికెన ర్రేళ్ళుకలదియు; కుంచితౌ చరణౌ = 


నటే 


254 


కుంచించబడిన పాదములు కలది; స్వస్తికం స్థానం మతం = స్పస్తికస్తానమగును. 

3 न 
తాత్సర్యము : నూపురస్థానమందు కలసినట్టియు పరస్పరము కలసిన చిటికెన గ్రేళ్లు 
కలదియు కుంచించబడిన పాదములు కలది స్వస్తికస్థానమగును. 


సమమేకపదం భుమావన్యలత్‌ కించిచ్చ కుంచితమ్‌ । 
పురః ప్రసారితస్తిర్యక్‌స్థానకం వైష్ణవం విదుః ॥ 135 ॥ 


ప్రతిసదార్థము : ఏకపదం సమం = ఒకపాదము సమానముగాను; అన్యత్‌ = 
మరియొకటి; కించిత్‌ కుంచితం = కొంచెము కుంచించబడినదై; పురః = ముందునకు; 
తిర్యక్‌ = అడ్డుగను; ప్రసారితః యది = |ప్రసారితమైనయెడల; వైన్లవం స్థానం విదుః= 
వైప్లవస్థానమగును, > 

2 


खण्ग సమానముగాను, మరియొకటి కొంచెము కుంచించబడినదై 
ముందునకు అడ్డుగను ప్రసారితమైనయెడల వైప్లవస్థానమగును. 


పార్హ్యంగుష్టసమాయోగాత్‌ స్థానకం పార్టి విద్దకమ్‌ । 
పార్చ్వస్యాంతర్గతా పార్టి: కీర్తితం పార్టి పార్చ్వకమ్‌ ॥ 136 ॥ 
ప్రతిపదార్థము : పారంగుష్టసమాయోగాత్‌ = పార్టిఅంగుష్టముల కలయికవలన; 
పార్టివిద్దకం స్థానకం స్యాత్‌ = పార్టి విద్దస్థానమగును; పార్య్వస్య = పార్య్యమునకు; 
ह స్ప! ॥ ~ 
అంతర్గతా = అంతర్గతమైన; केष्ः యది = పార్టిభాగమున్న యెడల; పార్షి పార్బ కంస్యాత్‌= 
५ प జ ES 
పార్టి పార్య్యస్థానము, 
తాత్పర్యము : పార్టి అంగుష్టముల కలయికవలన పార్టి విద్దస్థానమగును. పార్య్యమునకు 
అంతర్గతమైన పార్షి భాగమున్నయెడల పార్టి పారస్థానము. 
(~ వార్డు! రారు! 
పార్హ్యంగుష్టః సమో యత్ర తథా పార్జ్యకనిష్టకమ్‌ (2) । 
పరావృత్తం సరిజ్జేయం స్థానం స్థానకకోవిదై: ॥ 137 ॥ 
ప్రతిపదార్థము : య(త్ర, పారంగుష్టః = ఎక్కడ పార్దంగుష్టము; సమః = సమమగునో; 
తథా = అట్టే; పార్థ కనిష్టకం = పార్టికనిష్టము సమమగునో; తత్‌ = అది; పరావృత్తం 
స్థానకం పరిజ్ఞేయం = పరావృత్తస్థానకమగును. 
తాత్సర్యము : ఎక్కడ పార్ట్యంగుష్టములు సమమగునో అట్టే పార్గికనిష్టము సమమగునో 
అది పరావృత్తస్థానకమగును. 


255 


ఆకుంచిత్యోంఘ్రిర్వా మళ్చేత్‌ తదన్యో జానునా భువి । 
పశ్చాన్న్యస్తదాభ్యాతం స్థానకం గారుడం బుధైః ॥ 138 ॥ 


ప్రతిపదార్థము : వామః అంఘై: = ఎడమపాదము; ఆకుంచితఃచేత్‌ = ఆకుంచితమైన 
యెడల; అన్యః = మరియొకటి; జానువా = జానువుచే; భువి = భూమియందు; 
పశ్ళాత్‌ న్యస్తః చేత్‌ = వెనుకకు ఉంచినయెడల; తత్‌ = అది; బుదైః = పండితులచే; 
గారుడం స్థానకం ఆభఖ్యాతం ८. గారుడస్థానముగా చెప్పబడినది. 


తాత్సర్యము : ఎడమపాదము ఆకుంచితమైన యెడల మరియొకటి జానువుచే 
భూమియందు వెనుకకు ఉంచినయెడల అది గారుడస్థానముగా చెప్పబడినది. 


చరణ: కుంచితస్వేకస్తిర్యగన్యః: ప్రసారితః । 
ఊరుపార్థిస్థితో భూమౌ (కథితే?కథితం) ఖండసూచికమ్‌ ॥ 139 ॥ 


ప్రతిపదార్థము : ఏకః చరణ! = ఒకపాదము; కుంచితః = కుంచితము; అన్యః = 
మరియొకపాదము; తిర్యక్‌ (ప్రసారితః = అడ్డుగా చాచబడును; భూమౌ = 
భూమియందు; ఊరుపార్టిస్థితి; యది = ఊరుపార్షిస్థితమైన యెడల; ఖండసూచికర 
కథితం = ఖండసూచీస్థానముగా చెప్పబడినది. 
తాత్సర్యము : ఒకపాదము కుంచితము మరియొక పాదము అడ్డుగా చాచబడును. 
భూమియందు ఊరుపార్టిస్థితమైనయెడల ఖండసూచీస్థానముగా చెప్పబడినది. 

భూలగ్నం పార్టి జంఘోరు తిర్యక్‌ పాదౌ ప్రసారితౌ । 

యత్ర తత్‌ స్థానకం ప్రాహుః సమసూచీతినామతః ॥ 140 ॥ 
ప్రతివదార్థము : పార్టిజంఘోరు = పార్టిజంఘ- ఊరువులు; భూలగ్నం = 
భూసంల్లగ్నమును; తిర్యక్‌ = తిరశ్ళీనముగా; పాదౌ = పాదములు; |ప్రసారితౌ = 
'ప్రసారితములగునో; తత్‌ = దానిని; నామతః = పేరువలన; సమసూచీ ఇతి (ప్రాహుః= 
సమసూచియని చెప్పిరి. 
తాత్సర్యము : పార్టిజంఘ- ఊరువులు- భూసంల్లగ్నమును తిరశ్చీనముగా పాదములు 
'ప్రసారితములగునో దానిని పేరువలన సమసూచియనిచెప్పిరి. 

న్య(స్త?ఇ్స) ద్వాముకపోలకం సమపదం వా(ను?మా)కటీనిర్లతా । 

కించిత్‌ తిర్యగితి స్థిత్యోన్యచరణో వామాంగలంబాన్వితః ॥ 


256 


యద్వక్రం కటిసాదమస్తకతలం వారీలసన్నర్తనే । 
విజ్ణేయం లలితం త్రిభంగికమితి స్థానం చ తత్మోవిదైః ॥ 141 ॥ 


ప్రతిపదార్థము : న్యంచద్వామకపోలకం = కొంచెము వంచబడిన కపోలములుకలదియు; 
నమవదం = నమవదము(కలదియు); వామాకటీనిర్గతా = వామకటిని 
(నుండి)నిర్గమించినదై; కించిత్‌ = కొంచెము; తిర్యక్‌ ఇతి స్థితః = తిరశ్టీనమువలె 
నున్నట్టియు; అన్యః చరణః = మరియొకపాదము; వామాంగలంబాన్సితః = 
వామాంగలంబమైనదియును; యత్‌ వక్రం = ఏముఖము; కటిపాదమస్తకతలం 
కటి పాద, శిరోభాగములు (కలది)(నాక్రమించియుండునో); నర్తనే = నర్తనమందు; 
నారీ = 1 లలితం = లలితముగా(మృదువుగా ); లసన్‌ = ప్రకాశించునో; తత్‌ = 
అది; త్రిభంగికంస్థానం ఇతి = త్రిభంగిస్థానమని; తత్కోవిదైః = నాట్యశాస్రపండితులచే; 
విజ్ఞేయం = తెలియదగినది. 


॥ 


తాత్సర్యము : కొంచెము వంచబడిన కపోలములుకలదియు, సమపదము (కలదియు) 
వాముకటినుండి నిర్గమించినది, కొంచెము తిరశ్చీనమువలె నున్నట్టియు 
మరియొకపాదము వామాంగలంబమై నదియును ఏముఖము కటి, పాద, 
శిరోభాగములు (కలదినా(క్రమించియుండునో) నర్తనమందు (స్రీ లలితముగా 
(మృదువు) ప్రకాశించునో అది (త్రిభంగిస్థానమని నాట్యశా(స్రపండితులచే తెలియదగినది. 
निष्ठः సమో యత్ర బహిస్తిర్యజ్మఖ్యోపరః । 
స్థానకం తత్‌ సముద్దిష్టమేకపార్డ్యబిధం బుదైః ॥ 142 ॥ 
ప్రతిపదార్థము : యత్ర = ఎక్కడ; ఏకపాద: = (ఒక) ఏకపాదము; సమః = సమముగను; 
అపరః = మరియొకటి; బహిః = వెలుపలకు; తిర్యజ్యఖః = తిర్యకొముఖమైనదియు 
అగునో; తత్‌ = అది; బుధైః: = పండితులచే; ఏకపార్థ్య్వభిధంస్థానకం సముద్దిష్టం = 
ఏకపార్ణికస్టానముగ చెప్పబడినది. 
తాత్పర్యము : ఎక్కడ (ఒక)ఏకపాదము సమముగను మరియొకటి వెలుపలకు 
తిర్యక్‌ముఖమైనదియు అగునో అది పండితులచే ఏకపార్టికస్థానముగ చెప్పబడినది. 


ఏకఃసమోంవ ఘ్రీర్యస్య చేత్తజ్ఞానుకమస్తకః । 
బాహ్యసార్శ్వకృ తాశ్లేషమే కపాదాభిధం బుధైః ॥ 143 ॥ 


257 


'ప్రతిపదార్థము : యస్య = దేనికి; ఏకః అంఘః సమః = ఒకపాదము సమమగునో; 
తల్‌ = అది; జానుక మస్తకః = జానుమస్తమ(పర్యంతమగునో) ము(లు); 
బాహ్యపార్య్యకృతాశ్లేషం = బాహ్యపార్మ్యములచే చేయబడిన కలయిక కలదియగున్నో; 
తత్‌ = అది; బుధైః = పండితులచే; ఏకపాదాభిధం స్థానకం = ఏకపాదస్థానకముగ 
చెప్పబడినది. 

తాత్పర్యము : దేనికి ఒకపాదము నమమవుగునో అది జానుమన్తక 
(పర్యంతమగునో)ము(లు) బాహ్యపార్య్యములచే చేయబడిన కలయిక కలదియగునో 
అది పండితులచే ఏకపాదస్థానముగ చెపన్సబడినది. 


నంద్యావర్తం యదా సార్ధం తాలం చరణయోర్యవేత్‌ । 

స్థానకం చతురశ్రం తత్‌ కథయంతి విచక్షణా: ॥ 144 ॥ 
'ప్రతివదార్థము : యదా = ఎప్పుడు; నంద్యావర్తం =నంద్యావర్తము; సారం = 
అర్జవంతమగునో; తాలం = తాళము; చరణయోఃభవేత్‌ = పాదములయందగునో; 
తత్‌ = దానిని; విచక్షణాః = పండితులు; చతురశ్రం కథయంతి =చతురశ్రముగా 
చెప్పుచున్నారు. 
తాత్సర్యము : ఎప్పుడు నంద్యావర్తము అర్థవంతమగునో తాళము పాదముల 
యందగునో దానిని పండితులు చతురశ్రముగా చెప్పుచున్నారు. 


పురః పశ్చాచ్చ చరణా సూచిలక్షణలక్షితౌ । 

తదా విషమసూచీతి స్థానకం కథితం బుధైః ॥ 145 ॥ 
ప్రతిపదార్థము : యదా = ఎప్పుడు; సూచిలక్షణలక్షితౌ = సూచీలక్షణచిహ్నితములైన; 
చరణౌ = పాదములు; పురః = ముందునకు; పశ్చాచ్చ = వెనుకకును అగునో; తదా 
= అవ్బుడు; ककः = వండితులచే; విషమనూచీస్థానకం కథితం = 
విషమసూచీస్థానకముగ చెప్పబడినది. 
తాత్పర్యము : ఎప్పుడు సూచీలక్షశాచిహ్నితములైన పాదములు ముందునకు వెనుకకును 
అగునో అప్పుడు పండితులచే విషమసూచీస్థానము చెప్పబడినది. 

సమసూచీస్థితాః सीद పాదయోర్సంధ నం యదా । 

క(రే?రో)తి నర్తకస్తచ్చ పద్యాసనమితి స్మృతమ్‌ ॥ 146 ॥ 


258 


ప్రతిపదార్థము : సమసూచి స్థితౌ = సమసూచిస్టితియందు; యధా = ఎప్పుడు; 
నర్తకః= నర్తకుడు; పాదదయోః బంధనం కరోతి = పాదములకు బంధనమును 
చేయునో; తత్‌ = అది; పద్మాసనమితి స్మృతమ్‌ = పద్మాసనమని చెప్పబడినది 
తాత్పర్యము : సమసూచిస్థితియందు ఎప్పుడు నర్తకుడు పాదములకు బంధనమును 
చేయునో అది పద్మాసనమని చెప్పబడినది. 

ఉపనిష్ట్యేస్య వామోరుః సృష్టే స్యాద్దక్షిణో యదా । 

జంఘాస్థానం సమేత్తస్యాం నాగబంధాభిధం తదా ॥ 147 ॥ 
ప్రతిపదార్థము : యదా = ఎప్పుడు; అస్య = నర్తకునియొక్క; వామోరుః పృష్టే ఉపవిష్టే= 
వామోరు పృష్టమందు ఉపనిష్టముకాగా; దక్షిణజంఘాస్థానం = దక్షిణజంఘాస్థానము; 
తస్యాం = దానియందు; సమేత్‌ = కలయునో; తదా = అప్పుడు; నాగబంధాభిధం 
స్యాత్‌ = నాగబంధమును స్థానమగును. 
తాత్పర్యము : నర్తకునియొక్క ఎప్పుడు వామోరుపృష్టమందు ఉపనిష్టముకాగా 
దక్షిణజంఘాస్థానము దానియందు కలయునో అప్పుడు నాగబంధమును స్థానమగును. 

తదేవాంతరపద్య్మాసనమాభాతి విషముం యది । 

పాదయోర్విషనుం తచ్చ పద్మాసనముదీరితమ్‌ ॥ 148 ॥ 


ప్రతిపదార్థము : తదేవ = అదియే; అంతర విషమం ఆభాతి పద్మాసనం = 
అంతరపద్మాసనముగా విషమము చేయబధఢగా; పాదయోః = పాదములయొక్క; 
విషమం పద్మాసనం ఉదీరితం = విషమపద్మాసనముగా చెప్పబడినది. 
తాత్పర్యము : అదియే అంతర పద్మాసనముగా విషమము చేయబడగా 
పాదములయొక్క విషమపద్మాసనముగా చెప్పుబడినది. 

ఉత్లుత్యాపి ప్రసార్యాంమ్రీ యస్తయోర్సంధ అంతరే । 

పద్మాసనం తదేన స్యాదంతరం కథితం బుదైః ॥ 149 ॥ 
ప్రతిపదార్థము : ఉత్ల్సుత్యాపి = గెంతికూడ; అంఘ్రీ (ప్రసార్య = పాదములను చాపి; 
తయోంతరే =వాటి(మధ్యన) అంతరమందు; బంధః స్యాత్‌చేత్‌ = బంధమున్నయెడల; 
తదేవ = అదియే; అంతరం పద్మాసనం కథితం = అంతరపద్యాసనస్థానముగా 
చెప్పబడినది. 


259 


తాత్పర్యము : గెంతికూడ పాదములనుచావి వాటి (మధ్యన) అంతరమందు 
బంధమున్నయెడల అదియే అంతరపద్మాసనస్థానముగా చెప్పబడినది. 

దక్షిణో జానుగుల్ఫేన పాదస్ప్సృష్టమహీతల: । 

వామపాదశ్చ యశత్ర స్యాత్‌ స్థానం కూర్మాసనం స్మృతమ్‌ ॥ 150 ॥ 

॥ ఇతి దేశిస్థానలక్షణమ్‌ ॥ 

ప్రతిపదార్థను : దక్షిణః జానుగుల్ఫేన = దక్షిణజానుగుల్భముచే; పాదస్సష్టమహీతల;= 
పాదముచే తాకబడిన భూమికలదియు; యత్ర = ఎక్కడ; వామపాదళశ్చ = 
వామపాదముకూడ; స్యాత్‌ = అగునో; తత్‌ = అది; కూర్మాసనం స్థానం స్మృతం = 
కూర్మాసనస్థానముగా నిగదితము. 
తాత్సర్యము : దక్షిణజానుగుల్చముచే పాదముచే తాకబడిన భూమికలదియు ఎక్కడ 
వామపాదముకూడ అగునో అది కూర్మాసనస్థానముగా నిగటీతము. 

సరికార్దపురాడీ చ స్వస్తికః స్ఫురికస్తథా । 

నికుట్టకస్తలోల్లేపః పృష్టోల్లేపశ్చ చేష్టనమ్‌ ॥ 151 ॥ 
ప్రతిపదార్థము : సరికా, అర్థపురాడి, (టికా)/ స్వస్తిక, స్ఫురిక, నికుట్టక, తలోత్లేపః, 
పృష్టోల్లేప, వేష్టనం. 
తాత్పర్యము : సరికా, అర్హపురాడి, (టికా), స్వస్తిక, స్ఫురిక, నికుట్టక, తలోల్లేపః, 
పృష్ట్రోల్లేప, వేష్టనం. 

అర్జస్థలనికా లుత్తా నరాటీ ప్రావృతం తథా । 

ఉద్వేష్టనం తతోల్లాల: సమస్థలతికా తథా ॥ 152 ॥ 
ప్రతిపదార్థము : అర్థస్థలనికా, లుత్తా, వరాటీ (పురాటికా) (ప్రావృతం, ఉద్వేష్టనం, 
ఉల్లాల, (ఉలలు), సమస్థలతికా. 

८ र 
कष्ट: అర్ధస్థలనికా, లుత్తా, వరాటీ (పురాటికా) (ప్రావృతం, ఉద్వేష్టనం, 
ఉల్లాల, (ఉలలు), సమస్థలతికా. 
? ఖ 
అతాక్షేపో డమరుకో విక్షేపః కర్తరీ తథా । 
తధథలో (?)గారుడః పక్షో లలాటతిలకస్తథా ॥ 153 ॥ 


260 


ప్రతిపదార్థము : లతాక్షేపము, డమరుకము; విక్షేపము, కర్తరి, తభల(తట్టల)ము, గరుడ 
పక్షము, లలాటతిలకము. 


తాత్సర్యము : లతాక్షేపము, డమరుకము; విక్షేసము, కర్తరి, తథల(తట్టల)ము, గరుడ 
పక్షము, లలాటతిలకము. 


ఫేల్లణాలగుపాలౌ చ పాలో నిస్పరసస్తతః । 
పంచనింశతిపాలాః స్యుః కథితా లక్షణాన్సితాః ॥ 154 ॥ 


ప్రతిపదార్థము : ఫేల్లణాపాలము, లగుపాలకము, (విందవణపాలము), నిస్సరడపాలము 
(పాదము)అని, లక్షణాన్వితాః = లక్షణయుతములైన; పంచవింశతిపాలాః = 
25పాల(ద)ములు; కధథితాః స్యుః = చెప్పబడుచున్నవి. 

తాత్సర్యము : ఫేల్లణపాలము, లగుపాలకము (వింధవణపాలము) నిస్పరడపాలము 
(పాదము) అని లక్షణయుతములైన 25 పాల(ద)ములు చెప్పబడుచున్నవి. 


భూచరాః ఖేచరాశ్చేతి భేదస్తత్ర సమీరితః । 

పాలా ఉప్పురపాలాశ్చ నామ తేషాముదాహృతమ్‌ ॥ 155 ॥ 
ప్రతిపదార్థము : భూచరాః = భూచరములని; ఖేచరాః ఇతిచ = ఆకాశచరములనియు; 
తత్ర = అందు; భేదః సమీరితః = భేదముచెప్పబడినది; పాలాః = పాలులనియు; 
ఉప్పరపాలాళ్ళ = ఉప్పరపాలులనియు; తేషాం = వాటికి; నామ ఉదాహృతం = 
సేరుచెప్పబడినది. 
తాత్సర్యము : భూచరములని ఆకాశచరములనియు అందు భేదముచెప్పబడినది. 
పాలులనియు ఉప్పరపాలులనియు వాటికి పేరు చెప్పబడినది. 


శేనాహ్యేకేన పాదేన సరసం సరికా భనేత్‌ । 

స్టితోద్వత్తనికుట్టేన పాదేనాభ్యవ కుట్టనమ్‌ ॥ 156 ॥ 

యదుప్రత్తసన్య పాదస్య సా జ్ఞేయార్థ పురాటికా । 

స్వస్తికాకారఘటనా పాదయోః స్వస్తికా భవేత్‌ ॥ 157 ॥ 
ద్రతివదార్థము : శకేనావిఏకేన పాదేన = ఏదేని ఒకపాదముతో; నరనం = 
హృదయరంజకమైనచో; సరికా భవేత్‌ = సరికాప్రభేదమగును; ఉత్రవృత్తస్య పాదస్య= 


261 


ఉత్రవృత్తపాదము(నకు)యొక్క; స్థితోద్వత్తనికుట్టేన పాదేన = ఉన్న कदरः 
కుట్టపాదముతో; అభ్యవకుట్టనంయత్‌ = అవకుట్టన మేదికలదో; సా= అది; 
అర్జపురాటికా జ్ఞేయా = అర్థవురాటిక యనితెలియదగినది; పాదయోః = 
పాదములయొక్క; స్వస్తికాకారఘటనా = స్వస్తికాకార సంయోజనము; స్వస్తికా భవేత్‌= 
స్వస్తికయగును. 


తాత్పర్యము : ఏదేని ఒక పాదముతో హృదయరంజకమైనచో సరికాప్రభేదమగును. 
ఉత్పవృత్తీపాదము (నకు)యొక్క ఉన్న ఉద్వృుత్తనికుట్టపాదముతో అవకుట్టన 
మేదికలదో అది అర్థపురాటిక యని తెలియదగినది. పాదములయొక్క 
స్వస్తికాకారసంయోజనము స్వస్తియగును, 

అంగులీపృష్టభాగేన పాదాభ్యాం గమనం తు యత్‌ । 

పురతః పృష్టతో వాపి పార్మ్వతః స్ఫురికా భనేత్‌ ॥ 158 ॥ 
ప్రతిపదార్థము : పురతః = ఎదురుగను; పృష్టతః = వెనుకకు; పార్యతః వా 
'ప్రక్కగాని; అంగళీపృష్టభాగేన = ట్రేళ్ల వెనుకభాగముతో; పాదాభ్యాం యద్గయనం 
పాదములచే యే నడక గలదో; సా = అది; స్ఫురికా భవేత్‌ = స్ఫురికయగును; సా 
పురితి ప్రసిద్దా = అది పురియని (ప్రసిద్ధమైనది 


తాత్సర్యము : ఎదురుగను, వెనుకకు (ప్రక్కగాని (ड నెనుకభాగముతో పాదములచే 
యే నడకగలదోలది స్ఫురికయగును. అది పురియని (ప్రసిద్ధమైనది. 


సమ(రు?కు)ళ్సే(త)పాదాగ్రే స్థితిర్లే యా నికుట్టనీ । 
పృష్టతః పురతో వాసి కుంచితేనాంమఘ్రిణా యది ॥ 159 ॥ 


ప్రతిపదార్థము : సమకుంచితపాదాగగ్రే = సమకుంచిత పాదాగ్రమందు; केः = స్టి 
నికుట్టనీ జైయా = నికుట్టనిగా తెలియదగినది; పృష్టతః = వెనుకకు; పురతః వాఅపి= 
జూ = జే हे 


ముందునకుగాని; కుంచితేన అంఘిణా = కుంచితమైన పాదముతో (యది); 





తాత్పర్యము : సమకుంచితపాదాగ్రమందు స్థితి నికుట్టనిగా తెలియదగినది. వెనుకకు 
ముందునకుగాని, కుంచితమైన పాదముతో; 

జానమాత్రసముత్‌క్షేపాత్‌ తలోతేపః స కథ్యతే । 

పృష్టతోంయే సముళ్లేపాత్‌ పృషోల్లేపశ్ళ కథ్యతే + 160 ॥ 


262 


ప్రతిపదార్థము : జానుమా(త్రసముల్లేపాత్‌ = జానుమాత్రఉల్లేపమువలన; తలోక్లేపః 
కథ్యతే? తలోక్షేపః = తలోక్షేపము(గా) చెప్పబడుచున్నది; పృష్ణ్టత అంధే: = వెనుక 
పాదముయొక్క; సముళ్లేపాత్‌ = పైకెత్తుటవలన; పృష్థోక్షేపః = పృష్టోత్‌క్షేపము; కథ్యతే= 
చెప్పబడుచున్నది; సః భరణీపుట ఇతి |ప్రసిద్దః = అది భరణీపుటమని 'ప్రసిద్దము. 
తాత్పర్యము : జానుమా(త్ర ఉత్నేపమువలన తలోక్షేఏము(గా) చెప్పబడుచున్నది. వెనుక 
పాదముయొక్క పైకెత్తుటవలన పృష్థోక్షేపము చెప్పబడుచున్నది. అది భరణీపుటమని 
'ప్రసిద్దము. 

ఏకాంఘ్రిణా యదన్యస్య నేష్టనాదేన చేష్టనః । 

స్థలనాత్‌ తిర్యగేకాం ఘ్రేరర్దస్థలనికా భవేత్‌ ॥ 161 ॥ 
వతివదార్భము : ఏకాం(ప్రింణా = ఒకకాలితో; అన్యన్యవేన్టనాల్‌ ఏవ 
మరియొకపాదమును చుట్టుటవలననే; వేష్టనః = వేష్టనప్రబేదమగును; ఏకాంయఘే: = 
ఒకపాదముయొక్క; తిర్యక్‌ స్థలనాత్‌ = అడ్జైన స్థలనమువలన; అర్ద స్థలనికా భవేత్‌= 
అర్దస్థలనికయగును. 

($3 
తాత్పర్యము : ఒకకాలితో మరియొకపాదమును చుట్టుటవలననే వేష్టనప్రభేదమగును. 
ఒకపాదముయొక్క छु స్థలనమువలన అర్హస్థలనికయగును. 
< ॐ ल्के 


పదాగ్రేణాహతిర్భూమే(?) ఖుత్తా నాను ప్రకీర్తితా । 

తద్వృత్తాం నినికుట్టేన మిథః ప్రోక్తా పురాటికా ॥ 162 ॥ 
ప్రతిపదార్థము : పదాగగ్రేణ = పదా(గ్రముచే; భూమే: ఆహతిః యది = భూమికి 
ఆహతి(దెబ్బ)కల్గినయెడల; ఖుత్తానామ(ప్రకీర్తితా = ఖుత్తానామకప్రభేదముగా 
చెప్పబడుచున్నది; తద్వృత్తాం = దానినిచుట్టబడియుండి (అది జరిగిన తరువాత); 
మిథః = అన్యోన్యము; వినికుట్టేన = నికుట్టనముచే; పురాటికా (ప్రోక్తా = పురాటిక 
యగును. 
తాత్పర్యము : పదా(గ్రముచే భూమికి ఆహతి(దెబ్బ)కల్గినయెడల ఖుత్తానామక 
ప్రభేదముగా చెప్పబడుచున్నది. దానిని చుట్టబడియుండి (అది జరిగిన తరువాత) 
అన్యోన్యము నికుట్టనముచే పురాటికయగును. 

ఉద్వతో యస్య పాద: స్యాత్‌ సలీలం లలితం విదుః । 

ప్రొవృతం నాను విజ్లేయం క్రీడాస్థానం నునోభువః ॥ 163 ॥ 


263 


ప్రతిపదార్థము : యస్య పాదః = 9 నర్తకుని పాదము; సలీలం = హేలగా; లలితం = 
మృదువుగా; 2 = ఉద్వృత్తమగునో; సః = అది; మనోభువః క్రీడాస్థానం= 
మన్మధథునకు క్రీడాస్థానమైన; 'ప్రావృతంనామ విజ్ఞేయం = ప్రావృతమనునదిగా 
తెలియదగినది. 
తాత్సర్యము : ఏ నర్తకుని పాదము హేలగా, మృదువుగా ఉద్వృత్తమగునో అది 
మన్మథునకు (క్రీడాస్థానమైన (ప్రావృతమనునదిగా తెలియదగినది. 

పశ్చాత్‌ ప్రాపణమంఘేర్యదుద్వేష్టనముదీరితమ్‌ । 

ఉల్లోలాంఘ్రీ క్రమేణాం ఘ్రీయుగ్మం సోలుల ఇష్యతే ॥ 164 ॥ 
ప్రతిపదార్థము : అంయఘే:ః పశ్చాత్‌ ప్రాపణం యత్‌ = పాదమును వెనుకకు పంపుట 
ఏది కలదో (అది); ఉద్వేష్టనం ఉదాహృతమ్‌ = ఉద్వేష్టనముగ నిరూపింపబడినది; 
ఉల్గోలాంమఘై క్రమేణ = ఉల్లోలపాద(క్రమముచేత; అంఘైీయుగ్న్మం = పాదయుగళము; 
సోలులః कभु = సోలులము (ఉల్లాసము)గ సమ్మతము. 
తాత్పర్యము : పాదమును వెనుకకు పంపుట ఏదికలదో (అది) ఉద్వేష్ట్రనముగ 
నిరూపింపబడినది. ఉల్లోలపాద క్రమముచేత పాదయుగళము సోలులము (ఉల్లాసము)గ 
సమ్మతము. 

పురతః సృష్టస్తిర్యక్‌ పాదయోః స్థలనం సనుమ్‌ । 

సమ స్థలతికా నాను సాదః ప్రోక్షో విచక్షణైః ॥ 165 ॥ 
ప్రతిపదార్హము : పురతః = ముందు; పృష్టతః = వెనుక; తిర్యక్‌ = అడ్డముగ; పాదయోః 
స్థలనం = పాదముల స్థలనము; యది సమమ్‌ = సమానమైన యెడల; విచక్షణైః = 
విద్వాంసులచే; సమస్థలనికా నామ = సమస్థలనమను; పాదః (ప్రోక్తః = పాదముగ 

४ ड 

చెప్పుబడినది. 
తాత్పర్యము : ముందు, వెనుక, అడ్డముగ పాదముల స్థలనము సమానమైనయెడల 
విద్వాంసులచే సమస్థలనమను పాదముగ చెప్పబడినది. 

ఏకస్య పృష్టతః కృత్వా పురతోంఘ్రిం (रेष्ठ చ । 

నికుట్టనే కృతే తేన అతాక్షేపః స కథ్యతే ॥ 166 ॥ 


ప్రతిపదార్థము : ఏకస్య పృష్టతః కృత్వా = ఒకపాదమును వెనుకకు ఉంచి; పురతః = 


264 


ముందునకు; ७०($०० (వ్రసార్య = పాదమును చాచి; నికుట్టనే కృతే = 
నికుట్టనముచేయగా; సః = అది; లతాక్టేపః కథ్యతే = లతాక్షేపముగా చెప్పబడినది. 
తాత్సర్యము : ఒకపాధమును వెనుకకు ఉంచి ముందునకు పాదమును చాచి 
నికుట్టనము చేయగా అది లతాక్షేపముగా చెప్పబడినది. 

ఏకస్య పృష్టతః కృత్వా పురత్యోం'ఘ్ర ప్రసార్య చ | 

నికుట్టనే కృతే తేన లతాక్షేసః స కథ్యతే ॥ 166 ॥ 

ఏకాంఘ్రైణా క్షితౌ స్థిత్వా బ్రామయిత్వేతరం పడమ్‌ | 

స్థానే తస్యజా+తు ఇతరేణోరుతా ++ ॥ 167 ॥ 
ప్రతిపదార్థము : ఏకంఘైణా = ఒకపాదముతో; క్షితౌ స్థిత్వా = భూమియందుండి; 
ఇతరం పదం = మరియొకపాదమును; (భ్రామయిత్వా = చుట్టును త్రిప్పించి; స్థాపనే= 
ఉంచగా; తస్య = దానికి; ఇతరేణ ఊరుతాడితా = మరియొక ఊరువుచే తాడితమైన; 
పాదః = పాదము. 
తాత్సర్యము : ఒకపాదముతో భూమియందుండి మరియొకపాదమును చుట్టును 
త్రిప్పించి ఉంచగా దానికి మరియొక ఊరువుచే తాడితమైన పాదము. 

+జ్లీకా భాషాకుశలై: పాదో డమరుకః స్మృతః । 

పార్పితాలాంతరం సార్వం పురోదేశం స్థితే పదే ॥ 168 ॥ 
ప్రతిపదార్థము : భాషాకుశలైః: = భాషనెటీగిన వారలచే; డమరుకః స్మృతః = 
డమరుకముగ చెప్పబడినది; పార్మితాలాంతరం = మడమ తాలాంతరముగా; పార్య్యం= 
పార్య్యము; పురోదేశం = పురోభాగమున; పదేస్టితే = పాదముండగా; 
తాత్పర్యము : భాషనెటీగిన వారలచే డమరుకముగ చెప్పబడినది. మడమ 
తాలాంతరముగా रेष्ठ పురోభాగమున పాదముండగా; 

పాదాంతరాంగులీసంగమూరోర్విక్లేప ఈరితః । 

విధాయ చరణానేతౌ కర్తరీయత్సురస్థితౌ ॥ 169 ॥ 
ట్రతివదార్థము : ఊరోః: = ఊరువుయొక్క; పాదాంతరంగులీనంగం = 
పాదాంతరమందలి అంగుళుల సంయోగము; విక్షేస:ఈరితః = విక్షేపముగా 


265 


చెప్పబడినది; యత్‌ కర్తరీపురస్థితౌ = కర్తరీ (ముఖముగా) ముందున్నట్లుగా; ఏతౌ 
చరణౌ విధాయ = ఈపాదములనుంచి; 
తాత్సర్యము : ఊరువుయొక్క పదాంతరమందలి అంగుళుల సంయోగము విక్షేపముగా 
చెప్పబడినది. కర్తరీ(ముఖముగా) ముందున్నట్టుగా ఈపాదములనుంచి; 

పాద: కర్తరిసంజ్జేయో నృత్యశాసస్ర్రవిశారదైః । 

నృత్తే చ కరణే కార్యా తదూరోరన్యపాదతః ॥ 170 ॥ 
ప్రతిపడార్థము : (న)సః = అది; (నృత్యశాస్త్రవిశారదై: = నాట్యశాస్త్ర పండితులచే); 
కర్తరీసంజ్ఞేయః = కర్తరియని తెలియదగినది; నృత్తే = నృత్తమందు; కరణే చ = 
కరణమందును; అన్యపాదతః = మరియొకపాదమునుండి; ఊరో: = ఊరువునకు; 
కార్యా = చేయదగినది. 
తాత్సర్యము : అది కర్తరియని తెలియదగినది. నృత్తమందు కరణమందును మరియొక 
పాదమునుండి ఊరువునకు చేయదగినది. 

ప్రధార్యతాసనం తజ్జెస్తట్టాల ఇతి కథ్యతే । 

కథ్యతే గారుడః పక్ష: సమసూచీ పురీయుతా ॥ 171 ॥ 
ప్రతిపదార్థము : ఆసనం (ప్రధార్యతా = ఆసనము ధరించుట జరుగగా; తట్టాల 
ఇతికథ్యతే = తట్టాలమని చెప్పబడినది; సమసూచీ పురీయుతా గారుడః పక్షఃకథ్యతే= 
సమసూచిపూరీయుత గారుడపక్షముగా చెప్పబడినది. 
తాత్పర్యము : ఆసనము ధరించుట జరుగగా తట్టాలమని చెప్పబడినది. సమసూచీ 
పురీయుత గారుడపక్షముగా చెప్పబడినది. 

భ్రామయితైకచరణం స్థాపనే తస్య లాఘనాత్‌ । 

పాదావానీయ నర్తక్యా పృష్టత్యోంగుష్టసంగమమ్‌ ॥ 172 ॥ 
ప్రతిపదార్దము : ఏకచరణం = ఒకపాదము; (బ్రామయిత్వా = (త్రిప్పి; తస్య లాఘవాత్‌= 
దాని లాఘవమువలన; పాదౌ ఆనీయ = పాదములను తెచ్చి; నర్తక్యా = నర్తకిచే; 
పృష్టతః = వెనుకనుండి; అంగుష్టసంగమం = (బ్రొటనట్రేలితో కలసి; 
తాత్పర్యము : ఒకపాదము త్రిప్పి దానిలాఘవమువలన పాదములనుతెచ్చి నర్తకిచే 
వెనుకనుండి (బ్రొటన్రేలితో కలసి; 


266 


లలాటే అభిముఖం యాతే లలాటతతిలకః సృతః । 
గతిః కురులయర్థేన చరణాభ్యాం మనోహరా (2) ॥ 173 ॥ 


ప్రతిపదార్థము : లలాటే = పాలమందు, అభిముఖం యాతే = ఎదురుగా; యా 
లలాటతిలకః స్మృతః = లలాటతిలకముగా చెప్పబడినది; కురులయార్డేన = 
కురులయార్హముతో; చరణాభ్యాం మనోహరాగతిః = పాదముల అందమైన గమనము 
(గతి); 


తాత్పర్యము : పాలమందు, ఎదురుగా లలాటతిలకముగాచెవృబడినది. 
కురులయారముతో సాదములఅందమైన గమనము (గతి); 

ఫేల్లణాపాల ఇల్యేష కథితో నృత్యకోవిదైః । 

ఊరౌ తదన్యపాదేన సంగమో లగపాలకః ॥ 174 ॥ 
ప్రతిపదార్థము : ఏషః = ఇది; నృత్యకోవిదై: = నాట్యశా(స్రజ్ఞులచే; ఫేల్లణాపాల ఇతి 
కథితః = ఫేల్లణాపాటపదమని చెప్పబడుచున్నది; ఊరౌ = ఊరువునందు; 
తదన్యపాదేన = ఆమరియొక పాదముచే; సంగమః = కలయిక; లగపాలకః = 
లగపాలకమగును. 
తాత్సర్యము : ఇది నాట్యశాాస్తజ్ఞులచే ఫేల్లణాపాటపదమని చెప్పబడుచున్నది. 
ఊరువునందు ఆమరియొక పాదముచే కలయిక లగపాలకమగును. 

పురీడిధావచ్చరణస్తదన్య: (?)కురులయాన్వితః । 

పాలోవింధవణ: ప్రోక్రో నృత్యవిద్యావిశారదైః ॥ 175 ॥ 
ప్రతిపదార్థము : పురుడి ధావత్‌ = పురీడియందు వలె; తదన్యః చరణ: = ఆమరియొక 
పాదము; కురులయాన్వితః = కురులయాసంగతమైనచో; నృత్యవిద్యానిశారదైః = 
నాట్యకోవిదులచే; వింధవణః పాలః (ప్రోక్తః = వింధవణ పాలపాదమగును. 
తాత్సర్యము : పురీడియందువలె ఆమరియొక పాదము కురులయాసంగ తమైనచో 
నాట్యకోవిదులచే వింధవణ పాలపాదమగును. 

పిచ్చిలాపన్ఫతం యద్వన్నర్తక్యా నర్తనే తథా । 

తిర్యక్సాదాపసరణం పాదో నిస్పరఢాభిదః ॥ 176 ॥ 


267 


'ప్రతిపదార్థము : నర్తక్యా = నర్తకిచే; నర్తనే = నర్తనమందు; పిచ్చలాపనృతంయద్వత్‌= 
విడివిడిగా (వికృతిగా); తిర్యక్‌ పాదాపసరణం = తిరశ్ళీనముగా పాదమును చాచిన; 
నిస్పరడాభిధః స్యాత్‌ = నిస్సరడపాదమగును. 
తాత్పర్యము : నర్తకిచే నర్తనమందు విడివిడిగా (వికృతిగా) తిరశ్ళీనముగా పాదమును 
చాచిన నిస్ఫరడ పాదమగును. 

పాదౌ సమనఖౌ दू नू చ ప్రయోగతః । 

చేచ్చారీ సమపాదాఖ్యా నానాస్థానసమాశ్రయా ॥ 177 ॥ 
'ప్రతిపదార్థము : పాదౌ = పాదములు; సమనభఖౌ శ్లిష్ట్రా = సమమైన నఖములు కలవి; 
ప్రయోగతః = ప్రయోగమువలన; श्लुः = విడినవియు; చేత్‌ = అయినయెడల; 
నానాస్థానసమాశ్రయా = అనేక స్థానముల నాశ్రయించిన; సమపాదాఖ్యా చారీ స్యాత్‌ 
= సమపాదమను చారియని చెప్పబడినది. 
తాత్సర్యము : పాదములు సమమైన నఖములు కలవి, కలసినవియు, ప్రయోగమువలన 
విడినవియు, అయినయెడల అనేక స్థానములనాశ్రయించిన సమపాదమను చారియని 
చెప్పబడినది. 


॥ ఇతి (పయ?)సాలలక్షణమ్‌ ॥ 
॥ అధోత్లు తీకరణమ్‌ n 


కథ్యన్తే దర్వసరణం బిందుః సా లోహలీ తథా । 
అంచితశ్చేతి చత్వారో యోగభేదాస్తదాంతరే ॥ 178 ॥ 


ప్రతిపదార్థము : దర్పసరణము, బిందు(వులోహలీ, అంచితము; ఇతి = అని; पणम 
నాల్గు; యోగభేదాః = యోగభేదములు; కథ్యన్తే = చెప్పబడుచున్నవి. 


తాత్పర్యము : దర్పసరణము, బిందు(వు), లోహలీ, అంచితము అని నాల్గు 
యోగభేదములు చెప్పబడుచున్నవి. 


వైష్ణవస్థానకే స్థిత్వా తిర్యగావర్తి (०६०९१००० ०४३२) । 
తదుక్తం దర్పసరణం కరణం నృత్తవేదిభిః ॥ 179 ॥ 


ప్రతిపడార్థను : యత్‌ = ఏ పాదము; వైప్లవస్థానకే స్థిత్వా = వైప్లవస్థానమందుండి; 


268 


తిర్యగావర్తితాంఘ్రకం = అడ్డముగా (త్రిప్పబడిన పాదము కలదో; తత్‌ = అది; 
నృత్తవేదిభిః = నాట్య శా[స్త్రజ్ఞాలచే; దర్బసరణం కరణం ఉక్తం = దర్పసరణమను 
కరణమనిచెప్పబడినది. 


తాత్సర్యము : ఏపాదము వైస్లవస్థానమందుండి అడ్డముగా (త్రిప్పబడిన పాదముకలదో 
అది నాట్యశా(స్త్రజ్ఞాలచే దర్బసరణమను కరణమని చెప్పబడినది. 


వామం కూర్చరమానిధాయ భువి తద్‌ యత్తోత్తలస్థం శిరో - 


నిక్షిప్తాహితదీర్యకాః కటితటీకాన్నూరుజంఘాః: క్షితౌ । 
కృత్వాన్యం చరణం తదూర్హ్యఫలకే తజ్ఞానుమత్రస్థితౌ । 

_ బాహుస్తజ్ఞలశాయి నామ కరణం యత్‌ కథ్యతే కోవిదైః: ॥ 180 ॥ 
ప్రతిపదార్థము : భువి = భూమియందు; వామం కూర్చరం అనిధాయ = ఎడమహెస్త 
మూలమునుంచి; యత్‌జఉత్తలస్థం = సైకెత్తబడిన; శిరః = శిరస్సును; క్షితౌ 
నిక్షిప్తాహితదీర్భకా: = భూమియందు ఉంచబడిన; చాచబడినట్టియు, దీర్ణములైనట్టి 
పాదములును; కటితటీకాన్‌ ఊరుజంఘాః = కటిప్రదేశముమొదలు జంఘలవరకు 
గల అవయవములుకల్లునట్టు; కృత్వా = చేసి; అన్యం చరణం = మరియొక పాదము; 
తదూర్ద్వఫలకే = ఊర్ష్యఫలకమందు; బాహుః = బాహువు; జానుమత్తస్టితౌ = 
జానువులున్నట్టుండగా; తత్‌ =అది; జలశాయి నామ కరణం కథ్యతే = జలశాయి 
కరణమని చెప్పబడినది. 
తాత్పర్యము : భూమియందు ఎడమహస్తమూలమునుంచి పైకెత్తబడిన శిరస్సును 
భూమియందు ఉంచబడిన, చాచబడినట్టియు, దీర్భములైనట్టిపాదములును, 
కటిప్రదేశముమొదలు జంఘలవరకు గల అవయవములుకల్లునట్టు చేసి మరియొక 
పాదము ఊర్ష్యఫలకమందు బాహువు జానువులున్నట్టండగా అది జలశాయికరణమని 
చెప్పబడినది. 

స్థిత్వా సమపదేనైవ పురః ఫ్లుత్యోపచేశనమ్‌ । 

పురోవలితదో: కాండం దిండుస్తత్‌ కరణం నమతమ్‌ ॥ 181 ॥ 
ప్రతిపదార్థము : సమపదేనైవ స్థిత్వా = సమపాదముతోనే నిలిచి; పురః = ముందునకు; 
వ్నత్యోవవేశనం = ప్నతిచే (ప్రవేశమును; వలితదో; కాండం = (త్రిప్పబడిన 


269 


భుజశిరస్సుకలదైనదేదికలదో; తత్‌ = అది; దిండు కరణం మతం = దిండు 
కరణముగా సమ్మతము. 


తాత్సర్యము : సమపాదముతోనే నిలిచి ముందునకు ప్లుతిచే ప్రవేశమును (త్రిప్పబడిన 
భుజశిరస్సుకలదైన దేదికలదో అది దిండుకరణముగా సమ్మతము. 


తదేవ దిండుకరణను(వ)సానస్థితం యది । 
అలగం కించిదుద్వక్రం తదేవోర్చాలగం మతమ్‌ ॥ 182 ॥ 


ప్రతిపదార్థము : తదేవ దిండుకరణం = ఆదిండుకరణమే; అవస్థానస్థితం యది = 
అవసాన (చివర)ీమందున్నయెడల; అలగం స్యాత్‌ = అలగకరణమగును; తదేవ = 
ఆఅలగమే; కించిత్‌ ఉద్వ(క్రం = కొంచెమెత్తబడిన ముఖముకలదైనచో; ఊర్ద్వాలగం 
మతం = ఊర్ట్వాలగమగును. 


తాత్పర్యము : ఆదిండుకరణవేం అవసాన (చివర)వుందున్నయెొడల 
అలగకరణవమగును. ఆఅలగవే కొంచెవెత్తబడిన ముఖముకలడ్జెనచో 
ఊర్ట్వాలగమగును. 
అలగం నతపృష్టంచేన్నితంబాలంబిమస్తకమ్‌ । 
ఉత్తానస్థానకోపేతమతేరాలగముచ్యతే ॥ 183 ॥ 
ప్రతిపదార్థము : అలగం = అలగకరణము; నతపృష్థం = వంచబడిన పృష్ట(వీపు) 
భాగముకలదియు; నితంబాలంబిమస్తకం = నితంబమువరకువ్రేలాడిన (వంగిన) 
మస్తకము కలదియు; ఉత్తాన స్థానకోపేతం = ఉన్నతమైన స్థానమును పొందినయెడల; 
(ఉత్తానస్థానమును పొందినయెడల); అతేరాలగం ఉచ్యతే = అతేరాలగముగా 
చెప్పబడును. 
తాత్పర్యము : అలగకరణము వంచబడిన పృష్ట(వీవు) భాగముకలదియు 
నితంబమువరకు (గ్రేలాడిన (వంగిన) మస్తకముకలదియు, ఉన్నతమైన స్థానమును 
పొందినయెడల (ఉత్తానాస్థానమును పొందినయెడల) అతేరాలగముగా చెప్పబడును. 


(మా?నా) భిబాహ్యోరసంగేన శిరః స్పృష్టమహీతలమ్‌ । 
స్పృష్ట్వా పదాభ్యానుత్తనం (?) కపాలం చూర్గ్ణనం భనేత్‌ ॥ 184 ॥ 


ప్రతిపదార్థము : నాభిబాహ్యో: అసంగేన = నాభిబాహువుల కలయికలేక; శిరః 


270 


స్పృష్టమహీతలః: = శిరస్సుచే తాకబడిన భూమికలదగుచు; పదాభ్యాం = పాదములతో; 
మత్తనం = ?; सन = తాకినయెడల; కపాలం చూర్లనం భవేత్‌ = కపాలచూర్లకరణ 
మగును. 


తాత్సర్యము : నాభిబాహువులు కలయికలేక శిరస్సుచే తాకబడిన భూమికలదగుచు 
పాదములతో తాకినయెడల కపాలచూర్లకరణమగును. 


సముపాస్టితేరూర్ద్యం యత్రుత్రికవివర్తనమ్‌ । 

ఉత్పత్య పతనం తిర్యగ్‌ లోహడీ क కథ్యతే ॥ 185 ॥ 
ప్రతిపదార్థము : యత్ర = ఎక్కడ; సమపాదస్థితే = సమపాదస్థితియందు; ఊర్హ్యం = 
ఊర్హ్యముగా (పైకి); త్రికవివర్తనం =త్రికము వివర్తనమగు(నో)చు; ఉత్పత్య = ఎగిరి; 
తిర్యక్‌ పతనం = అడ్డుగా పడుట; సైవ = అదియే; లోహడీ కథ్యతే = లోహడిగా 
చెప్పబడును. 
తాత్పర్యము : ఎక్కడ నమపాదస్టితియందు ఊర్ష్వ్యముగా (ఫైకి) (త్రికము 
వివర్తనమగు(నో) చు ఎగిరి అడ్డుగా పడుట అదియే లోహడిగా చెప్పబడును. 

లోహడీపతనే యత్ర స్ఫురితేనాభిపాతనమ్‌ । 

కరణం తత్‌ షరభృత + + +నిగద్యతే ॥ 186 ॥ 
ప్రతిపదార్థము : యత్ర = ఎక్కడ; లోహడీపతనే = లోహడిపతనమందు; స్పురితేన= 
హఠాత్తుగా (5०७००३९3); అభిపాతనం = నివతనము; తత్‌ = అది; 
ష(ప)రభృతకరణం నిగద్యతే = ష(ప)ర భృతకరణముగాచెప్పబడినది. 
తాత్సర్యము : ఎక్కడ లోహడిపతనమందు హరాత్తుగా (మెజుపువలె) నిషతనము 
అదిష(ప)రభృతకరణముగా చెప్పబడినది. 

ఉత్లుత్యసనుపాదేన పరావృత్య సమస్థితిః । 

పశళ్ళాద్ద్యయవి+భ+భ మంచితం కరణం విదుః ॥ 187 ॥ 
ప్రతిపదార్థము : సమపాదేన ఉత్స్సుత్య = సమపాదముచే పైకెగిరి; పరావృత్య = 
వెనుకనుండి చుట్టబడి; సమస్థితి = సమస్థితి కలదిగా; పళ్ళాత్‌ = తరువాత; ద్వయవిభః 
భమంచితం కరణం విదుః = భమంచిత కరణముగా తెలియుదురు. 


-271 


తాత్పర్యము : సమపాదముచే సైకెగిరి వెనుకనుండి చుట్టబడి సమస్టితికలదిగా 
తరువాత భమంచిత కరణముగా తెలియుదురు. 


అంచితే పతనం తిర్యక్‌ సరానృత్యోసవేశనమ్‌ । 
కరణం నృత్తతత్యజ్జెర్లంకాదహనమీరితమ్‌ ॥ 188 ॥ 
= , + 


७ > అంచితే = అంచితకరణమందు; తిర్యక్‌ పతనం = తిర్యకృతనము 
(అయి); పరావృత్య ఉపవేశనం = వెనుకనుండి తిరిగివచ్చి ఉపవేశనము (కూర్చుండుట); 
నృత్తతత్త్యజ్జైః = నాట్యకోవిదులచే; లంకాదహనం కరణం ఈరితం = లంకాదహన 
కరణముగా చెప్పబడినది. 


తాత్సర్యము : అంచితకరణమందు తిర్యకృతనము (అయి) వెనుకనుండి తిరిగివచ్చి 
ఉపవేశనము (కూర్చుండుట) లంకాదహన కరణముగా చెప్పబడినది. 


అంచితస్థానకే యత్‌ స్యాన్నితంబాలంబిమస్తకమ్‌ । 
బేంకోలం పార్టి (?) చద్దాయ ద్రాయ బేంకోలముచ్యలతే ॥ 189 ॥ 


ప్రతిపదార్థము : అంచితస్థానకే = అంచితస్థానమందు; యత్‌ నితంబాలంబిమస్తకం= 
నితంబము వరకు వ్రేలాడు శిరస్సుకల్గియుండునో; केष = మడమకూడ (నడుము); 
బేంకోలం(ద్రాయ; తత్‌ = అది; ద్రాయబేంకోలం ఉచ్యతే = (ద్రాయ బేంకోలకరణముగా 
చెప్పబడుచున్నది; ఏకపాదాం చ, కర్తవ్య, త, (2)భైరవాంచిత, దండప్రణామగ, 
స్వేచ్చాకరణ, పద్మాసాన, సమసూచి, విషమసూచి, గండసూచి, గరుడాసన, కూర్మాసన, 
గోముఖాసన, జానుభజత, నాగబంధ ఇతి బహువిధస్థానకాని కరణానాముపరి సమేతాని 
చేత్‌ స్థానకసహితాని కరణనామాని భవన్తి = నాగబంధమని; బహువిధస్థానకాని = 
అనేకవిధములైన స్థానములు; కరణానాముపరి = కరణములకు పైన; సమేతాని చేత్‌ 
= కూడినవైనచో; స్థానకసహితాని కరణనామాని భవంతి = స్థానములతో కలసినవి 
కరణనామములగుచున్నవి. 


తాత్పర్యము : అంచితస్థానమందు నితంబము వరకు వ్రేలాడు శిరస్సు కల్గియుండునో 
మడమ కూడ (నడుము) అది (ద్రాయబేంకోల కరణముగా చెప్పబడుచున్నది. ఏకపాదాం 
చ కర్తవ్యత(?) భైరవాంచిత, దండప్రణామగ, స్వేచ్చాకరణ, పద్మాసన, సమసూచి, 
విషమసూచి, గండసూచి, గరుడాసన, కూర్మాసన, గోముఖాసన, జానుభజత, 
నాగబంధమని అనేక విధములైన స్థానములు కరణములకు పైన కూడినవైనచో 
స్థానములతో కలసినవి కరణనామములగుచున్నవి. 


272 


ఛత్రభ్రమరికా చైన చక్రభ్రమరికా తథా । 
అంతర్హనురికా చైన బాహుభ్రమరికా తథా ॥ 190 ॥ 


కపాలభ్రమరీ చేతి పంచ భ్రమరికాః సృతాః । 
అథ పూర్వైరనుక్తాని దేశ్యంగాని పదామ్యహమ్‌ ॥ 191 ॥ 


ప్రతిపదార్థము : చత్రభ్రమరికా, చ(క్రభ్రమరికా, అంత|ర్భమరిక, బాహుభ్రమరిక, 
కపాల(భ్రమరి, ఇతి = అని; పంచ(భ్రమరికాః స్మృతాః = ఐదు (5)(భ్రమరికలు 
చెప్పబడినవి; అథ = తరువాత; పూర్చ్వైః = పూర్వీకులచే; అనుక్తాని = చెప్పబడని; 
దేశ్యంగాని = దేశ్యంగములను; అహం వదామి = నేను చెప్పుచున్నాను. 
తాత్సర్యము : చత్రభ్రమరిక, చక్షభ్రమరిక, అంతర్భమరిక,బాహుభ్రమరిక, కపాల 
(భ్రమరి అని ఐదు (5)భ్రమరికలు చెప్పబడినవి. తరువాత పూర్వీకులచే చెప్పబడని 
దేశ్యంగములను నేను చెప్పుచున్నాను. 


ముఖర(బ్బః ?సః) సౌష్టవం చ లలిభావౌ చ తూకలీ । 
అనుమానం ప్రమాణం చ రుంకా రేవా సురేఖతా ॥ 192 ॥ 


అంగాణంగం తతో ధాలం ధీలాయి నవణిస్తథా । 
కిత్తు (తరహరోల్లా) సౌ వేనర్తనమతః పరమ్‌ ॥ 193 ॥ 


స్థాపనం చ క్రమాదేషాం లక్షణం ప్రతిపాద్యతే । 


ప్రతిపదార్థము : ముఖరసము, సౌష్టవము, లలి, భావము, తూకలా, అనుమానము, 
(ప్రమాణము, ८००७२ రేవా, సురేఖత, అంగాణంగం, (అణంగము), ధాలము, ధీలాయి, 
నవణి, కిత్తు, తరహరము, ఉల్లాసము, వేవర్తనము, స్థాపన్గము, (క్రమాత్‌ = వరుసగా, 
ఏషాం = వీటికి; లక్షణం (ప్రతిపాద్యతే = లక్షణము నిరూపించబడుచున్నది. 
తాత్సర్యము : ముఖరసము, స్టొష్టవము, లలి, భావము, తూకలీ, అనుమానము, 
ప్రమాణము, రుంకా, రేవా, సురేఖత, అంగాణంగం, (అణంగము), థాలము, ధథీలాయి, 
నవణి, కిత్తు, తరహరము, ఉల్లాసము, వేవర్తనము, స్థాపనము వరుసగా వీటికి లక్షణము 
నిరూపింపబడుచున్నది. 


మాల్యాభరణవన స్రాద్యైర్షృ త్యవై (క?ప) థ్యకల్పనాత్‌ ॥ 194 ॥ 


273 


ప్రతిపదార్థము : మాల్యాభరణవ స్తాద్యైః = పూమాలలు, అలంకారములు, వస్త్రములు 
మొదలగువానితో; నృత్యనైపథ్యకల్పనాత్‌ = నృత్యమునకు తగినవనేపథ్యము 
(వేషధారణము, అలంకరణము) కల్పించుటవలన; 

తాత్సర్యము : పూమాలలు, అలంకారములు, వస్త్రములు మొదలగువానితో 
నృత్యమునకు తగిన నేపథ్యము (వేషధారణము, అలంకరణము) కల్పించుటవలన; 


ప్రమోదప్రభవా న క్రకాంతిర్ముఖరసాభిధః । 

వామదక్షిణసాశ్చత్త్యపురోభాగేస్వ్యనామితమ్‌ ॥ 195 ॥ 
ప్రతిపదార్దము : ప్రమోద(ప్రభవా = సంతోషమువలన జనించిన; వ|క్రకాంతిః = 
ముఖకాంతి; ముఖరసాభిధః = ముఖరసనామకము; వామదక్షిణపాశ్చాత్య పురోభాగేషు= 
సర్వత్ర; అనామితం = అసదృశమైన; 
తాత్సర్యము : సంతోషమువలన జనించిన ముఖకాంతి ముఖరసనామకము సర్వత్ర 
అసదృశమైన; 

గాత్రం యది స్థితం సమ్యక్‌ సౌష్టవం తదుదాహృతమ్‌ । 

నహి సౌష్టనహీనాంగం శోభతే నాట్యనృత్యయోః ॥ 196 ॥ 
'ప్రతిపదాక్థము : గాత్రం = శరీరము; సమ్యక్‌ స్థితం యది = బాగుగానున్నయెడల; 
తత్‌ = అది; సౌష్టవం ఉదాహృతం = సౌష్టవముగా చెప్పబడినది; సౌష్టవహీనాంగం = 
సౌష్ట్రవములేని శరీరము; నాట్యనృత్యయోః = నాట్యనృత్యములందు; న శోభతే = 
ప్రకాశించదు. 
తాత్పర్యము : శరీరము బాగుగానున్నయెడల అది సౌష్ట్రవముగా చెప్పబడినది. 
సౌష్ట్రవములేని శరీరము నాట్యనృత్యములందు (ప్రకాశించదు. 

నాట్యం నృత్తం చ సర్వం హి సౌష్టవే సంప్రతిష్టితమ్‌ । 

సంగీతసుఖసంజాతో లావణ్యరసపోషకః ॥ 197 ॥ 
'ప్రతిపదాద్దము : నాట్యం = నాట్యము; నృత్తం చ = నృత్తమును; సర్వం = ఇదంతయు; 
సౌష్టవేసం(ప్రతిష్టితం = సౌష్టవమందు నిల్చియున్నది (స్టీరముచేయబడి నది); 
సంగీతసుఖసంజాతః = సంగీతసుఖమునుండి పుట్టినదియు; లావణ్యరసపోషకః అ 
సౌందర్యరేఖా (రస) పోషకమును అయిన; 


274 


తాత్సర్యము : నాట్యము నృత్తమును ఇదంతయు సౌష్టవమందు నిల్చియున్నది 
(స్టేరముచేయబడినది). సంగీతసుఖమునుండి పుట్టినదియు సౌందర్యరేఖా (రస) 
పోషకమును అయిన; 

హర్మోత్కర్షస్తు భావజ్జైర్లలిరిత్యభిధీయతే ' 

యది మానం సమార(ణ్య?భ్య) వాద్యతాలసముద్భనమ్‌ ॥ 198 ॥ 
ప్రతిపదార్థము : హర్షోత్కర్షః = ఉత్కృష్టమైన సంతోషము; లలిరితి = లలియని; 
అభిధీయతే = చెప్పబడినది; మానం నమారభ్యో = మానమునారంభించి; 
వాద్యతాలసముద్భవం = వాద్యతాలములనుండి పుట్టిన; 
తాత్పర్యము : ఉత్కృష్టమైన సంతోషము లలియని చెప్పబడినది. మానమునారంభించి 
వాద్యతాలములనుండి పుట్టిన; 

నర్తనౌత్సుక్యజశ్చిత్తనికారో భాన ఉచ్యతే । 

స్థానకేన మనోజ్జేన స్థిత్వా గంభీరభానతః ॥ 199 ॥ 

అంగస్యాందోలనం (తా)ల సమానం తూకలీ భవేత్‌ । 

యత్యాభినయయోగాయ నర్తకీచిత్తదోలనమ్‌ ॥ 200 ॥ 


అనుమానం సముద్ధిష్టం ప్రమాణం సామ్యముచ్యతే । 

వామే వా దక్షిణే వాపి కించిదుద్భత భావతః ॥ 201 ॥ 
'ప్రతిపదార్థము : నర్తనౌత్సుక్యజం = నర్తనమందలి ఉత్సుకతవల్ల కలిగిన; చిత్తవికారః= 
మనోవికారము; భావ ఉచ్యతే = భావముగా చెప్పబడినది; వామే వా = ఎడమవైపుగాని; 
దక్షిణే వాపి = కుడివైపుగాని; కించిత్‌ ఉద్భృతభావతః = కొంచెము ఉద్దృతభావమువలన; 
నృత్యే = నృత్యమందు; 
తాత్సర్యము : నర్తనమందలి ఉత్సుకతవల్లకలిగిన మనోవికారము భావముగా 
చెప్పబడినది. ఎడమవైపుగాని, కుడివైపుగాని కొంచెము ఉదృత భావమువలన 
నృత్యమందు; 

అంగస్య చాలానా నృత్యే రుంకేతి సరికీర్తితా । 

శిరస్యపాంగయోశ్టెన పించితుల్లోలతా యది ॥ 202 ॥ 


275 


ప్రతిపదార్థము : అంగస్యచాలనా = శరీరచలనము; రుంకాఇతి సరికీర్తితా = రుంకా 
యని పిలువబడుచున్నది; శిరసి = శిరస్సునందు(ను); అపాంగయోశ్రైవ = 
నేత్రాంచలముల యొక్కయే; భావమాధుర్యాత్‌ = భావమధురతవలన; పించితుః = 
అందముయొక్క; ల్లోలతా యది = చలనము కలిగెనేని; 


తాత్పర్యము : శరీరచలనము ర్రుంకాయని పిలువబడుచున్నది. శిరస్సునందు 
(నునేత్రాంచలముల యొక్కయే భావమధురతవలన అందము యొక్క చలనము 
కలిగెనేని; 


దృశ్యతే భావమాధుర్యాత్‌ సోక్సా రేవా విచక్షణః । 
ఆంగికాభినయో నృత్యే నికటాంగవివర్ణితమ్‌ ॥ 203 ॥ 


ప్రతిపదార్థము : భావమాధుర్యాత్‌ = భావమధురతవలన; యాదృకశ్యతే = ఏది 
అగుపించుచున్నదో; సా = అది; విచక్షణె: = పండితులచే; రేవా ఉక్తా = రేవాప్రభేదముగా 
చెప్పబడినది; నృత్యే = నృత్యమందు; వికటాంగవివర్ణితం = వికృతాంగత్యకమైన; 
ఆంగికాభినయః: = శరీరాభినయము. 

తాత్పర్యము : అది రేవాప్రభేదముగా చెప్పబడినది. నృత్యమందు వికృతాంగత్యకమైన 
శరీరాభినయము. 

యది ప్రవర్తతే తజ్జైః సురేఖత్వం తదీరితమ్‌ । 

తాండవాదిషు నృత్తేషు ప్రస్తుతేసు సృథక్‌ పృథక్‌ ॥ 204 ॥ 


हः 
'ప్రతిపదార్థము : (ప్రవర్తతే యది = (ప్రవర్తించినయెడల; తత్‌ = అది; चुः = 
నాట్యశా(స్తపండితులచే; సురేఖత్వం ఈరితం = సురేఖతగా చెప్పబడినది; 
తాండవాదిషు నృత్తేషు = తాండవాదినృత్తములు; పృథక్‌ పృథక్‌ = వేరువేరుగా; 
ప్రస్తుతేషు= (ప్రవర్తించగా; 
తాత్పర్యము : ప్రవర్తించినయెడల అది నాట్యశా|స్రపండితులచే సురేఖతగా చెప్పబడినది. 
తాండవాదినృత్తములు వేరువేరుగా (ప్రవర్తించగా; 

ఉక్యోంగమంగముద్దిష్టమణంగం త్వన్యసంశ్రయమ్‌ । 

లలితాభినయా: సర్వే లలి(తా?) భావసమాశ్రయాః ॥ 205 ॥ 


(ప్రతిపదార్థము : అంగమగండక్షః = అంగాంగము చెప్పబడినది; తత్‌ = అది; 


276 


७९००१०७० = అణంగముగా నిర్దేశింపబడినది; లలితాభినయా: సర్వే 
మృదం(అందమై న) అభినయములన్నియు; లలితాభావన वतक 
లలి(తా)భావములనా(శ్రయించినవి. 


॥ 


తాత్పర్యము : అంగాంగము చెప్పబడినది. అది అణంగముగా నిర్దేశింపబడినది. 
మృదు(అందమైన) అభినయములన్నియు లలి(తా)భావములనాశ్రయించినవి. 
నర్తకీచిత్తసారస్యాత్‌ తస్మాడ్డాలం తదుచ్యతే । 
స్థానే వా మందగమనే నర్తక్యాం యది వక్ష్యతే ॥ 206 ॥ 
ప్రతిపదార్థము : నర్తకీచిత్తసారస్యాత్‌ = నర్తకియొక్క మానసిక సరళత వలన; తస్మాత్‌= 
అందువలన; తత్‌ = అది; ఢాలం ఉచ్యతే = ఢాలముగా చెప్పబడినది; స్టానేవా 
స్థానమందు గాని; మందగమనే వా = మందగమనమందుగాని; నర్తక్యాం 
నర్తకియందు; 


॥ 


తాత్సర్యము : నర్తకియొక్క మానసికసరళత వలన అందువలన దానిని ఢాలముగా 
చెప్పబడినది. స్థానమందుగాని, మందగమనమందుగాని నర్తకియందు; 

లలితం గాత్రశైధథిత్యం ధిల్లాయీతి నిగద్యతే । 

యది ఘర్మాంగనమననునాయాసేన వర్తతే ॥ 207 ॥ 


ప్రతిపదార్థము : లలితం = మృదువైన; గా(త్రశైథిల్యం = శరీరశిథిలత; యది వక్ష్యతే= 
చెప్పబడినయెడల; ధిల్జాయీ ఇతినిగద్యతే = नदृ అని చెప్పబడుచున్నది; 
ఘర్మాంగనమనం = చర్మావయవ గమనము (వంచుట); అనాయాసేవ = కష్టములేక; 
వర్తతే యది = ఉన్నయెడల; 
తాత్పర్యము : మృదువైన శరీరశిథిలత చెవ్పబడినయెడల ధిల్లాయీ అని 
చెప్పబడుచున్నది. మిషమ(ప్రయోగములందు చర్మావయవగమనము (వంచుట) 
కష్టములేక ఉన్నయెడల; 

విషమేసు ప్రయోగేషు यनः సముదాహృతా । 

భుజయో:ః స్రనయుగ్మే నా తాలపాదసమం యది ॥ 208 ॥ 
ప్రతిపదార్థము : విషమేషు (ప్రయోగేషు = విషమ(ప్రయోగములందు; తవణిః 
సముదాహృతా = త(న)వణియని చెప్పబడుచున్నది; భుజయో: వా = భుజములందు 


277 


గాని; స్తనయుగ్మే వా = కుచయుగళమందుగాని; తాలపాదసమం యది = 
తాలపాదసమానమైన యెడల; 


తాత్పర్యము : విషమ(ప్రయోగములందు త(న)వణియని చెప్పబడుచున్నది. 
భుజములందు గాని, కుచయుగళమందుగాని తాలపాదసమానమైన యెడల; 


(స్య?స్పం) న్దనం సుకుమారం స్యాదేతత్‌ కిత్తు నిగద్యతే । 
నర్తనే యది నర్తక్యాః స్తనయోః క్షిప్రకంపనమ్‌ ॥ 209 ॥ 


ప్రతిపదార్థము : సుకుమారం = సున్నితమైన; స్పందనం స్యాత్‌ యది = స్పందనము 
జరిగిన యెడల; ఏతత్‌ = ఇది; కిత్తు నిగద్యతే = కిత్తు అని చెప్పబడుచున్నది; 
నర్తనే= నర్తనమందు; నర్తక్యాః = నర్తకియొక్క; స్తనయోః బాహుపర్యంతంక్షి 
'ప్రకంపనం= బాహువులవణకు స్తనముల కంపనము. 


తాత్సర్యము : సున్నితమైన నృందనము జరిగినయెడల ఇది కిత్తు అని 
చెప్పబడుచున్నది. నర్తనమందు నర్తకియొక్క బాహువులవబుకు స్తనములకంపనము. 


లక్ష్యతే బాహుపర్యంతమేతత్‌ తరహరం విదుః । 
యది వాద్యో+ సదృశం నర్తక్యంగం ముహుర్ముహుః ॥ 210 ॥ 


ప్రతిపదార్థము : లక్ష్యతే = గుర్తింపబడినచో; ఏతత్‌ =అది; తరహరం విదుః = 
తరహరముగా తెలియుదురు; నర్తక్యంగం = నర్తకిఅవయవము; అసదృశం = 
అసామాన్యముగా; ముహుర్ముహుః = మాటిమాటికి; యది వాద్యః = మోగినయెడల; 


తాత్పర్యము : గుర్తింపబడినచో అది తరహరముగా తెలియుదురు. నర్తకి అవయవము 
అసామాన్యముగా మాటిమాటికి (మోగినయెడల; 


యద్యుల్లసతి భావేన తముల్లాసం ప్రచక్షతే । 
ఆంగికాభినయో వాద్యపాదానాముచితః సమః ॥ 211 ॥ 


ప్రతిపదార్థము : బావేన = భావముచే; యది ఉల్లసతి = (ప్రకాశించునో; తం = 
దానిని; ఉల్లాసం (ప్రచక్షతే = ఉల్గాసముగా చెప్పుచున్నారు; ఆంగికాభినయః = 
ఆంగికాభినయము; వాద్యపాదానాం = వాద్యపాదములకు; ఉచితః = తగినవిధముగా; 
సమః= సమముగా; 


278 


తాత్పర్యము : భావముచే (ప్రకాశించునో దానిని ఉల్లాసముగా చెప్పుచున్నారు. 
ఆంగికాభినయము వాద్యపాదములకు తగినవిధముగా సమముగా; 

యది ప్రవర్తతే తజ్జెస్తద్‌ వైనర్తనమీరితమ్‌ । 

(3 

కరణాబినయస్యాంతే విషమస్యాపరస్య వా ॥ 212 ॥ 
ప్రతిపదార్థము : యది ప్రవర్తతే = ప్రవర్తించినయెడల; తత్‌ = అది; వైవర్తనం ఈరితం= 
వైవర్తనప్రభేదముగా చెప్పబడినది; కరణాభినయస్యాంతే = కరణాభినయము చివర; 
విషమస్య అపరస్యవా = విషమము యొక్కగాని, సమముయొక్కగాని; 
తాత్పర్యము : (ప్రవర్తించినయెడల అది వైవర్తనప్రభేదముగా చెప్పబడినది. 
కరణాభినయము చివర విషమము యొక్కగాని, సమముయొక్కగాని; 

రూపసొష్టవరేఖాభిః స్థితిః స్థాపనముచ్యతే । 

క్రమేణ పేరణాదీనాం పద్దతి: కథ్యతేకధునా ॥ 213 ॥ 
'ప్రతిపదార్థము : రూపసౌష్టవరేఖాభి: = రూపసౌష్టవరేఖలచే; స్థీతిః = స్థితి(ఉనికి); స్థాపనం 
ఉచ్యతే = స్థాపనముగా చెప్పబడుచున్నది; (క్రమేణ = (క్రమముగా; పేరణాదీనాం 
పద్దతి: = పేరణాదుల పద్దతి; అధునా = ఇప్పుడు; కథ్యతే = చెప్పబడుచున్నది. 
తాత్పర్యము : రూపసౌష్టవరేఖలచే స్థితి (ఉనికి) స్థాపనముగా చెప్పబడుచున్నది. 
(క్రమముగా పేరణాదుల పద్దతి ఇప్పుడు చెప్పబడుచున్నది. 

నృత్తం తతశ్చ కైవారో ఘర్షరో వాగడస్తథా । 

గీతం చేతి బుధాః ప్రాహుః పేరణస్యాంగపంచకమ్‌ ॥ 214 ॥ 
ప్రతిపదార్థము : నృత్తము, తతము, కైవారము, ఘరరము; వాగడము, గీతము, ఇతి= 
అని; బుధాః = పండితులు; పేరణస్య అంగపంచకం (ప్రాహుః = పేరణమునకు 
అంగ పంచకమును చెప్పుచున్నారు. 
తాత్పర్యము : నృత్తము, తతము, కైవారము, ఘర్భరము, వాగడము, గీతము అని 
పండితులు పేరణమునకు అంగపంచకమును చెప్పుచున్నారు. 

నృత్తం తద్‌ద్వివిధం జ్ఞేయం తాండవం లాస్యమిత్యపి । 

తత్రాప్యుపలయాంగః స్యాత్‌ ప్రాయస్తాలలయాశ్రయమ్‌ ॥ 215 ॥ 


279 


ప్రతిపదార్థము : తాండవం లాస్యం ఇతి అపి = తాండవము లాస్యము అని; తత్‌ 
నృత్తం = ఆనృత్తము; ద్వివిధం జ్ఞేయం = రెండువిధములని తెలియదగినది; తత్రాపి= 
అందును; (ప్రాయః = తరచుగా; తాలలయాశ్రయం = తాలలయలనా(శ్రయించినది; 
ఉపలయాంగ: స్యాత్‌ = ఉపలయాంగమగును. 


తాత్సర్యము : తాండవము, లాస్యము అని ఆనృత్త్రము రెండువిధములని 
తెలియదగినది. అందును తరచుగా తాల, లయలనాశ్రయించినది ఉపలయాంగ 
మగును. 


వర్లయిత్వా గుణాన్‌ పూర్ణాన్‌ పురాతనమహీభుజామ్‌ । 
తత్తద్గుణసమారోపః కైవారః స్యాత్‌ సభాపతేః ॥ 216 ॥ 


ప్రతిపదార్థము : పురాతనమహీభుజం = పూర్వరాజులయొక్క; పుర్ణాన్‌ గుణాన్‌ = 
సంపూర్ల్ణగుణములను; వర్లయిత్వా = వర్ణించి; సభాపతేః సభాపతియొక్క; తత్తద్గుణ 
సమారోపః = ఆయా గుణారోపము; కైవార: స్యాత్‌ = కైవారమగును. 
తాత్పర్యము : పూర్వరాజులయొక్క సంపూర్ణగుణములను వర్ణించి సభాపతియొక్క 
ఆయా గుణారోపము కైవారమగును. 

छनं వశతః క్షుద్రఘంటికాపయపాలనాః । 

తాలపాఠ్యాథవా ప్రోక్తా ఘర్చరేతి విచక్షణైః ॥ 217 ॥ 


ట్రతివదార్థము : ఠవణే = ఠవణమందు; వశత: = వశమువలన; క్షుద్ర 
ఘంటికాపయపాలనాః తాలపారఠ్యాః =క్షుద్రఘంటికాదుల తాలధ్వనులసముదాయము; 
విచక్షణః = పండితులచే; ఘర్థరా ఇతి (ప్రోక్తా = ఘర్ప్హరయని చెప్పబడినది. 


తాత్స్పార్యము : ఠవణమందు వశమువలన క్షుద్రఘుంటికాదుల తాలధ్యనుల 
సముదాయము పండితులచే ఘర్పరయని చెప్పబడినది. 


యన్మర్కటపిశాచాదిహాస్యవేసస మాశ్రయమ్‌ । 
వికటాభినయోపేతం వాగడం తత్‌ ప్రచక్షతే ॥ 218 ॥ 


'ప్రతిపదార్థము : మర్కటపిశాచాది = మర్కటపిశాచాదుల; హాస్యవేషసమా(శ్రయం = 


హాస్యవేషము నాశ్రయించిన; వికటాభినయోపేతం యత్‌ = వికటాభినయముతో 
కూడినదేదికలదో; తత్‌ = దానిని; వాగడం (ప్రచక్షతే = వాగడముగా చెప్పుచున్నారు. 


280 


తాత్పర్యము : మర్కటపిశాచాదుల హాస్యవేషము నాశ్రయించిన వికటాభినయముతో 
కూడినదేదికలదో దానిని వాగడముగా చెప్పుచున్నారు. 

+ एः సంకీర్ణరాగైర్వా ++స్తాలప్తిసంయుతమ్‌ । 

గాయతే గీతముక్తం తత్‌ సభ్యచిత్తానురంజనమ్‌ ॥ 219 ॥ 
ప్రతిపదార్థము : గాధైః = గాథలచేతనుగాని; సంకీర్లరాగైర్వా = సంకీర్లరాగముచేతను 
గాని; లయతాలప్తిసంయుతం = (లయ) తాళములతో కూడినదిగ; యది గీయతే = 
గానము చేయబడినచో; తత్‌ = అది; సభ్యచిత్తానురంజనం = సభ్యులమనస్సుల 
నానందింప జేయు; గీతం = గీతముగా; ఉక్తం = చెప్పబడినది. 


తాత్పర్యము : గాధలచేతను గాని సంకీర్లరాగముచేతనుగాని (లయ)తాళములతో 
కూడినదిగ గానము చేయబడినచో అది సభ్యుల మనస్సులనానందింప జేయు 
గీతముగా చెప్పబడినది. 
రంగే స్టితాంతరాన్‌ వాద్యసముదాయటత్రయే క్రమాత్‌ (?) । 
ఉద్లాహాదిత్రయం యత్ర గానం శ్రేష్టం తదీరితమ్‌ ॥ 220 ॥ 


ప్రతిపదార్థము : రంగే = రంగమందు; స్థితాంతరాన్‌ = ఉన్న అంతరములను; 
(క్రమాత్‌ = (క్రమముగా; వాద్యసముదాయ(త్రయే = వాద్యసముదాయ(త్రయ మందు; 
యత్ర = ఎక్కడ; ఉర్లాహాదిత్రయం స్యాత్‌ = ఉద్రాహాదిత్రయముండునో; తత్‌ = 
అది; శ్రేష్టం గానం ఈరితం = (్రేష్టమైన గానమని చెప్పబడినది. 
తాత్పర్యము : రంగమందు ఉన్న అంతరములను (క్రమముగా వాద్యసముదాయ 
మందు ఎక్కడ ఉద్రాహాదిత్రయముండునో అది శ్రేష్టమైన గానమని చెప్పబడినది. 

సమహస్తం భనేదాదౌ తతో రిప్పనణీ భవేత్‌ । 

తతః పరం పదం జ్ఞేయం వేసారం తదనంతరమ్‌ ॥ 221 ॥ 

తుడుకాఖ్యం తతో వాద్యం తతః పహరణాభిదమ్‌ । 

వాద్యపద్దతిరిత్యుక్తా పేరణస్య విచక్షణైః: ॥ 222 ॥ 
ప్రతిపదార్థము : ఆదౌ = మొదట; సమహస్తం భవేత్‌ = సమస్తహస్తమగును; తతః 
రిప్పశాంభవేత్‌ = తరువాత రిప్పణి యగును; తతః పరం = తరువాత; పదంజ్ఞేయ 
= పదము గుర్తింపదగినది; తదనంతరం = తరువాత; వేసారం = వేసారము; తతః 


281 


= తరువాత; తుడుకాఖ్యంవాద్యం = తుడుకావాద్యము; తతః = తరువాత; 
పహరణాభిధం = పహరణము; ఇతి = ఇట్టు; పేరణస్య = పేరణముయొక్క; 
వాధ్యపద్దతిః ఉక్తా = వాద్యప్రకారము చెప్పబడినది. 

తాత్సర్యము : మొదట సమస్తహస్తమగును. తరువాత రిప్పవణియగును. తరువాత 
పదము గుర్తింపదగినది. తరువాత వేసారము, తరువాత తుడుకా వాద్యము, తరువాత 
పహరణము. ఇట్టు పేరణముయొక్క వాద్య(ప్రకారము చెప్పబడినది. 


కేంకారం వాదయేత్‌ పూర్వం ఘల్లణం చ తతః పరమ్‌ । 
తతో వాద్యం చ కపితామంతరాం చ తతః క్రమాత్‌ ॥ 223 ॥ 


అనరఖూమలపం చేతి పేక్టణే వాద్యపద్దతిః । 

సమహస్తం పహరణా తతస్తారభటాహ్వయః ॥ 224 ॥ 
ప్రతిపడార్థము : పూర్వం = ముందు; రంకారం వాదయేత్‌ = రేంకారమును 
వాదించవలెను; తతః పరం = తరువాత; ఘల్లణం = ఘల్లణమును; తతః కంపితాం= 
తరువాత కపితను; తతః = తరువాత; అంతారం = అంతరను; సేక్టణే వాద్యపద్దతిః= 
పేక్టణమునందు వాద్యప్రకారము; సమహస్తం = సమహస్తము; సహరణా = పహరణము; 
తతః = తరువాత; ఆరభటాహ్వయః = ఆరభటము. 
తాత్సర్యము : ముందు యేంకారమును వాదించవలెను. తరువాత ఘల్లణమును, 
తరువాత కపితను, అంతరను, పేక్టణమునందు వాద్యప్రకారము సమహస్తము 
పహరణము తరువాత ఆరభటము. 

ముఖనాద్యం తతో జ్ఞేయం తకారం తదనంతరన్‌ । 

రంకారం చ తతః పశ్చాద్‌ దువక్కరసమాహ్వయమ్‌ ॥ 225 ॥ 

తతో రిఘనుణి (వా?ర్వాద్యం తతః పహరణాభిధః । 

తుడుకళ్ళ్చేతి విజ్ఞేయా గుండలీవాద్యపద్ధతిః: ॥ 226 ॥ 
प : తతః తరువాత; ముఖవాద్యం = ముఖవాద్యము; తదనంతరం = 
తరువాత; తకారం = తకారమును; తతః రేంకారం = తరువాత రంకారమును; 
3నక్కరము; తతః రిఘమణి వాద్యం= 






తరువాత రిఘమణివాద్యము; తతః పహరణాభిధ: = తరువాత పహరణము; 


282 


తుడుక్కళశ్ళ ఇతి = తుడుక్కలని; గుండలీవాద్యద్దతిః విజ్జేయా = గుండలీవాద్య 
ప్రకారము తెలియదగినది. 

తాత్పర్యము : తరువాత ముఖవాద్యము, తరువాత తకారమును, తరువాత 
మొంకారమును, తరువాత దువక్కరము, తరువాత రిఘమణివాద్యము, తరువాత 
పహరణము తుడుక్కలని గుండలీ వాద్య (ప్రకారము తెలియదగినది. 


సేరణాదిత్రయే గీతపద్ధతిః కథ్యత్యేధుధునా । 
వాద్యేన సహ గీతాయా: మేలాయాం తదనంతరమ్‌ ॥ 227 ॥ 


తేనైవ ఖలు తాలేన వాద్యతే గుష్కృమంతరా (?) | 
ప్రతిరూపకపర్యంతం యత్ర సా శుద్ద (పద్ద)తిః ॥ 228 ॥ 


ప్రతిపదార్థము : పేరణాదిత్రయే = పేరణాదిత్రయమందు; గీతపద్దతిః = గీతపద్దతి; 
అధునా = ఇప్పుడు; కథ్యతే = చెప్పబడుచున్నది; వాద్యేన సమగీతాయాః = వాద్యముతో 
కలసిగీతమునకు; మేలాయాం = మేళనమందు; తదనంతరం = తరువాత; తేనైవ 
తాలేన = ఆతాళముచేతనే; గుష్కమంతరా వాద్యతే = గుష్కాంతరికముగా; 
'ప్రతిరూపకపర్యంతం = (ప్రతిరూపకమువఅకు; యత్ర = ఎక్కడ; వాద్యతే = 
వాదించబడునో; సా = అది; శుద్దపద్దతి: = శుద్దపద్దతి. 

తాత్సర్యము : పేరణాదిత్రయమందు గీతపద్దతి ఇప్పుడు చెప్పబడుచున్నది. వాద్యముతో 
కలసి గీతమునకు మేళనమందు తరువాత ఆ తాళము చేతనే గుష్కాంతరికముగా 
'ప్రతిరూపకము వటుకు ఎక్కడ వాదించబడునో అది శుద్దపద్దతి. 


ప్రథమం పాటకరణం బంధాఖ్యం చిత్రసంజ్ఞకమ్‌ । 
క్రైవారో వర్ణసరకస్ట్యన్యే వా పాటమి (శ్రితాః ॥ 229 ॥ 
& & 


ప్రబంధా యత్ర గీయంతే వాద్యంతే చ యథాక్షరమ్‌ । 
యధాక్షరం చ నృత్యంతే సా చిత్రా శుద్ధపద్ధతి: ॥ 230 ॥ 


ప్రతిపడార్థము : ప్రథమం = మొదట; పాటకరణం = పాటకరణము; బంధాఖ్యం 
చిత్రసంజ్ఞకం = చిత్రబంధమును; కైవారం = కైవారము; వర్లసరకః = వర్లసరకము; 
అన్యే వా పాటమి(శ్రితాః (ప్రబంధాః = మిగిలిన పాటమి(శ్రితములైన (ప్రబంధములు; 
గీయంతే = గానముచేయబడునో; యథాక్షరం = యథాక్షరముగా; వాద్యంతే = 





283 


వాదింప బడునో; యథాక్షరం నృత్యంతే = యథాక్షరముగా నాట్యము చేయబడునో; 
సా = అది; చిత్రాశుద్దపద్దతిః: = చిత్రశుద్దపద్దతియగును. 


తాత్సర్యము : మొదట పాటకరణము చిత్రబంధమును కైవారము వర్లసరకము మిగిలిన 
పాటమి(శ్రితములైన (ప్రబంధములు గానముచేయుబడునో యథాక్షరముగా 
వాదింపబడునో యథాక్షరముగా నాట్యము చేయబడునో అది చిత్రశుద్దపద్ధతి యగును. 


ధ్రువా ముట్టశ్చ నిస్సారుశ్చండనిస్సారుకస్తథా । 
అడ్డతాలీ రాసకిశ్చ తతః స్యాదేకతాలికా ॥ 231 ॥ 


ఇత్యేషా పద్దతిర్ణేయా సాలగాభ్యా విచక్షణైః । 
సేరణ్యాభఖ్యా చ నుండల్యా శుద్దే ఛాయలగే తథా ॥ 232 ॥ 


దునక్కరం పహరణా యతిశ్చాంతరవాదనమ్‌ । 
పద్దతిత్రితయే శుద్దచిత్రే సాలగసంజ్ఞకే ॥ 233 ॥ 
8 € క 


తత్తత్పద్ద్ధతిభేదేన వాద్యం కుర్యాద్‌ యథోచితమ్‌ । 

యతో హస్తస్తతో దృష్టిర్యతో బృష్టిస్తతో మనః ॥ 234 ॥ 
ప్రతిపదార్థము : (ధ్రువా = (ధ్రువము; మట్టశ్ళ = మట్టతాలము; నిస్సారు = నిస్సారు; 
తథా = అట్టే; చండనిస్సారుకః = చండనిస్సారు; అడ్డతాళి = అడ్డతాళము; రాసకిః = 
ర్షాసకి, తతః = తరువాత; ఏకతాలికా = ఏకతాళము; ఇతి = అను; ఏషా = ఇది; 
సాలగాఖ్యా పద్దతిః జ్జేయా = సాలగపద్దతియని తెలియదగినది; సేరణాఖ్యాచ 
మండల్యా= పేరణాఖ్యమండలిచే; తథా = అట్టే; శుద్దే = శుద్ధమందును; చాయాలగ= 
ఛాయాలగమందును; అంతరవాదనం యతిశ్చ = అంతరవాదనయతియు; ~ 
సాలగసంజ్ఞకే = శుద్దముందు, చిత్రము, సాలగమను; పద్దతి(త్రితయే = 
మూడుపద్దతులయందు; తత్తత్సద్దతిభేదేన = ఆయా పద్దతివిభేదముచే; యథోచితం= 
తగినవిధముగా; వాద్యం కుర్యాత్‌ = వాదనము చేయవలెను; యతః = ఎటువేపు; 
హస్తః = హస్తమో; తతః దృష్టిః = అటు వేపు దృష్టియు; యతఃదృష్టిః = ఎటుదృష్టియో; 
తతః మనః = అటుమనస్సు; 
తాత్సర్యము : ధ్రువము, మట్టతాలము, నిస్సారు, చండనిస్సారు, అడ్డతాళము, రాసకి, 
తరువాత ఏకతాళము అను ఇది సాలగపద్ధతియని తెలియదగినది. పేరణాఖ్యమండలిచే 
అట్లే శుద్దమందును, ఛాయాలగమందును, అంతరవాదనయతియు శుద్ద, చిత్ర, 


284 


किग्छ మూడు పద్దతులయందు, ఆయా పద్ధతివిభేదముచే తగినవిధముగా 
వాదనముచేయవలెను. ఎటు హస్తమో అటుదృష్టియు, ఎటు దృష్టియో అటుమనస్సు; 

యతో నునస్తతో భావో యతోభావస్తతో రసః । 

యత్ర వ్యగ్రావుభౌ తత్ర + + దృష్టివిలోకితైః ॥ 235 ॥ 
ప్రతిపదార్థము : యతః మనః = ఎటు మనసుండునో; తతః భావః = అటు భావము; 
యతో భావః తతః రసః = ఎటు భావమో అటు రసము అగును (హస్త -దృష్టి-మనో- 
భావ- రసములు పరస్పర సాపేక్షితములు); యత్ర = ఎక్కడ, ఉభౌ = మనోభావములు 
రెండును; अ" = వ్యగ్రములగునో; తత్ర = అక్కడ; రసదృష్టి నిలోకితై: = రసదృష్టి 
విలోకనములచే; 
తాత్పర్యము : ఎటు మనసుండునో అటు భావము- ఎటు భావమో- అటు రసము 
అగును. (హస్త-దృష్టి-మనో-భావ-రసములు పరస్పర సాపేక్షితములు) ఎక్కడ 
మనోభావములు రెండును వ్య(గ్రములగునో అక్కడ రసదృష్టి విలోకనములచే; 

ప్రీలితోకభినయం కుర్యాద్‌ విముతైరర్థదర్భ్శవైః । 

అంగేనాలంబయేద్‌ గీతం హస్తేనార్దం ప్రదర్శయేత్‌ ॥ 236 ॥ 
ప్రతిపదార్థము : విమతైః అర్థదర్శనై: = విశిష్ట అర్థదర్శనములు (విమతము = 
మతవివర్యయము)చే; (ప్రీలితే = (ప్రత్యేకముగా; అభినయం కుర్యాల్‌ = 
అభినయించవలయును;అంగేన = అంగముచే; గీతం ఆలంబయేత్‌ = గీతమును 
ఆధారించవలయును; హస్తేన = చేతితో; అర్థం (ప్రదర్శయేత్‌ = అర్థమును 
చూపవలెను. 
తాత్పర్యము : విశిష్టఅర్థదర్శనములు (మతవిపర్యయము)చే ప్రత్యేకముగా అభినయించ 
వలయును. అంగముచే గీతము ఆధారించనలయును. చేతితో అర్థమును 
చూపవలెను. # 

చక్షుర్భ్యాం భావయేద్‌ कणत పాదాభ్యాం తాలనిర్లయమ్‌ ॥ 

తాలశ్చ కాంస్యతాలశ్చ ఘంటికా జయపూర్వికా ॥ 237 ॥ 


పటహశ్చ హుడుక్కా చ స్ఫుదంగః కరటా తతః | 
ఇత్యాదివాద్యసందోహో వాద్యతే దండరాసకే ॥ 238 ॥ 


285 


ప్రతిపదార్థము : చక్షుర్భ్యాం = నేత్రములతో; భావం భావయేత్‌ = భావమునూహింప 
జేయవలెను; పాదాభ్యాం తాలనిర్ణయం కుర్యాత్‌ = పాదములతో తాలనిర్లయమును 
చేయవలయును; తాలశ్ళ = తాళమును; కాంస్యతాలశ్చ = కంచుతాళమును; 
ఘంటికా= ఘంటిక; జయపూర్వికాచ = జయపూర్వికము; హుడుక్కా = హుడుక్కయు; 
మృదంగః = మృదంగము; తతః = తరువాత; కరటా = కరటయు; 
ఇత్యాదివాద్యసందోహః = ఈమొదలగు వాద్యసముదాయము; దండరాసకే వాద్యతే= 
దండరాసకమునందు వాదింపబడును. 


తాత్పర్యము : నేత్రములతో భావమునూహింపజేయవలెను. పాదములతో 
न చేయవలయును. తాళమును, కంచుతాళమును, 3०065, 
జయపూర్వికము, హుడుక్కయు మృదంగము తరువాత కరటయు ఈ మొదలగు 
వాద్య సముదాయము దండరాసకము నందు వాదింపబడును. 


"न సమానా దీర్భలోచనాః 1 

(శుక?కృశ) మధ్యా నితంభాఢ్యాః పీనవృత్తపయోధరాః ॥ 239 ॥ 

చల్లణైః కంచుకైర్యుక్తా నానావర్లవిచి త్రితైః । 

न + + + + +++ నూపురాలంకృతాంఘ్రయః ॥ 240 ॥ 

మాల్యానులేపసంపన్నాః సర్వాభరణంభూషితాః । 

సావధానాః ప్రగల్ళాశ్చ ప్రియః పాత్రం ప్రకల్సితాః ॥ 241 ॥ 
ప్రతిపదార్థము : రూపయౌవనవర్టై: = సౌందర్యము, వయస్సు, వర్లములచే; సమానాః= 
సమాన(వయస్స్కు)లును; దీర్భలోచనాః = దీర్భములైన నేత్రములు కలవారును; 
కృశమధ్యాః = సన్ననినడుములు కలవారును; నితంబాఢ్యాః = గొప్ప పిరుదులు 
కలవారును; పీనవృతపయోధరాః = బలసిన స్తనములు కలవారును; నానావర్లవిచిత్రితైః 
చల్లణైః కంచుకైః యుక్తాః: = అనేకములైన రంగులచే చిత్రములైన, బిగుతైన 
రవికలుకలవారును; నూపురాలంకృతాంఘయః = నూపురములచే అలంకరింపబడిన 
పాదములు కలవారును; మాల్యాను లేపసంపన్నాః = పూమాలలు లేపనములు 
కలవారును; సర్వాభరణభూషితాః = అన్ని నగలచేతను అలంకృతులు; సావధానాః= 
అవధానముకలవారును; (ప్రగల్ళాః = ప్రొఢనేర్పరులును అయిన; (స్త్రియః పాత్రం = 
& 2९९०; |ప్రకల్సితాః = కల్పింపబడినవి. 





286 


తాత్పర్యము : సౌందర్యము, వయస్సు, नै సమాన(వయస్కు)లును దీర్భములైన 
నేత్రములు కలవారును, సన్నని నడుములు కలవారును, గొప్ప పిరుదులు కలవారును, 
బలసిన స్తనములు కలవారును, అనేకములైన రంగులచే చిత్రములైన బిగుతైన రవికలు 
కలవారును, నూపురములచే అలంకరింపబడిన పాదములు కలవారును, పూమాలలు 
లేపనములు కలవారును, అన్ని నగలచేతను అలంకృతులు అవధానము కలవారును, 
'ప్రొఢనేర్చరులును అయిన (స్త్రీ పాత్రలు కల్పింపబడినవి. 


పాత్రద్వయం సమారభ్య డ్వే ద్వే పాత్రే వివర్ణయేత్‌ । 
భవేయురష్టద్వంద్వాని యావత్‌ తావద్‌ యథారుచి ॥ 242 ॥ 


అన్యోన్యాభిముఖం వాపి పరావృత్త్రముఖం తథా । 
ముఖో దండానువిద్దం చ(?) వాద్యతాలసమన్వితమ్‌ ॥ 243 ॥ 


रे + + + + ర్హస్తచలవైర్వర్తనైర్యుతమ్‌ । 
నానాబంధై: సమాయుక్తం లయత్రయ సమన్వితమ్‌ ॥ 244 ॥ 
దండరాయమితి ప్రోక్తం నృత్తభేదవిచక్షడైః: ॥ 24414 ॥ 


ప్రతిపదార్థము : పాత్రద్వయం సమారభ్య = రెండుపాత్రలనారంభించి; ద్వే ద్వే పా[త్రే= 
రెండు రెండు పాత్రలు; విదర్ధయేత్‌ = వృద్దినొందించవలెను; తావత్‌ అష్టద్వంద్యాని 
యథారుచి భవేయుః = యథేష్టముగా ఎనిమిది ద్వంద్వములగువఅకు చేయవలెను; 
అన్యోన్యౌ = పరస్పరము; అభిముఖం వా = ఎదురుగా గాని; పరావృత్త్రముఖం వా 
అపి = వినివృత్తముఖముగా గాని; దండానువిద్దముఖం వా = దండానవిద్ధముఖముగా 
గాని; వాద్యతాల సమన్వితం = వాద్యతాలయుతముగ; స్టానకైః = స్థానములచేతను; 
హస్తచలనైః = హస్తచలనములతోను; వర్తనై: యుతం = వర్తనములతో కూడునట్లుగను; 
లయ(త్రయసమన్వితం = మూడులయలు కలదిగను ఉన్నట్టిదానిని; దండరాయమితి= 
దండరాయమని; నృత్తభేదవిచక్షణై: (ప్రోక్తం = నృత్తభేములను తెలిసిన పండితులచే 
చెప్పబడినది. 


తాత్పర్యము : రెండుపా(త్రల నారంభించి రెండు రెండు పా(త్రలు వృద్దినొందించవలెను. 
యరధేష్ట్రముగా ఎనిమిది ద్వంద్వములగువజకు చేయవలెను. పరస్పరము ఎదురుగా 
గాని, వినివృత్తముఖముగా గాని, దండానువిద్ధముఖముగా గాని, వాద్యతాలయుతముగ 
స్థానములచేతను హస్తచలనముతోను వర్తనములతో కూడునట్టుగను మూడు లయలు 


287 


కలదిగను ఉన్నట్టిదానిని దండరాయమని నృత్తభేదములను తెలిసిన పండితులచే 
చెప్పుబడినది. 


ఇతి సంగీతాకరనామధేయ శ్రీ సార్భ్యదేవవిరచితే సంగీతసనుయసారే 
నృత్తలక్షణం నామ షష్టమధికరణమ్‌ 
॥ అధ సస్తను మధికరణమ్‌ ॥ 


గీతం వాద్యం చ నృత్తం చ లయం తా(లం?లే)విరాజతే । 

తస్మాత్‌ తాలస్వరూపం చ వక్ష్యే లక్ష్యానుసారతః ॥ 1 ॥ 
ప్రతిపదార్థము : గీతం = గీతము; వాద్యం = వాద్యము; నృత్తం = నృత్యము; లయం= 
లయమును; తాలే = తాళమందు; విరాజతే = (ప్రకాశించుచ్చుది; తస్మాత్‌ = 
అందువలన; తాలన్వరూవం = తాలన్వరూమును; లక్ష్యానుసారతః = 
లక్ష్యములననుసరిచి; दु = చెప్పుచున్నాను. 
తాత్పర్యము : గీతము, వాద్యము, నృత్యము, లయుమును, తాళమందు 
ప్రకాశించుచున్నది. అందువలన తాలన్వరూవమును లక్ట్యముననునరించి 
చెప్పుచున్నాను. 

ఉపర్యుసరివిన్యస్తపద్మపత్రశతే సకృత్‌ । 

యః కాలఃసూచిసంభేదాత్‌ తత్‌ క్షణం సాదజం ప్రతి (१) ॥ 2 ॥ 
ట్రతిపదార్థము : ఉపర్యుపరివిన్యస్తపద్మప(త్రశతే = పైపైన (ఒకదానిమీద ఒకటి) 
ఉంచబడిన పద్మముయొక్క దళములనూటియందు; సకృత్‌ = ఒకసారి; సూచిసంభేదాత్‌ 
యః కాలః స్యాత్‌ = సూది భేదించుటకేకాలమగునో, తత్‌ = అది; సాదజం (ప్రతి = 
సాదజమునుగూర్చి; క్షణం స్యాత్‌ = క్షణకాలమగును. 
తాత్పర్యము : సైపైన (ఒకదానిమీద ఒకటి) ఉంచబడినపద్మముయొక్క దళములనూటి 
యందు ఒకసారి సూది భేదించుటకేకాలమగునో అది సాదజమును గూర్చి 
క్షణకాలమగును. 

లనః క్షణైరష్టభిః స్యాత్‌ కాష్ట్రా చాష్ట్రలవాత్మికా । 

అష్టా కాష్టాః నిమేషః స్యాత్‌ కాలస్తష్టనిమేషకైః ॥ 3 ॥ 


288 


ప్రతిపదార్థము : అష్టభిః ईहः = ఎనిమిది క్షణములచే; లవః స్యాత్‌ = లవమగును; 
అష్టలవాత్మికా కాష్ట్రా = ఎనిమిది కాష్టలు; నిమేషః స్యాత్‌ = నిమిషమగును; అష్టనిమేషకై: 
కాలః స్యాత్‌ = ఎనిమిది నిమిషములతో ఒకకాలము అగును, 
తాత్పర్యము : ఎనిమిది క్షణములచే లవమగును. ఎనిమిది కాష్టలు నిమిషమగును. 
ఎనిమిది నిమిషములతో ఒకకాలము అగును. 

కాలైసృటివ్చతుర్భిః స్యాత్‌ తాభ్యానుర్దద్రుతం భనేత్‌ । 

అర్హడ్రుతాభ్యాం బిందుఃస్యాద్‌ బిందుభ్యాం తు सऽ ॥ 4 ॥ 
ప్రతిపదార్థము : చతుర్భిః కాలైః = నాల్గు కాలములచే; తృటిః భవేత్‌ = ఒక 
తృటియగును; తాభ్యాం = ఆరెండు తృటుల కాలముతో; అర్థద్రుతం భవేత్‌ = 
అర్దద్రుతము అగును; అర్హద్రుతాభ్యాం = రెండు అర్హద్రుతములచే; బిందుఃస్యాత్‌= 
ఒకబిందువగును; బిందుభ్యాం లఘుఃభవేత్‌ = రెండుబిందువులతో ఒక లఘువగును. 
తాత్సర్యము : నాల్గు కాలములచే ఒక తృటియగును. ఆరెండు తృటుల కాలముతో 
అర్టద్రుతము అగును. రెండు అర్హద్రుతములచే ఒకబిందువగును. రెండు బిందువులతో 
ఒక లఘువగును. 

లఘుబ్యాం తు గురుః ప్రోక్తో తైస్తీభిః दख ఏవ చ । 

ఇతి మానగతః ప్రోక్షో మనోగా తాలవేదిభిః ॥ 5 ॥ 
ప్రతిపదార్థము : లఘుభ్యాం = రెండులఘువులచే; గురుః(ప్రోక్తః = గురువు చెప్పబడినది; 
लख; = మూడులఘువులతో; एतेषु = పతమగును; ఇతి = ఈవిధముగా; 
తాలవేదిభిః = తాళవేత్తలచే; మనోగాః = మనోగతములైన; మానగతః (ప్రోక్తః = 
మానగతము చెప్పబడినది. 
తాత్సర్యము : 'రెండులఘువులచే గురువు చెప్పబడినది. మూడు లఘువులతో 
స్మతమగును. ఈవిధముగా తాళవేత్తలచే మనోగతములైన మానగతము చెప్పబడినది. 


'ఆవాసాది ర్హువాదిర్వా + + + పరికీర్తితాః । 
తత్రావా(పే?పో)థ నిష్రామో విక్షేపోవథ ప్రవేశనమ్‌ ॥ 6 ॥ 
శమ్యా తాలశ్ళ్చ విజ్జేయః సన్నిపాతశ్చ సప్తనుః । 
ఆవాపసంజ్ఞకం జ్లేయముత్తానాంగులికుంచనమ్‌ ॥ 7 ॥ 


289 


'ప్రతివదార్థము : ఆవాపాదిర్హువాదిర్వా = ఆవాపాదులుగాని,ద్రువాదులుగాని; 
పరికీర్తితాః = చెప్పబడినవి; తత్ర = అందు; ఆవాపః = ఆవాపము; शकूर = 
నిష్ర్రామము; విక్షేపః = విక్షేపము; (ప్రవేశనం = |ప్రవేశనము; శమ్యా = శమ్య; తాలః = 
తాళము; సప్తమః = ఏడవది; సన్నిపాతః = సన్నిపాతముగా; విజ్జేయః = తెలియదగినది; 
ఉత్తావాంగలికుంచనం = ఎత్తబడిన వేళ్ళుముడుచుట; ఆవాససంజ్ఞకం జ్ఞేయం = 
ఆవాపముగా తెలియదగినది, 





తాత్సర్యము : ఆవాపాదులుగాని, ధ్రువాదులుగాని చెప్పబడినవి. అందు ఆవాపము, 
నిష్ర్రామము, విక్షేపము, 'ప్రవేశనము, శమ్యతాళము ఏడవది సన్నిపాతముగా 
తెలియదగినవి. ఎత్తబడిన వేళ్తుముడుచుట ఆవాపముగా తెలియదగినది. 


అతస్తలేన హస్తేన నిష్ర్రామాఖ్యం ప్రసారణమ్‌ । 

తస్య దక్ష(గ)తః र విక్షేప: పరిభాష్యతే ॥ 8 ॥ 
(ప్రతిపదార్థము : అతః = (ఆవాపమువల్లనైన) అందువలన; తలేన హస్తేన = 
తాలహస్తముచే; ప్రసారణం = ప్రసారణము(విప్పుట) చేయుట ఏదికలదో; తత్‌ 
నిష్రామాఖ్యం స్యాల్‌ = నిష్ర్రామమగును; తన్య దక్షగతఃక్నేవః = 
ఆనిష్రామహస్తముయొక్క విదిలింపు దక్షిణగతమైనచో (కుడివైపునకు జరిగినచో); 
విక్షేప: పరిభాష్యతే = విక్షేపముగా చెప్పబడుచున్నది. 
తాత్సర్యము : (ఆవాపము వల్లనైన) అందువలన తాలహస్తముచే (ప్రసారణము (విప్పుట) 
చేయుట ఏదికలదో నిష్ర్రామమగును ఆనిష్రామహస్తముయొక్క విదిలింపు 
దక్షిణగతమైనచో (కుడివైపునకు జరిగినచో) విక్షేపముగా చెప్పబడుచున్నది. 


భూయవ్నాకుంచనం జ్ఞేయం (ప్రవేశాఖ్యనుతస్తలమ్‌ । 

శమ్యా దక్షిణపాతస్తు తాలో వానస్తు కీర్తితః ॥ 9 ॥ 
ప్రతిపదార్థము : భూయః = మరల; తలం = అరచేతిని; ఆకుంచనం = (విక్షేపముచేసిన 
దానిని) ముడుచుకొనుటను, (స్వస్థానమునకు చేర్చుట); (ప్రవేశాఖ్యం స్యాత్‌ = 
ప్రవేశమగును; దక్షిణపాతః = (కుడిహస్తము పై)దెబ్బవేయుట; శమ్యా = శమ్యయగును; 
వామస్తు = (ఎడమహస్తముసై) కుడిచేతితో పాతమేదికలదో అది; తాలః కీర్తితః = 
తాళముగా చెప్పబడినది. 


తాత్సర్యము : మరల అరచేతిని (విక్షేపముచేసిన దానిని) ముడుచుకొనుటను 


290 


(స్వస్థానమునకు చేర్చుట) (ప్రవేశమగును, (కుడిహస్తము)దెబ్బవేయుట శమ్యయగును. 
(ఎడమహ్హముపై) కుడిచేతితో పాతమేదికలదో అది తాళముగా చెప్పబడినది. 
ఉభయోర్డస్తయో: పాతః సన్నిపాత ఇతి స్మృతః । 
ధ్రువకా సర్పిణీ కృష్యా బంధినీ చ వి(వ?స)ర్టితా ॥ 10 ॥ 
ప్రతిపదార్థము : ఉభయోః హస్తయోః పాతః = రెండుహస్తములతోనైన సమానఘాతము; 
సన్నిపాత ఇతి స్మృతః = సన్నిపాతమనబడును; (ధ్రువకా = ధ్రువకము; సర్పిణీ = 
సర్పిణి; కృష్యా = కృష్ణ; బంధినీ చ = బంధినియు; విసర్ణితా = విసర్జితము. 





తాత్పర్యము : రెండుహస్తములతోనైన సమానఘాతము సన్నిపాతమనబడును. 
ధ్రువకము, సర్భిణి, కృష్య, బంధినియు, విసర్ణితము. 

విక్షిస్తా చ పతాకా చ పతితా చాష్టమీ నుతా । 

ఘనాభిఘాతో ద్రునకః సర్పిణ్యగ్రే ప్రసారితా ॥ 11 ॥ 
ప్రతిపదార్థము : విక్షిప్తా = విక్షిస్తయు; పతాకా = పతాకయు; పతితా = పతితయని; 
అష్టమీ మతా = ఎనిమిదవదిగా సమ్మతము; ఘనాభిఘాతః =గట్టిగా (సశబ్దముగా) 
దెబ్బవేయుట; ధ్రువకః = (ధ్రువ(క)ము; అగ్రే ప్రసారితా సర్చిణీ = ముందునకు 
చాచిన (ది)సర్సిణి. 
తాత్సర్యము : విక్షిస్తయు, పతాకయు, పతితయని ఎనిమిదవదిగా సమ్మతము. గట్టిగా 
(సశబ్దముగా) దెబ్బవేయుట ధ్రువ(క)ము. ముందునకు చాచిన (ది)సర్పిణి. 

కృష్యా కుంచనమాత్రా చ బంధాకారా చ బంధినీ । 

విసర్ణితోపరిష్టేన విక్షిప్రోత్తానవానుతః ॥ 12 ॥ 
ప్రతివదార్థము : కుంచనమా(త్రా = ముడుచుటమా(త్రము; కృష్యాస్యాత్‌ = 
కృష్యయగును; బంధాకారా బంధినీ = బంధాకారమైనది బంధినియగును; ఉపరిష్టేన= 
పైకెత్తుటచే; విసర్దితా = విసర్జితమగును; ఉత్తాన వామతః = ఎడమగా ఎత్తిన; విక్షిప్తా 
= విక్టిప్తమగును. 
తాత్సర్యము : ముడుచుట మా(త్రము కృష్యయగును. బంధాకారమైనది బంధిని 
యగును. పైకెత్తుటచే విసర్షితమగును. ఎడమగా ఎత్తిన విక్షిప్తమగును. 


291 


ఊర్ణ్వాంగులిః పతాకా స్యాత్‌ పతితా పతితా పునః । 
అఫఘ్వుక్షరాణాం పంచానాం మానముచ్చారణే హి యత్‌ ॥ 13 ॥ 


ప్రతిపదార్థము : ఊర్ణ్వాంగులిః = పైకెత్తబడిన అంగుళులుకలది; పతాకా స్యాత్‌ = 
పతాకయగును; పతితా = పడునది, పాతముకలది; పతితా స్యాత్‌ =పతితమగును; 
లఘ్వుక్షరాణాం పచానాంమానం = లఘ్వక్షరముల ఐదింటిమానము(లెక్క); ఉచ్చరణే 
= ఉచ్చారణమందు; యత్‌ = యేదికలదో; సా = అది; బుదైః = పండితులచే; 
తాలగతాప్రమాణామా(త్రా = తాళగతమైన, రపామణమా(త్ర(ము)గా; పరిజ్ఞేయా = 
తెలియదగినది. 

తాత్సర్యము : పైకెత్తబడిన అంగుళులు కలది పతాక యగును. పడునది. పాతముకలది 
పతితమగును, లఘ్వక్షరముల ఐదింటి మానము(లెక్క) ఉచ్చారణమందు యేదికలదో 
అది పండితులచే తాళగతమైన ప్రమాణమా(త్ర(ము)గా తెలియదగినది. 


తత్రమాణాపరిజ్జేయా మాత్రా తాలగతా బుదైః । 

ద్విమాత్రా స్యాత్‌ కలా చిత్రే చతుర్మాత్రానువర్తికే ॥ 14 ॥ 
ప్రతిపదార్థము : చి్రే = చిత్రమందు; ద్విమాత్రా కలాస్యాత్‌ = ద్విమాత్రికమైన 
కలయగును; అనువర్తికే = అనువర్తికమందు; చతుర్మా(త్రాస్యాత్‌ = 
చతుర్మా(త్రికమగును. 


తాత్సర్యము : చిత్రమందు ద్విమా(త్రికమైన కలయగును. అనువర్తికమందు 
చతుర్మా(త్రికమగును. 


అష్టమాత్రా చ విద్వర్థక్షిణే సముదాహృతా । 
తాలాంతరాలవర్తీ యః కాలోసౌ అయనాల్లయః ॥ 15 ॥ 


'ప్రతిపదార్థము : దక్షిణే = దక్షిణమందు; అష్టమా(త్రా సముదాహృతా = ఎనిమిది 
మా(త్రలు కలదిగా చెప్పబడినది; యః కాలాంతరాలవర్తీ = ఏదికాలాంతరాల 
వర్తియగునో; అసౌకాల: = ఈకాలము; లయనాత్‌ = తీసికొనిపోబడుటచే 
(లీనముచేయబడుటచే నడిపింపబడుటచే); లయఃఖ్యాతః = లయగా ప్రసిద్ధము. 
తాత్సర్యము : దక్షిణమందు ఎనిమిదిమా(త్రలు కలదిగా చెప్పబడినది. ఏదికాలాంతరాల 
వర్తియుగునో ఈకాలము తీనికొనిపోబడుటచే (లీనముచేయబడుటచే, 
నడిపింపబడుటచే) లయగా ప్రసిద్దము. 


292 


త్రివిధః న చవిజ్లేయో [ద్రుతో మథ్యోవిలంబితః । 

లయయానాద్‌ యతి: ప్రోక్తశ్చిత్రిదిసు యథాక్రమమ్‌ ॥ 16 ॥ 
'ప్రతిపదార్థము : సచలయః = ఆలయ; (ద్రుతః = (ద్రుతము; మధ్యః = మధ్యము; 
విలంబితః ఇతి = విలంబితమని; (త్రివిధ విజ్ఞేయః = మూడు విధములుగా 
తెలియదగినది; చిత్రాదిషు = చిత్రాదులయందు; యధథా(క్రమం = వరుసగా; 
లయయానాత్‌ = లయనడచుటవలన; యతిః (ప్రోక్తః = యతి చెప్పబడినది. 
తాత్సర్యము : ఆ లయ ద్రుతము మధ్యము విలంబితమని మూడువిధములుగా 
తెలియదగినది. చిత్రాదులయందు వరుసగా లయ నడచుటవలన యతి చెప్పబడినది. 


సమా ప్రోతవహాఖ్యా చ గోపుచ్చా చేతి సా త్రిధా । 

అథ దేశీగతా మార్గా వక్ష్యంతే లక్షసంభవాః ॥ 17 ॥ 
ప్రతిపదార్థము : సా = ఆ; యతి; సమా = సమము; (స్రోతవహాఖ్యా = స్రోతవహము; 
గోపుచ్చాఇతి = గోపుచ్చమనియు; త్రిధా = మూడువిధములు; అథ = తరువాత; 
దేశీగతాః = దేశీతములైన; లక్షసంభవాః మార్గాః = లక్షణ(లక్ష్యజనితములు) ములైనవి; 
వక్ష్యంతే = చెప్పబడుచున్నవి. 
తాత్పర్యము : ఆ యతి సమము, |ప్రోతవాహము, గోపుచ్చమనియు మూడువిధములు. 
తరువాత దేశీగతములైన లక్షణ(లక్ష్యజనితములు) ములైనవి చెప్పబడుచున్నవి. 


తత్ర చిత్రతరశ్టెకస్తథా చిత్రతమ్యోపరః: । 

అతిచిత్రతమశ్చేతి తత్ప్వరూపం నిరూప్యతే ॥ 18 ॥ 
ప్రతిపదార్థము : తత్ర = అందు; చిత్రతరః ఏకః = చిత్రమొకటి; అపరః = రెండవది; 
చిత్రతమః = చిత్రతమము; అతిచిత్రతమఃఇతి = అతిచిత్రతమమనునది 
మరియొకటి; తత్‌ స్వరూపం నిరూప్యతే = వాటి స్వరము నిరూపింపబడుచున్నది. 
తాత్సర్యము : అందు చిత్రమొకటి, రెండవది చిత్రతమము, అతిచిత్రతము మనునది 
మరియొకటి. వాటిస్వరూపము నిరూపింపబడుచున్నది. 

మాత్రా చిత్రతారా జ్ఞేయా ద్వర్థం చిత్రతమే నుతా । 

అతిచిత్రతమే మార్లే కలా ను ద్రుతసంజ్ఞితా ॥ 19 ॥ 


ప్రతిపదార్థము : మా'త్రాచిత్రతరా జ్ఞేయా = చిత్రతరమేకమాట్రికము; చిత్రతమే = 


293 


చిత్రతమమందు; ద్యూర్హం మతా = 2న్నర మాత్రలు సమ్మతము; అతి చిత్రతమేమార్లే= 
అతిచిత్ర తమమార్గమందు; (అను(ద్రునంజ్ఞితకలాజ్ఞేయా = అనుద్రుత 
సంజ్ఞకలదియగును); ద్రుతసంజ్ఞితకలా జ్ఞేయా = (ద్రుత సంజ్ఞకలదిగా గుర్తింపబడినది; 
(మనవి-)ఇందు ఏది యోగ్యమైన ౪ యర్హమును (గ్రహించునది. 


తాత్పర్యము : చిత్రతరమేక మా(త్రికము. చిత్రతమమందు 2న్నర మా(త్రలు 
సమ్మతమే. అతిచిత్రతమమార్గమందు (అను[ద్రుతసంజ్ఞకలదియగును) (ద్రుతసంజ్ఞ 
కలదిగా గుర్తింపదగినది. (మనవి-) ఇందు ఏది యోగ్యమైన ఆ యర్థమును 
గ్రహించునది. 


అథ చిత్రాదిమార్గేసు స తాలః స్యాచ్చతుర్విధః । 
చతురశ్రస్తథా త్ర్యశ్రో మిశ్ర: ఖండననామకః ॥ 20 ॥ 


ప్రతిపదార్థము : అథ = తరువాత; చిత్రాదిమార్లేషు = చిత్రాదిమార్గములందు; స 
తాలః = ఆతాళము; చతుర్విధః స్యాత్‌ = నాల్గువిధములగును; చతురశ్రః = 
చతురశ్రము; छः = (త్రశ్రము; మిశ్ర = మిశ్రము; ఖండననామకః = ఖండనమను 
సేరుగలది. 
తాత్సర్యము : తరువాత చిత్రాదిమార్గములందు ఆ తాళము నాల్లువిధములగును. 
చతురశ్రము, (త్రశ్రము, మిశ్రము, ఖండనమను పేరుగలది. 

తత్ర చచ్చత్సుటః ప్రోక్తశ్చతురశ్రో మనీషిభిః । 

స త్రిధైకకలః పూర్వం ద్వికలశ్చ చతుస్కలః ॥ 21 ॥ 
ప్రతిపదార్థము : తత్ర =అందు; पोल) చచ్చత్సుటతాళము; చతురశ్రః = 
చతురశ్రముగా; ప్రోక్తః = చెప్పబడినది; సః =అది; (త్రిధా = మూడువిధములు; 
ఏకకలః = ఏకకల; ద్వికల; = ద్వికలము; చతుష్కలః = చతుష్కలమని. 





తాత్సర్యము : అందు చచ్చత్స్పుటతాళము చతురశ్రముగా చెప్పబడినది. అది 
మూడువిధములు, ఏకకల, ద్వికలము, చతుష్కలమని. 
తథా చాచపుటస్ర్యశ్రో యుగ్మో + + చ మిశ్రణాత్‌ । 


విశ్లిష్టైరస్య(వి)శ్షిష్టైః స్థాలాంగైర్యో 'ద్రుతాదిభిః ॥ 22 ॥ 





294 


व्ल = ద్వికలము; మిశ్రమణాత్‌ = మిశ్రణమువలన; విశ్లిష్టైః =విశ్లేషము 
(విడిపోవుట)లచే తను; అవిశిష్టై: = సంశ్లేషముచేతను అయిన; తాలాంగ్రైః = 
తాళాంగములైన; [ద్రుతాదిభిః = (ద్రుతాదులచే. 
తాత్పర్యము : అట్లే చాచపుటతాళము (త్ర్య(శ్రము ద్వికలము మి(శ్రమమువలన విశ్లేషము 
(విడిపోవుట) లచేతను సంశ్లేషములచేతను అయిన తాళాంగములైన [ద్రుతాదులచో 

క్రియతే బహుభంగీభిః: స తాలః ఖండసంజ్ఞకః । 

ఖండ్యోపి చతురశ్రాఖ్యస్ర్యశ్రో మిశ్రస్త్రథైన చ ॥ 23 ॥ 

సంకీర్ణశ్చేతి నిర్దిష్టశ్చతుర్ణా తాలవేదిభిః । 
ప్రతిపదార్థము : బహుభంగిభిః = అనేకప్రకారములచే; యః = ఏది; క్రియతే = 
చేయబడునో; సః తాల: = ఆతాళము; ఖండసంజ్ఞక; = ఖండతాళమగును; ఖండ్యోసి= 
ఖండతాళముకూడ; చతురశ్రాఖ్యః = చతురశ్రము; ढः = (త్రశ్రము; మిశ్ర = 
మిశ్రము; సంకీర్ణః ఇతి = సంకీర్ణము అని; తాళవేదిభిః = తాళము నెటిగిన పండితులచే; 
చతుర్జాః = నాల్గువిదములుగా; నిర్దిష్ట = నిర్దేశింపబడినది. అథతాలోద్దేశః । 





తాత్పర్యము : అనేకప్రకారములచే 96 చేయబడునో ఆతాళము ఖండతాళమగును. 
ఖండతాళము కూడ చతురశ్రము, (త్ర(శ్రము, మి(శ్రము, నంకీర్ణము అని 
నాల్లువిధములుగా నిర్దేశింపబడినది. 

చచ్చత్స్పుటళ్చాచపుట: షట్సితాపు త్రకస్తథా ॥ 24 ॥ 

సంపర్కేష్టక ఉద్నట్ట ఆదితాలశ్చ దర్పణ: । 

చచ్చరీ సింహలీలశ్చ కందర్ప: సింహవి(క్రనుః ॥ 25 ॥ 

శ్రీరంగో రతిశీలశ్చ రంగతాలః పరిక్రనః । 

ప్రత్యంగో గజలీలశ్చ త్రిభిన్నో వీరవిక్రమః ॥ 26 ॥ 

హంసలీలో వర్గ్ణరాజశ్చూడానుణివరస్తతః । 

రంగోద్యోతో రాజతాల: సింహవిక్రాడితస్తతః ॥ 27 ॥ 

వనమాలీ వర్గతాలస్తతో రంగటప్రదీపకః । 

హంసనాదః సింహనాదో మల్లికామోదసంజ్ఞకః ॥ 28 ॥ 


295 


భవేచ్చరభలీలశ్చ రంగాభరణ ఏన చ । 
తతస్తురగలీలః స్యాత్‌ స్యాత్తతః సింహనందనః ॥ 29 ॥ 


జయశ్రీర్విజయానంద: ప్రతితాలో ద్వితీయకః । 
మకరంద: క్రీర్తితాలో విజయో జయమంగలః ॥ 30 ॥ 


ప్రతిపదార్థము : చచ్చత్సుటము, చాచపుటము, షట్సితాపుత్రకము, సంపర్కేష్టకము, 
ఉద్దటము, ఆదితాలము, దర్పణము, చచ్చరీ సింహలీల, కందర్భము సింహవి(క్రమము, 
శ్రీరంగము, రతిశీలము, రంగతాలము, పరిక్రమము, ప్రత్యంగము, గజలీల, (త్రిభిన్నము, 
వీరవిక్రమము, హంసలీల, వర్లరాజము, చూడామణి వరము, రంగోద్యోతము, 
రాజతాలము, సీంహవి(క్రీడితము, వనమాలివర్ణతాలము, రంగ(ప్రదీవకము, 
'హంసనాదము, సింహనాదము, మల్లికామోదము, శరభలీల, రంగాభరణము, తురగలీల, 
సింహనందనము, జయశ్రీ, విజయానందము, (ప్రతితాలము, ద్వితీయకము, 
మకరందము, కీర్తితాలము, నిజయము, జయమంగళము. 

తాత్సర్యము : చచ్చత్స్పుటము, చాచపుటము, షట్సితాపుత్రకము, సంసర్కేష్టకము, 
ఉద్దటము, ఆదితాలము, దర్పణము, చచ్చరీ సింహలీల, కందర్సము సింహవి(క్రమము, 
శ్రీరంగము, రతిశీలము, రంగతాలము, పరిక్రమము, ప్రత్యంగము, గజలీల, త్రిభిన్నము, 
వీరవిక్రమము, హంసలీల, వర్లరాజము, చూడామణివరము, రంగోద్యోతము, 
రాజతాలము, సింహవి(క్రీడితము, వనమాలిమవర్ణతాలము, రంగషప్రదీపకము, 
'హంసనాదము, సింహనాదము, మల్లికామోదము, శరభలీల, రంగాభరణము, తురగలీల, 
సింహనందనము, జయశ్రీ, విజయానందము, (ప్రతితాలము, ద్వితీయకము, 
మకరందము, కీర్తితాలము, నిజయము, జయమంగళము. 


రాజవిద్యాధరోముట్లో జయతాలః: కుడుక్కకః । 

తతో నిస్సారుకః (క్రీడా త్రిభంగిః కేరల ప్రియః ॥ 31 ॥ 
ప్రతిపదార్థము : రాజవిద్యాధరము, మట్టజయతాలము, కుడుక్కము, నిస్సారుకము, 
(క్రీడా, త్రిభంగి, కేరల ప్రియము. 
తాత్సర్యము ‡ రాజవిద్యాధరము, మట్టజయతాలము, కుడుక్కము, నిస్సారుకము, 
క్రీడా, త్రిభంగీ, కేరల ప్రియము. 


296 


శ్రీకీర్తిర్భిందుమాలీ చ సనుతాలశ్చ నందనః । 
ఉదీక్ష(మా?)జో మట్టికా చ ఢేంకికా వణుమట్టికా ॥ 32 ॥ 


అభినందో నరక్రీడా నుల్లతాలశ్చ దీపకః । 
అనంగతాలో విషమో నాందీపుక్కుందకందకౌ ॥ 33 ॥ 


ఏకతాలశ్చ కంకాలశ్చతుస్తాలశ్చ డోంబులీ । 
అహంకాగారాయబేంకోలస్తథైన లఘుశేఖరః ॥ 34 ॥ 


ప్రతిపదార్థము : శ్రీక్రీర్తి, బిందుమాలీ, సమతలము, నందనము, ఉదీక్షమాణము, 
మట్టాకా, ఢేంకికా, వణుమట్టికా, అభినందనము, సరక్రీడ, మల్లతాలము, దీపకము, 
అనంగతాలము, విషమము, నాందీపుక్కుందము, కందకము, ఏకతాలము, కంకాలము, 
చతుస్తాలము, డోంబులీ, అహంకగారాయబేంకోలము, లఘుశేఖరము. 
తాత్సర్యము : శ్రీ కీర్తి, బిందుమాలీ, సమతలము, నందనము, ఉదీక్షమాణము, మట్టాకా, 
ఢేంకికా, వణుమట్టికా, అభినందనము, నరక్రీడ, మల్లతాలము, దీవకము, 
అనంగతాలము, విషమము, నాందీపుక్కుందము, కందకము, ఏకతాలము, కంకాలము, 
చతుస్తాలము, డోంబులీ, అహంకగారాయబేంకోలము, లఘుశేఖరము. 

ప్రతాపశేఖరశ్చాన్యో జగరఖుంపా చతుర్శుఖః । 

రుంసా చ ప్రతిమట్టశ్చ తథా తాలస్తృతీయకః ॥ 35 ॥ 

తస్మాదుపరి విజ్జేయో వసతౌ లలితో రతిః । 

కరుణాఖ్యయతిశ్టైన షట్టాలో వర్దనస్తథా ॥ 36 ॥ 

తతో వర్ణయతిశ్టైన రాజనారాయణ: స్మృతః । 

५ 

మదనశ్ళెన शः పార్వతీలోచనస్తతః ॥ 37 ॥ 

తతో గారుకితాల: స్వాత్‌ తతః శ్రీనందనో జయః । 

లీలావిలోకితశ్చాన్యో లలిత ప్రియసావచ (2) ॥ 38 ॥ 

జనకట్టేశ్చనలక్ష్మీకో రాగవర్హన సంజ్ఞకః (2) । 

ఉత్ప్సనశ్చేతి తాలానామే (కో?కే) నాభ్యదికం శతమ్‌ ॥ 39 ॥ 


చతురశ్రాదితాలానాం మధ్యే వ్యనహారయోగ్య తాలలక్షణం |ప్రస్తార సహితం भ) 
७ > $ (wit Ey 


297 


ప్రతిపదార్థము : ప్రతాపశేఖరము, జగరుంపా, చతుర్ముఖము, రుంపా, ప్రతిమట్టము, 
తృతీయతాలము, లలితము, రతి, కరుణయతి, షట్టాలము, వర్ణనము, వర్లయతి, 
రాజనారాయణము, మదనము, పార్వతీలోచనము, గారుకి, శ్రీనందనము, జయము, 
లీలావిలోకితము, లలిత ప్రియము, ఉత్సవము, (101) ఇతి = అని; తాలానాం = 
తాళములయొక్క; ఏకేన అభ్యధికం శతం = 101 భేదములు; చతురశ్రాదితాలానాం 
మధ్యే = చతురశ్రాదితాలములలో; వ్యవహార యోగతాలలక్షణం = వ్యవహార 
యోగ్యములైన తాళముల లక్షణమును; (ప్రస్తారసహితం వక్ష్యే = ప్రస్తారసహితముగా 
చెప్పుచున్నాను. 
తాత్సర్యము : (ప్రతాపశేఖరము, జగరుంపా, చతుర్ముఖము, రుంపా, ప్రతిమట్టము, 
తృతీయతాలము, లలితము, రతి, కరుణయతి, సట్టాలము, వర్ణనము, వర్లయతి, 
రాజనారాయణము, మదనము, పార్ప్వతీలోచనము, గారుకి, శ్రీనందనము, జయము, 
లీలావిలోకితము, లలిత ప్రియము, ఉత్సవము, (101)అని తాళములయొక్క 101 
బేదములు చతురశ్రాదితాలములలో వ్యవహార యోగ్యములైన తాళముల లక్షణమును 
'ప్రస్తారసహితముగా చెప్పుచున్నాను. 

ప్రస్తాకే తాలసంబంధి హ్యక్షరం స్యాచ్చతుర్విధమ్‌ । 

సంజ్ఞయా తత్‌ పరిజ్జేయం (ద్రుతం లఘు గురు సుతమ్‌ ॥ 40 ॥ 


ప్రతిపదార్థము : (ప్రస్తారమందు, తాలసంబంధి అక్షరం = తాలమునకు సంబంధించిన 
అక్షరము; చతుర్విధం స్యాత్‌ = నాల్గువిధములగును; తత్‌ = ఆయక్షరము; |ద్రుతము, 
లఘువు, గరువు, పతము అని, సంజ్ఞయా = పేరుచేతను; పరిజ్ఞేయం = తెలియదగినది. 
తాత్పర్యము : (వ్రస్తారముందు తాలమునకు 5०४०6 ०४5 అక్షరము 
నాల్గువిధములగును. ఆయక్షరము [ద్రుతము, లఘువు, గురువు, ప్లతము అని 
సేరుచేతను తెలియదగినది. 

ప్రత్యేకం చ డ్రుతాదీనాం భవేత్‌ పర్యాయపంచకమ్‌ । 

అర్హమాత్రం ద్రుతం रभुन వ్యంజనం బిందుకం తథా ॥ 41 ॥ 
ప్రతిపదార్థము : (ప్రత్యేకం = ప్రత్యేకముగా; [ద్రుతాదీనాం = (ద్రుతము మొదలగు 
వాటికి; పర్యాయపంచకం = పర్యాయపంచకము; భవేత్‌ = ఉండును; అర్దమా(త్రం = 


298 


అర్దమాత్రము; (ద్రుతం = ద్రుతము; వ్యోమ = వ్యోమ; వ్యంజనం = వ్యంజనము; 
బిందుకం = బిందుకము (అని); 

తాత్పర్యము : ప్రత్యేకముగా (ద్రుతము మొదలగు వాటికి పర్యాయ పంచకము ఉండును. 
అర్హమా(త్రము |ద్రుతము వ్యోమ వ్యంజనము బిందుకము (అని); 


మాత్రికం సరళం ప్రస్వం లఘు వ్యాపకమిత్యపి । 

ద్విమాత్రికం కలా వక్రం గురు దీర్చమితి స్మృతమ్‌ ॥ 42 ॥ 
ప్రతిపదార్థము : మా(త్రికం = మా(త్రికము; సరలం = సరళము; హ్రస్వం = హ్రస్వము; 
లఘు = లఘువు; వ్యాపకం = వ్యాపకము; ద్విమా(త్రికం = ద్విమాత్రికము; కలావక్రం= 
వ(క్రము; గురు = గురువు; దీర్భం ఇతి = దీర్భమని; స్మృతం = చెప్పబడినది. 
తాత్సర్యము : మాతత్రికము సరళము, 'హ్రస్వము, లఘువు, వ్యాపకము, ద్విమా'్రికము 
వ(క్రము, గురువు, దీర్భమని చెప్పబడినది. 

సామోద్బనం ఫ్లుతం దీప్తం తథా త్ర్యంగం త్రిమాత్రికమ్‌ । 

అథ దుత్రాదినిస్పనాంస్తాలాన్‌ వక్ష్యామి సాంప్రతమ్‌ ॥ 43 ॥ 
ప్రతిపదార్థము : సామోద్భవం = సామోద్భవము; పతం = यषः దీప్తం = దీప్తము; 
త్యంగం = త్యంగము; త్రిమాత్రికం = (త్రిమాత్రికము; అథ = తరువాత; (ద్రుతాది 
నిష్పన్నాన్‌ తాలాన్‌ = (ద్రుతాదిజనితతాళములను; సాంప్రతం = ఇప్పుడు; వక్ష్యామి= 
చెన్సుచున్నాను. 
తాత్పర్యము : సామోద్భవము, స్లతము, దీస్తము, (త్ర్యంగము, (త్రిమాత్రికము. తరువాత 
ద్రుతాదిజనితతాళములను ఇప్పుడు చెప్పుచున్నాను. 


తాలే చచ్చత్పుటే జ్ఞేయం గురుద్వంద్వం లఘు ఫ్లుతమ్‌ । 

గురుర్లఘూ గురుశ్చైవ భవేచ్చాపుటాభిధే ॥ 44 ॥ 
ప్రతిపదార్థము : చచ్చత్సుటేతాలే = చచ్చత్సుటతాళమందు; గురుద్వంద్వం = రెండు 
గురువులు; లఘు = ఒక లఘువు; పతం =ఒక (~ జ్ఞేయం = తెలియదగినది; 
చాచపుటాభిధే తాలే = చాచపుటతాళమునందు; గురుః = ఒక గురువు; లఘూ = 
రెండు లఘువులు; గరుళ్ళ = ఒకగురువును; భవేత్‌ = ఉండును. 


299 


తాత్సర్యము + చచ్చత్స్పుటతాళమందు రెండుగురువులు ఒక లఘువు ఒక पेरु 
తెలియదగినది. చాచపుట తాళమునందు ఒక గురువు రెండు లఘువులు ఒక 
గురువును ఉండును. 


పలగా గలపాశ్ళెవ షట్సితాపుత్రకే స్మృతాః । 

మగణాద్యంతం ప్లుతం జ్ఞేయం సంపర్కేష్టకసంజ్ఞకమ్‌ ॥ 45 ॥ 
'ప్రతిపదార్థము : షట్సితాపుత్రకే = షట్సితాపుత్రక తాళమందు; పలగాః = ప్మృతము, 
లఘువు, గురువు; గలపాళ్ళ; ఏవ = గురువు, లఘువు, ప్పతమును; స్మృతాః = 
చెవ్పబడి నవి; మగణాద్యంతం = మగణమున కాద్యంతమును; వ్నతం = 
ఫుతముకలదిగా; సంపర్కేష్టక సంజ్ఞకం = సంపర్కేష్టకమగును. 
తాత్సర్యము : షట్సితాపుత్రకతాళమందు य, లఘువు, గురువు, గురులఘువు 
पेरु చెప్పబడినది. మగణమునకాద్యంతమును ఫుతముకలదిగా సంపర్కేష్టక 
మగును. 

ఉద్నట్లే మగణస్వేక ఆదితాలే దఘు సృతః । 

అష్టకృత్వస్తు చచ్చర్యాం విరామాంతో ధ్రుతౌ లఘు (?) ॥ 46 ॥ 
ప్రతిపదార్థము క ఉద్దటే = ఉద్ద్భటమందు; మగణ: ఏకః = మగణమొకటి (మూడు 
గురువులు కలది); ఆదితాలే = ఆదితాలమందు; (అధఘస్మృతః = (దుతము, లఘువు, 
గురువు (ఘాతము) కలదియగును, అను(ద్రుతము లఘువు కలదియగును); 
చచ్చర్యాం = చచ్చరియందు; అష్ట్రకృత్వస్తు = 8 (దుతములు, లఘువులు; 
విరామాంతం= విరామాంతము(న); (ద్రుతౌ = రెండు [ద్రుతములు; లఘు = ఒక 
లఘువు ఉండును. 


తాత్పర్యము : ఉద్దటమందు మగణమొకటి (మూడుగురువులు కలది) 
ఆదితాలమందు ((ద్రుతము, లఘువు, గురువు (ఫూతము)కలదియగును, 
అనుద్రుతము లఘువు కలదియగును) చచ్చరియందు 8 (€> లఘువులు, 
విరామాంతము (న) రెండు |ద్రుతములు, ఒక లఘువు ఉండును. 


సింహలీలే విధాతవ్యం లఫ్వూద్యంతద్రుతత్రయమ్‌ । 
సింహవిక్రమతాలే స్యుర్మగణో అపలా గపౌ ॥ 47 ॥ 


300 


ప్రతిపదార్థము : సింహలీలే = సింహలీలాతాళమందు; లఘ్వాద్యంత[ద్రుతత్రయం = 
ఆద్యంతములందు లఘువు, మూడు (ద్రుతములును; విధాతవ్యం = చేయదగినది; 
సింహవి(క్రమతాలే = సింహవి(క్రమతాళమందు; మగణ:ః = మూడు గురువులు; లపలా 
గపౌ = లఘువు ప్లుతము రెండు లఘువులు, గురువు రెండు ప్లుతములు; స్యుః = 
ఉండును, 


తాత్పర్యము : సింహలీలాతాళమందు ఆద్యంతములందు లఘువు మూడు 
(ద్రుతములును చేయదగినది. సింహవి(క్రమతాళమందు మూడు గురువులు లఘువు 
पेरु రెండు లఘువులు, గురువు రెండు सरटः కలవు. 


లచతుస్కం నిరామాంతం గజలీలే ప్రక్రీర్తితమ్‌ । 
సవిరానుం లఘుద్వంద్వ తాలే స్యాద్ధంసలీలకే ॥ 48 ॥ 


ప్రతిపదార్థము : గజలీలే = గజలీలాతాళమందు; లచతుష్కం = నాలుగు లఘువులు; 
విరామాంతం = విరామాంతముగా; ప్రకీర్తితం = చెప్పబడినది; హంసలీలకే తాలే = 
హంసలీలాతాళమందు; సవిరామం = విరామముతో కూడ; లఘుద్ద్వంద్వం = రెండు 
లఘువులు; స్యాత్‌ = అగును, 

తాత్పర్యము : గజలీలాతాళమందు నాలుగు ల్హువులు విరామాంతముగా 
చెప్పబడినది. హంసలీలాతాళమందు విరామముతో కూడ రెండు లఘువులు అగును. 


రాజచూడామణే(?) తాలే ద్రతౌ నశ్చ ద్రుతౌ లగా । 
ద్వితీయం యగణం చైన సింహని క్రీడితే అపా ॥ 49 ॥ 


ప్రతిపదార్థము : రాజ చూడామతే(ణౌ)తాలే = రాజచూడామణి తాళమందు; (ल= 
రెండు (ద్రుతములు; నళ = మూడు లఘువులును; లగౌ = లఘుగురువులును 
ఉండును; ద్వితీయం యగణం = (ఒక లఘువు రెండు గురువులు, ఒక లఘువు 
రెండు లఘువులు) రెండు ఫ్లుతములు ఒక లఘువు రెండు గురువులు, అయినను 
కావచ్చును. (ద్వితీయం అనునది రెండు ప్లుతములైన యెడల రెండవది యగును. 
లేనిచో రెండు యగణములు అన్నచో మొదటిది యగును); లపౌ = లఘుప్పుతములు; 
సింహవి(క్రీడితే = సింహవి(క్రీడిత తాళమందుండును. 


తాత్పర్యము : రాజచూడమణితాలమందు రెండు (८०४००९०, మూడు లఘువులు, 


301 


లఘుగురువులును ఉండును. (ఒక లఘువు రెండు గురువులు, ఒక లఘువు రెండు 
లఘువులు) రెండు పుతములు ఒక లఘువు రెండు గురువులు, అయిననుకావచ్చును. 
(ద్వితీయం అనునది రెండు ప్మతములైనయెడల రెండవదిగను, లేనిచో రెండు 
యగణములు అన్నచో మొదటిది యగును) లఘుష్లతములు సింహవి(క్రీడిత 
తాళమందుండును. 


యగణాల్లో గరుశ్చైన సింహనాదే నిరూపితాః । 
లఘుద్రుతచతుష్కంలౌ స్యాతాం శరభలీలకే ॥ 50 ॥ 


ప్రతిపదార్థము : తురంగలీలాతాలే = తురంగలీలాతాళమందు; |ద్రుతద్వంద్వం = 
రెండు (ద్రుతములు; లఘు: = లఘువు; తతః = తరువాత; తపః = రెండు గురువులు 
లఘువు పుతము; లగః = లఘువు గురువు; ड = రెండు[ద్రుతములు; గౌలః = 
రెండు గురువులు లఘువు; పలపాకః = ప్లతము లఘువు రెండు ఫ్లుతములు గరువును; 
లద్వయం = రెండు లఘువులు; స్యాత్‌ = ఉండును. 


తాత్పర్యము : తురంగలీలాతాళమందు రెండు దుతములు లఘువు తరువాత 
రెండు గురువులు లఘువు ఫుతము లఘువు గురువు రెండు |ద్రుతములు, రెండు 
గురువులు లఘువు ప్పుతము లఘువు రెండు ప్లుతములు గురువును రెండు లఘువులు 
ఉండును, 


నిశ్ళ్శబ్దలచతుష్కం చ తాలే స్యాత్‌ సింహనందనే । 

లో ద్రుతౌ ప్రతితాలః స్యాద్‌ ద్రుతౌ లశ్చ ద్వితీయకే ॥ 52 ॥ 
'ప్రతిపదార్థము : సింహనందనే తాలే = సింహనందనతాలమందు; నిశ్శబ్ద లచతుష్కం= 
నిశ్ళబ్దములైన నాల్లులఘువులు; స్యాత్‌ = ఉండును; లః = లఘువు; |ద్రుతౌ = 
రెండు (ద్రుతములు; (ప్రతితాలఃస్యాత్‌ = (ప్రతితాలమగును; ద్వితీయకే 
ద్వితీయకతాళమందు; ద్రుతౌ = రెండు (ద్రుతములు; లశ్చ = లఘువును ఉండును. 








తాత్సర్యము : సింహనందనతాలమందు నిశ్ళబ్దములైన నాల్గు లఘువులు ఉండును. 
లఘువు రెండు (ద్రుతములు (ప్రతితాలమగును. ద్వితీయకతాళమందు రెండు 
ద్రుతములు లఘువును ఉండును, 


ధకారళశ్చ సకారశ్చ జయమంగలనామని । 
సకారాన్మట్టతాలే స్యాన్నిశ్ళబ్దం చ చతుష్టయన్‌ ॥ 53 ॥ 


302 


ప్రతిపదార్థము : ధకారః = (ధ్రువము; నకారః = లఘువు; జయమంగళనామని 
జయమంగళతాళమందు ఉండును;. మట్టతాలే = మట్టతాలమందు; సకారాత్‌ 
లభుువు తరువాత; వచతున్చయుం = నాల్హ్లు గురువులు; నిశ్శబ్దం 
శబ్దరహితముగానుండును. 


॥ 


॥ 


తాత్పర్యము : (ధ్రువము ९४०० జయ మంగళతాలమందు ఉండును, 
మట్టతాలమందు లఘువు తరువాత నాల్లు గురువులు శబ్దరహితముగానుండును. 


ద్రుతద్వయం లఘుద్వంద్వం భవేత్‌ తాలే కుటుక్కకే 1 
లఘుద్వంద్వం విరామాంతం తాలే నిస్సారుకే कठ ॥ 54 ॥ 


'ప్రతిపదార్థము : కుటుక్కకే = కుటుక్క(క)తాలమందు; (ద్రుతద్వయం = రెండు 
ద్రుతములు; లఘుద్వంద్య్వం = రెండు లఘువులు; భవేత్‌ = ఉండును; నిస్సారుకే 
తాళే = నిస్సారుకతాలమందు; లఘుద్వంద్వం = లఘుద్వయము; విరమాంతం స్యాత్‌= 
విరామంతమగును. 
తాత్సర్యము : కుటక్కు(క)తాలమందు రెండు (ద్రుతములు రెండు లఘువులు 
ఉండును. నిస్ఫారుకతాలమందు లఘుద్ద్వయము విరామంతమగును. 

మట్టికాయాం విధాతన్యా గురుబిందు: खः (క్రమాత్‌ । 

ఢేంకికా రగణే న స్యాత్‌ కేషాంచిత్‌ సైన యోజనా ॥ 55 ॥ 
ప్రతిపదార్థము : మట్టికాయాం = మట్టికాతాళమందు; (క్రమాత్‌ = వరుసగా; గురుః= 
గురువు; బిందు: = [ద్రుతము; స్మృతః = ఫ్పుతమును ఉండును; ఢేంకికా = ఢేంకికా 
తాళము; రగణే = గురువు లఘువు గురువులందు; న స్యాత్‌ = మూడు 
లఘువులుండును; కేషాంచిత్‌ = కొందటిీకి; సా ఏవ = రెండు లఘువులే; యోజనా= 
కూర్చు. 
తాత్పర్యము : మట్టికాతాళమందు వరుసగా గురువు, (ద్రుతము, పతమును ఉండును. 
డేంకికా తాళము గురువు, లఘువు గురువులందు మూడు లఘువులుండును. 
కొందటిీకి రెండు లఘువులే కూర్పు. 

ఏకేనైన ద్రుతేన స్యాదేకతాలేతి సంజ్ఞయా । 

చతుస్తాలే గురుః పూర్వం తతో బిందుత్రయం భవేత్‌ ॥ 56 ॥ 


303 


ప్రతిపదార్థము : ఏకేన (ద్రుతేన ఏవ = ఒక్క(ద్రుతముతోనే; ఏకతాలేతి సంజ్ఞయా 
స్యాత్‌ = ఏకతాలమగును; చతుస్తాలే = చతుస్తాలమందు; పూర్వం = మొదట; 
గురుః = గురువు; తతః = తరువాత; బిందుత్రయం భవేత్‌ = మూడు (ద్రుతములును 
ఉండును. 


తాత్సర్యము : ఒక్క (ద్రుతముతోనే ఏకతాలమగును. చతుస్తాలమందు మొదట 
గురువు తరువాత మూడు (ద్రుతములును ఉండును. 


ఏ(క్రైకేన విరామేణ లఘునా లఘుశేఖరః । 
ప్రతాపశేఖరే త్ర్యంగా విరామాంతద్రుతద్వయమ్‌ ॥ 57 ॥ 


'ప్రతిపదార్థము : ఏకైకేన విరామేణ = ఒక్కొక్క విరామముచేతనైన (కల); లఘునా = 
లఘువుచేతను; లఘుశేఖరః స్యాత్‌ = లఘుశేఖరమగును; (ప్రతావశేఖరే = 
ప్రతాపశేఖరమందు; (తంగా = ఒకప్పుతము; విరామాంత(ద్రుతద్వయం = 
విరామాంతమందు రెండు (ద్రుతములు ఉండును. 


తాత్పర్యము : ఒక్కొక్క విరామము చేతనైన (కల) లఘువు చేతను లఘుశేఖరమగును. 
ప్రతాప శేఖరమందు ఒక సృతము విరామాంతమందు రెండు (ద్రుతములు ఉండును. 


వ్యోమద్వయం విరామాంతం లశ్చ రుంసాభిధే భవేత్‌ । 

గలౌ తు ప్రతిముట్టశ్చ్ళ తాలలక్షణకోనిదైః: ॥ 58 ॥ 
ప్రతిపదార్థము : రయుంపాభిధే = రుంపతాళమందు; వ్యోమద్వయం = రెండు 
~ విరామాంతం లశ్చ = విరామాంతమును లఘువు చెప్పబడెను; తాలలక్షణ 
इशः = తాలలక్షణము నెణిగిన పండితులచే; ह = గురువు రెండు లఘువులు; 
'ప్రతిమట్ట: = ప్రతిమట్టమని చెప్పబడినది. 
తాత్సర్యము : రుంపాతాళమందు రెండు (८०९२०९०० విరామాంతమును లఘువు 
చెప్పబడెను. తాలలక్షణము నెటీగిన పండితులచే గురువు రెండు లఘువులు 
'ప్రతిమట్టమని చెప్పబడినది. 

తృతీయతాలే బిందు: స్యాద్‌ విరామాంతం ద్రుతత్రయమ్‌ । 

తాలే కరణ య(ప్యా?త్యా)ఖ్యే నేయం బిందుచతుష్టయమ్‌ ॥ 59 ॥ 


ప్రతిపదార్థము : కరణయుత్యాఖ్యే తాలే =కరణయతితాలమందు; బిందుచతుష్టయం 
++. 9 (^ 


304 


నేయం = నాల్లు (ద్రుతములు పొందించదగినవి; తృతీయతాలే = తృతీయతాళమందు; 
బిందు: = ద్రుతము; విరామాంతం = విరామాంతమున; |ద్రుతద్వయం = రెండు 
(దుతములుండును. 


తాత్సర్యము : కరఠణయతితాలమందు నాల్లు (ద్రుతములు పొందించదగినవి. తృతీయ 
తాళమందు (> విరామాంతమున రెండు (ద్రుతములుండును. 


గరరుగిట్‌ కథ్యతే తజ్జెర్విరామాంతం చతుర్రుతమ్‌ । 
గరుషో+ + + + +ద్వాత్రింశల్లనగస్తథా ॥ 60 ॥ 


'ప్రతిపదార్థము : విరామాంతం = విరామాంతమందు; చతు(ర్రుతం = నాల్లుద్రుతములు 
కలదిగా; గిరురుగిట్‌ (గిరుగి) = గరరుగి తాళము; కథ్యతే = చెప్పబడినది; గరుషః = 
గరుషమునకు; ద్వాత్రింశత్‌ = 32; ల = లఘువులు; వ = గురువులు; గ = గురుకలది. 


తాత్సర్యము : విరామాంతమందు నాల్లుద్రుతములు కలదిగా, గరరుగితాళము 
చెప్పబడినది. గరుషమునకు 32 లఘువులు, గురువులు, గురుకలది. 


చతుష్పష్టిర్హుతా పాతా చతుర్ధాక్షిప్తకస్తథా । 

ఆక్షీప్తకః ॥ 

సప్త గుర్వక్షరాణాదౌ దశ లఘ్వుక్షరాణి చ ॥ 61 ॥ 
ప్రతిపదార్థము : చతుష్టష్టిః (ద్రుతాః = 64 (ద్రుతములు; పాతాః = పాతములు; 
చతుర్థా = నాల్లు విధములు, ఆక్షిప్తకః = ఆక్షిప్తక మగును; ఆదౌ = మొదట; సప్త 
గుర్పక్షరాణి =7 గురువులు; దశ లఘ్వక్షరాణి చ = 10 లఘువులును; 
తాత్సర్యము : 64 (ద్రుతములు, పాతములు, నాల్గు విధములు. ఆక్షిప్తకమగును. 
మొదట 7 గురువులు 10 లఘువులును; 

(అహే ?అంతే) చ గురుణీ యత్ర ముద్రకః స్యోభిధీయతే । 

తాలమూలాని గేయాని తాలే సర్వం ప్రతిష్టితమ్‌ ॥ 62 ॥ 

తాలహీనాని గేయాని మంత్రహీనా యధాహుతిః ॥ 621/2 ॥ 
ప్రతిపదార్థము : అంతే చ = చివర; గురుణీ = రెండు గురువులు; యత్ర = ఎక్కడ 
ఉండునో; సః = అది; మద్రకః అభిధీయతే = మద్రకమని చెప్పబడుచున్నది; భంగః 


305 


ఉపభంగః, విభంగ, చచ్చత్సుట, చాచపుట = చాచపుటము; ఉద్దట = ఉద్దటము; 
షట్సితా పుత్రక = షట్టితా పుత్రకము; సంపర్కేష్టక = సంపర్కేష్టకము; హేలా(త్రిగతా= 
హేలాత్రిగతము; మనత్కుట = మనత్కుటము; నత్కుటీ = సత్కుటి, ఖంజ = 
ఖంజము; ఖంజిక = ఖంజికము; ఆక్రీడిత విలంబా = ఆక్రీడిత విలంబము; ఇతిద్వాదశ 
భంగాః = అని 12 భంగములు. చతురశ్రాచ చటలా, మి(శ్రా షడేతే ఉప (భోగాః ? 
భంగాః)ఇతరే విభంగాళేయాని = గేయములు; తాలమూలాని = తాళప్రధానములు; 
సర్వం = అంతయు; |ప్రతిష్థితం = స్థాపింపబడినది; మం|త్రహీనాః = మం[త్రములేని; 
ఆహుతి: యథా = హోమమువలె; తాలహీనాని గేయాని = తాళహీనములైన 
గేయములు; నిస్సారాః = నిస్సారములు. 


తాత్పర్యము : చివర రెండుగురువులు ఎక్కడజఉండునో అది మ(ద్రకమని 

చెప్పబడుచున్నది. భంగము, ఉపభంగము, విభంగము, చచ్చత్పుటము, చాచపుటము, 

ఉద్దటము, షట్సితాపుత్రకము, సంపర్కేష్టకము, హేలాత్రిగతము, మనత్కుటము, 

నత్కుట, ఖంజము, కంజికము, అక్రీడిత విలంబము అని 12 భంగములు. గేయములు 

తాళప్రధానములు అంతయు స్థాపింపబడినది. మం(త్రములేని హోమమువలె * 
తాళహీనములైన గేయములు నిస్సారములు. 


ఇతి సంగీతాకరనామధేయ శ్రీ సార్భ్యదేవవిరచితే 
సంగీతసమయసారే తాలలక్షణంనాను సప్తమమధికరణమ్‌ । 
॥ అధథాష్టమమధికరణమ్‌ ॥ 

గీతే వాద్యే చ నృత్తే చ తత్తద్విద్యా: పరస్సరమ్‌ । 

భవే(యు)ర్వాదినస్తస్మాద్‌ నక్ష్యతే (ప?వా) దనిర్ణయః ॥ 1 ॥ 
ప్రతిపదార్థము : గీతే = గీతమందును; వాద్యే = వాద్యమందును; నృత్తేచ = 
నృత్తమందును; తత్తద్విద్యాః: = ఆయావిద్యలు; సరస్పరం = ఒకదానికొకటి; వాదినః 
భవేయుః = వాదులగుచున్నవి; తస్మాత్‌ = అందువలన; వాదనిర్లయః వక్ష్యతే = 
వాదనిర్లయము చెప్పబడుచున్నది. 
తాత్సర్యము : గీతమందును, వాద్యమందును, నృత్తమందును, ఆయావిద్యలు 
ఒకదానికొకటి వాదులగుచున్నవి. అందువలన వాదనిర్ణయము చెప్పబడుచున్నది. 


పరస్పరసమాక్షేపో యో వాదిప్రతివాదినోః । 

స్వపక్షపరపక్షాభ్యాం వాదః స(హ?) ఇతి కీర్తితః ॥ 2 ॥ 
ప్రతివదార్థము : వాదిప్రతివాదినోః = వాదిప్రతివాదులయొక్క; యః = ఏది; 
పరస్పరసమాక్షేప: = అన్యోన్యఆక్షేఏమో; సః = అది; స్వపక్షపరపక్షాభ్యాం = ఉభయ 
పక్షముల చేత; వాద: ఇతి కీర్తితః = వాదమని చెప్పబడినది. 
తాత్పర్యము : వాదిప్రతివాదులయొక్క ఏది అన్యోన్యము ఆక్షేపషమో అది ఉభయ 
పక్షములచేత వాదమని చెప్పబడినది. 

సభాపతిశ్చ స(భా?భ్యా)శ్చ తౌ వాదప్రతివాదినౌ । 

ఇతి ప్రోక్తం మతంగాద్యైర్వాదస్యాంగచతుష్టయమ్‌ ॥ 3 ॥ 
ప్రతిపదార్థము : సభాపతిశ్ళ = సభాపతియు; సభ్యా: = సామాజికులు (సహృదయులు); 
తౌవాద(ప్రతివాదినౌ = వాద(ప్రతివాదులు; ఇతి = అని; వాదస్య అంగచతుష్టయం = 
వాదమునకు నాలుగంగములుగా; మతంగాద్ర్యెః (ప్రోక్తం = మతంగాదులచే చెప్పబడినది. 





తాత్సర్యము : సభాపతియు, సామాజికులు (సహృదయులు) వాద(ప్రతివాదులు అని 
వాదమునకు నాలుగంగములుగా మతంగాదులచే చెప్పబడినది. 
కథయామి క్రమాదేషాం లక్షణం చ సమాసతః । 
ఆస్థానమండపే రమ్యే సర్వలక్షణసంయుతే ॥ 4 ॥ 
ప్రతిపదార్థము : ఏషాం = వీటియొక్క; లక్షణం = లక్షణమును; (క్రమాత్‌ = (క్రమముగా; 
సమానతః = సంగ్రహముగా; కథయామి = చెప్పుచున్నాను; రమ్యే = అందమైన; 
నర్వలక్షణనంయుతే = అన్నిలక్షణములతో కూడిన; ఆస్థానమండషపే = 
ఆస్థానమండపమునందు; 
తాత్సర్యము : వీటియొక్క లక్షణమును (క్రమముగా సంగ్రహముగా చెప్పుచున్నాను. 
అందమైన అన్నిలక్షణములతో కూడిన ఆస్థానమండపమునందు; 
చిత్రాభాసవిచిత్రాల్య(?) చిత్రచిత్రోపశోభితే । 
చందనాగరుకర్ఫూరధూపైస్తు పరవాసితే ॥ 5 ॥ 
ప్రతిపదార్థము : చిత్రాభాసవిచిత్రాదిచిత్రచిత్రోపశోభితే = చిత్రాభాసిత విచిత్రములైన 
విచిత్రవర్లశోభితములైనట్టియు; చందనాగరుకర్ఫూరధూపై: పరివాసితే = చందనము, 
అగరు, కర్ఫూర, ధూపములచే సువాసితమైనట్టియు; 


307 


తాత్పర్యము : చిత్రాభాసితవిచిత్రములైన విచిత్రవర్లశోభితములైనట్టియు చందనము, 
అగరు, కర్పూర, దూపములచే సువాసితమైనట్టియు; 
బహువర్లపటీపట్టవితానపరిశోభితే । 
నానారత్నసమాకీర్ణ్లం నానలంకారశోభితమ్‌ ॥ 6 ॥ 


ప్రతిపదార్థము : బహువర్లపటీపట్టవితానపరిశోభితే = అనేక రంగులు పట్టువస్రములు 
చాందినీగల స భాస్టానమునందు; నానారత్ననమాకీర్ణం = అనేకరత్నములతో 
కూడినట్టియు; నానాలంకారశోభితం = అనేక అలంకారములతో |ప్రకాశించునట్టి; 
తాత్సర్యము : అనేక రంగులు పట్టువ[స్తముల ఛాందినిగల సభాస్థానమునందు అనేక 
రత్నములతో కూడినట్టియు అనేక అలంకారములతో (ప్రకాశించునట్టి; 


సింహాసనం పూర్వముఖం మధ్యతో వినివేశయేత్‌ । 

శ్రీమాన్‌ దాతా గుణగ్రాహీ భావజ్ఞః కీర్తిలంపటః ॥ 7 ॥ 
ప్రతిపదార్థము : సింహాసనం = సింహాసనమును; మధ్యతః = సభాస్థానమధ్యముగా; 
పూర్వ్యముఖం = తూర్పుముఖముగా; వినివేశయేత్‌ = (ప్రవేశపెట్టవలెను (వేయవలెను); 
శ్రీమాన్‌ = శోభాయుతుడు; దాతా = పదాన్యుడు;గుణాగ్రాహీ = గుణములను 
గ్రహించు వాడు; బావజ్ఞ్జః = అభిప్రాయము నెరిగినవాడును; కీర్తిలంపటః = కీర్తియం 
దిష్టము కలవాడు. 


తాత్పర్యము : సింహాసనమును సభాస్థానమధ్యముగా తూర్పుముఖముగా 
శ 

ప్రవే శపెట్టవలెను (వేయవలెను). శోభాయుతుడు, వదాన్యుడు, గుణములను 
(గ్రహించువాడు, అభిప్రాయము నెరిగినవాడు, క్రీర్తియందిష్టముకలవాడు. 


సంగీతగుణదోపజ్జః సర్వభాషావిచక్షణ: । 

ప్రియవాగ్వాదమధ్యస్థః పారితోషకదాయకః ॥ 8 ॥ 
ప్రతిపదార్థము : సంగీతగుణదోపజ్ఞః = సంగీతమందలి గుణదోషములనెరిగినవాడును; 
సర్వభాషావిచక్షణ: = అన్ని భాషలను తెలిసినవాడును; (ప్రియవాక్‌ = (ప్రియముగా 
మాట్లాడువాడును; వాదమధ్యస్థః = వాదమునకు మాధ్యమికుడుగానున్నవాడును; 
పారితోషికదాయక: = బహుమానములనిచ్చువాడును. 
తాత్పర్యము : సంగీతమందలి గుణదోషములనెరిగినవాడును, అన్ని భాషలను 
తెలిసినవాడును, (ప్రియముగా మాట్లాడువాడును, వాదమునకు మాధ్యమికుడుగా 


308 


నున్నవాడును, బహుమానములనిచ్చువాడును. 


సభ్యవాదీ చ శృంగారీ మార్గదేశీప్రభేదవిత్‌ । 

ధీమాన్‌ సర్వకలాదక్షస్తదధ్యాసితభూపతిః ॥ 9 ॥ 
ప్రతిపదార్థము : సభ్యవాదీ = యోగ్యముగా మాట్లాడువాడు; శృంగారీ = అలంకృతుడు, 
రసజ్ఞుడును; ధీమాన్‌ = బుద్దిమంతుడు; సర్వకలాదక్షః = అన్నికళలందును సమర్గుడు 
అయినవాడు; తదద్యా నితభూవతిః = ఆనీంహాననమునధిష్టించినవాడు 
రాజు(కావలయును). 


తాత్పర్యము : యోగ్యముగా మాట్టాడువాడు, అలంకృతుడు, రనజ్ఞుడును, 
బుద్ధిమంతుడు, అన్నికళలందును సమర్శుడు అయినవాడు ఆసింహాసనము 
నధిష్టించినవాడు రాజు (కావలయును). 


రూపయౌవనసంసన్నా సదా శృంగారలోలుపా । 

సౌభాగ్యశాలినీ భర్తుశ్చిత్తనే.త్రానుసారిణీ ॥ 10 ॥ 
ప్రతిపదార్థము : రూపయౌవనసంపన్నా = అందమైనదియు, యౌవనవతియు; సదా= 
ఎల్లప్పుడు; శృంగారలోలుపా = అలంకారణాభిలాష కలదియు; సౌభాగ్యశాలినీ = 
సౌభాగ్యవతియు; భర్తుః = భర్తయొక్క; చిత్తనేత్రానుసారిణీ = మనస్సు, నేత్రములను 
అనుసరించి నడచునదియు అయిన; 
తాత్సర్యము : అందమైనదియు, యౌవనవతియు ఎల్లప్పుడు అలంకారణాభిలాష 
కలదియు, సౌభాగ్యవతియు, భర్తయొక్క మనస్సు, నేత్రములను అనుసరించ 
నడచునదియు అయిన; 

దేవీ చోప (వే?వి)శే(త్తు?భర్తుః) నామభాగే మహీపతే: । 

రూపయౌవనసంపన్నా: సర్వాభరణభూసితాః ॥ 11 ॥ 
'ప్రతిపడార్థము : దేవీ = పట్టపురాణి; మహీపతేః వామభాగే = రాజునకు ఎడమభాగమున; 
ఉపవిశేత్‌ = కూర్చొండవలెను; రూపయౌవనసంపన్నా = రూపము, యౌవనముగల; 
సర్వాభరణ భూషితాః = అన్ని అలంకారముల చేతను అలంకృతులును; 
తాత్సర్యము : పట్టపురాణి రాజునకు ఎడమభాగమున కూర్చొండవలెను. రూపము 
యౌవనముగల అన్ని అలంకారములచేతను అలంకృతులును; 


భావాభావవిలాసాఢ్యా: విభ్రమాదిగుణాన్వితాః । 
విలాసినీర్మహీపస్య పశ్చాద్చాగే నివేశయేత్‌ ॥ 12 ॥ 


ప్రతిపదార్థము : భావాభావవిలాసాఢ్యాః = భావాభావవిలాససంపన్నలు; విభ్రమాది 
గుణాన్వితాః = విలాసాది గుణములు గల; విలాసినీ: = విలాసవంతులను; మహీపస్య= 
రాజుయొక్క; పశ్చాత్‌ భాగే = వెనుకవైపున; నివేశయేత్‌ = కూర్చొండపెట్టవలెను. 


తాత్పర్యము : భావాభావవిలాన నంవన్నులు, విలాసాది గుణములుగల 
విలాసవంతులను, రాజుయొక్క వెనుకవైపు కూర్చొండపెట్టవలెను. 


కార్యాకార్యవిభాగజ్ఞా: నీతిశాస్త్రవిశారదా: ॥ 

స్వామిభక్తాశ్ళ సచివాః సర్వకార్యకృతిక్షమాః ॥ 13 ॥ 
ప్రతివదార్థము : కారాకార్యవిభాగజ్ఞాః = కార్యాకార్యములను విభజించుట 
తెలిసినవారును; నీతిశ్నాస్తవిశారదాః = నీతిశ్ళాస్తమునందు పండితులును; 
స్వామిభక్తాః = ప్రభుభక్తి గలవారును; సర్వకార్యకృతిక్షమాః = సమస్త కార్యములను 
చేయు సమర్గులును అయిన; సచివాః = మంత్రులు, 
తాత్సర్యము : కార్యాకార్యములను విభజించుట తెలిసినవారును, నీతిశాస్త్రమునందు 
పండితులును, ప్రభు భక్తి గలవారును, సమస్తకార్యములను చేయు సమర్దులును 
అయిన మంతత్రులు. 

స(భ్యాః?భా:) సంగీతశా స్తజ్ఞాస్తల్లాక్ష్యజ్ఞా అనుద్ధతాః । 

మధ్యస్థా వాదసముయే గుణదోషనిరూపకాః ॥ 14 ॥ 
ప్రతిపదార్థము ५ సభ్యాః = సభాసదులు(సహృదయులు); సంగీతశా స్తజ్ఞాః 
సంగీతశాస్త్రమును తెలిసినవారు; తల్లక్ష్యజ్ఞా: = ఆ సంగీతలక్ష్యములను తెలిసినవారు; 
అనుద్దతాః = నిగర్వులు; వాదసమయే = వాదసమయమందు; మధ్యస్థా: = 
మాధ్యమికులు; గుణదోషనిరూపకాః = గుణదోషములను నిరూపించువారును; 





తాత్సర్యము : సభాసదులు (సహృదయులు) సంగీతశాస్త్రమును తెలిసినవారు, ఆ 
సంగీతలక్ష్యములను తెలిసినవారు, నిగర్వులు, వాదసమయమందు మాధ్యమికులు, 
గుణదోషములను నిరూపించువారును; 


కవయో: రసభావజ్ఞాశ్ళందోలంకారనేదినః । 
అమందా: ప్రతిభాయుక్తా రీతినిర్వాహకోవిదాః ॥ 15 ॥ 


310 


ప్రతిపదార్థము > కవయః = కవులు; రసభావజ్ఞాః = రసభావములనెటీంగినవారు; 
ఛందోలంకారవేదిన: = ఛందస్సు అలంకారములను తెలిసినవారు; అమందాః = 
జ్ఞానులు (వివేకవంతులు); (ప్రతిభాయుక్తాః: = |ప్రతిభగలవారు; రీతినిర్వాహకోవిదా:= 
రీతిని నిర్వహించు పండితులు. 


తాత్సర్యము : కవులు, రసభావములనెణింగినవారు, ఛందస్సు అలంకారములను 
తెలిసినవారు, జ్ఞానులు (వివేకవంతులు), |ప్రతిభగలవారు, రీతిని నిర్వహించు 
పండితులు. 


కావ్యనాటకసంజాతరసాస్వాదనలంపటాః । 

రసికా: సూక్ష్మభావార్థజ్ఞానానందితచేతసః ॥ 16 ॥ 
'ప్రతిపదార్థము : కావ్యనాటక సంజాతరసాస్వాదనలంపటాః = దృశ్య శ్రవ్యకావ్యములందలి 
రసములననుభవించుటయందు ఆసక్తిగలవారును; సూక్ష్మభావార్థజ్ఞానానందిత చేతసః 
రసికాః = సూక్ష్మభావార్థ జ్ఞానముచే ఆనందింపబడిన మనస్సులు గల రసికులు. 
తాత్పర్యము : దృశ్య(శ్రవ్యకావ్యములందలి రసములననుభవించుటయందు ఆసక్తి 
గలవారును, సూక్ష్మభావార్థ జ్ఞానముచే ఆనందింపబడిన మనస్సులు గల రసికులు. 

2 క్ల 

ఏతే సర్వే యథాయోగ్యం భవేయుస్తస్య దక్షిణే । 

వాగ్గేయకారకవితాకారా యే నర్తకాదయః ॥ 17 ॥ 
ప్రతిపదార్థము : ఏతే సర్వే = వీరందరు; యథాయోగ్యం = యోగ్యతకు తగినట్లు; 
తస్య దక్షిణే = ఆరాజునకు కుడివైపున; భవేయుః = ఉండవలెను; యే వాగ్గేయకార 
కవితాకారాః = ఏ వాగ్గేయకారులు, కవులు; నర్తకాదయః = నాటకులు మొదలగువారు. 
తాత్పర్యము : వీరందరు యెగ్యతకు తగినట్టు ఆరాజునకు కుడివైపున ఉండవలెను. 
ఏ వాగ్గేయకారులు, కవులు, నటకులు మొదలగువారు. 

లక్ష్యలక్షణదక్షాశ్ళ సంగీతాంగవిచక్షణా: । 

వామభాగే మహీపస్య స్యాత్తేషాముసలేశనమ్‌ ॥ 18 ॥ 
'ప్రతిపదార్థము : లక్ష్య లక్షణ దక్షాః = లక్ష్య- లక్షణములందు సమర్గులును; సంగీతాంగ 
విచక్షణా: = సంగీతాంగములందు కోవిదులును; మహీపస్య వామభాగే = రాజాయొక్క 
ఎడమభాగమున; తేషాం = వారియొక్క; ఉపవేశనం స్యాత్‌ = కూర్చండుట జరగవలెను, 


311 


ण : లక్ష్య- లక్షణములందు సమర్గులును సంగీతాంగములందు కోవిదులును 
రాజుయొక్క ఎడమభాగమున వారియొక్క కూర్చొనుట జరగవలెను. 

అన్యేపి యే యథాయోగ్యా స్తత్తద్విద్యావిశారదాః । 

భవేయుస్తస్య భూపస్య నాతిదూరోపనేశినః ॥ 19 ॥ 
ప్రతిపదార్థము : అన్యేపితత్తద్విద్యావిశారదాః = మిగిలిన ఆయా పండితులు; 
యధథాయోగాూా: = యోగ్యతకు తగినవిధముగా; తస్య భూపస్య = ఆరాజునకు; 
నాతిరోపవేశిన: భవేయు: = దగ్గజులో కూర్చొండవలెను. 





తాత్సర్యము : మిగిలిన ఆయా పండితులు యోగ్యతకు తగినవిధముగా ఆరాజునకు 
దగ్గజలో కూర్చొండవలెను. 

అనువాదదృఢ ప్రజ్ఞ: స్వశాస్త్రశ్రవణాన్విత: ॥ 

పరోక్తదూషణోద్ధర్హా వాదీ స్యాత్‌ పక్షసాధకః ॥ 20 ॥ 
'ప్రతిపదార్థము : అనువాద దృఢప్రజ్ఞః = అనువాదమందు దృఢమైన |ప్రజ్ఞకలవాడును; 
స్వశ్ళాస్తశ్రవణాన్విత: = తన శా।స్త్రశ్రవణముతో కూడినవాడును; పరోక్తదూషణోద్దర= 
ఇతరుల దోషములను పైకి తీయువాడును; పక్షసాధకః = (తన) పక్షమును సాధించు 
వాడును; వాదీ స్యాత్‌ = వాదియగును. 


తాత్సర్యము : అనువాదమందు దృఢమైన |ప్రజ్ఞకలవాడును, తన శాస్త్రశ్రవణముతో 
కూడినవాడును, ఇతరుల దోషములను సైకితీయువాడును, (తన)పక్షమును 
సాధించువాడును వాదియగును. 


వక్తారం శాస్తవేత్తారం బుద్దిమంతం + + + + ॥ 
వాదిప(క్షే?క్ష) నిహంతారం తం విద్యాత్‌ ప్రతివాదినమ్‌ ॥ 21 ॥ 


ప్రతివదార్దము : 5560 = చక్కగామాట్లాడువాడును; శాాన్తవేత్తారం = 
శాస్ర్రమునెటిగినవాడును; బుద్దిమంతం = వివేకియును; విచక్షణం = మంచిచెడుల 
గుర్తింపుకలవాడును (కార్యజ్ఞాడు); వాదిపక్షనిహంతారం = వాదిపక్షమును 
నిరసించువాడును; తం = అట్టివానిని; ప్రతివాదినం విద్యాల్‌ = (ప్రతివాదిగా 
నెణుగవలెను, 


312 


తాత్సర్యము : చక్కగామాట్లాడువాడును, శాస్త్రమునెణీగినవాడును, వివేకియును, 
మంచిచెడుల గుర్తింపుగలవాడును (కార్యజ్ఞుడు) వాదిపక్షమును నిరసించువాడును 
అట్టివానిని ప్రతివాదిగా నెఖుగవలెను. 


నిర్వాహాధిక్యవాంఛా చ మత్సరః స్వామికౌతుకమ్‌ । 
స్వైరగోష్టీపరిభనః కారణాంతరవైరతా ॥ 22 ॥ 


ప్రతిపదార్థము : నిర్వాహాధిక్యవాంఛా = నిర్వహణమందు అధికమైన కోరిక; మత్సరః 
= మాత్సర్యము; స్వామికౌతుకం = (ప్రభుత్వమందువేడుక; స్వైరగోష్టీ పరిభవః = 
స్వేచ్భా గోష్టీ పరాభవము; కారణాంతర వైరతా = మరియొక కారణముచే విరోధము. 


తాత్పర్యము : నిర్వహణమందు అధికమైన కోరిక, మాత్సర్యము, (ప్రభుత్వమందు 
వేడుక, స్వేచ్చాగోష్టీపరాభవము, మరియొక కారణముచేవిరోధము. 

ప్రతిపత్తి: స్పృహ్యాసూయా కీర్తివ్యసనతా తథా । 

విద్యామదశ్చ నిర్దిస్టాస్రక్టైర్వాదస్య హేతనః ॥ 23 ॥ 
ప్రతిపదార్థము : (ప్రతిపత్తి: స్పృహాః = జనమందలికోరిక; అసూయా = కోపము; 
కీర్తివ్యసనతా = యశమందువ్యసనము; విద్యామదః = విద్యాగర్వము; వాదస్యహేతవః 
నిరిష్ట: = వాదమునకు కారణములుగా సూచితములు. 
తాత్పర్యము : జనమందలికోరిక, కోపము, యశమందు వ్యసనము విద్యాగర్వము 
వాదమునకు, కారణములుగా సూచితములు. 

స్రీపుంసయోర్వద్దయూనోర్డరి ద్రశ్రీమతోస్తథా । 

వినీతోద్ధతయోః: ఖిన్నతుష్టమానసయోరపి ॥ 24 ॥ 
4 „ |$ స si hs a ५ = 
ప్రతిపదార్థము : స్తీపుంసయోః = (స్త్రీపురుషులకు; వృద్దయూనో: = వృద్దులకు, 
యువకులకు; దరి[ద్రశ్రీమతో: = దరి(ద్ర-ధనవంతులకు; వినీతోద్దతయోః = 
వినయముగలవారికి-గర్వితులకు; ఖిన్నతువ్బమాననయోః = బాధవడిన 
మనస్సుగలవారికి, సంతుష్టమనస్కులకు కూడ; 





తాత్సర్యము | ్రీపురుషులకు, వృద్దులకు, యువకులకు, దరి(ద్ర, ధనవంతులకు, 
వినయముకలవారికి, గర్వితులకు, బాధపడిన మనస్సుగలవారికి, సంతుష్ట మనస్కులకు 
కూడ; 


313 


9 (मन) పాధ్యాయయోర్భిన్నవిద్యోర్భీరుశూరయో: । 
న వాద్యోభిహితః సద్భిర్వాదహేతుషు సత్స్వపి ॥ 25 ॥ 


ప్రతిపదార్థము : శిష్యోపాధ్యాయయో: = శిష్యునకు ఉపాధ్యాయులకు; భిన్నవిద్యయో: 
= భిన్నవిద్యావంతులకు; భీరుశూరయో: = భయస్తునకు వీరునికి; వాదహేతుషు 
సత్స్యపి = వాదన హేతులున్నను; వాదః = వాదము; న అభిహితః = చెప్పబడలేదు. 


తాత్పర్యము : శిష్యునకు ఉపాధ్యాయులకు, భిన్నవిద్యావంతులకు, భయస్తునకువీరునికి 
వాదనహేతులున్నను వాదము చెప్పబడలేదు. 


విత్తేన విద్యయా రూఢ్యా సమయోర్వాద ఇష్యతే । 
తస్మాదత్ర ప్రవక్ష్యంతే గుణా దోసాశ్చ నాదినామ్‌ ॥ 26 ॥ 


'ప్రతిపదార్థము : విత్తేన = విత్తము(ధనము)చేతను; విద్యయా = విద్యచేతను; రూఢ్యా= 
స్పిరతచేతను; సమయోః: = నమానమైన వారికి; వాదః ఇష్యతే = వాదము 
ఇష్టమగుచున్నది; తస్మాత్‌ = అందువలన; అ(త్ర = ఇక్కడ; వాదినాం = వాదులయొక్క; 
గుణాః = గుణములు; దోషాః = దోషములును; ప్రవక్ష్యంతే = చెప్పబడుచున్నవి. 
తాత్పర్యము : విత్తము(ధనము)చేతను, విద్యచేతను, స్థిరతచేతను సమానమైన వారికి 
వాదము ఇష్టమగుచున్నది. అందువలన ఇక్కడ వాదులయొక్క గుణములు 
దోషములును చెప్పబడుచున్నవి. 
గ్రంధార్దన్య పరిజ్ఞానం తాత్సర్యార్థ నిరూపణమ్‌ । 
ఆద్యంతమధ్యవ్యాభ్యానశక్తి: శాస్త్రవిదో గుణాః ॥ 27 


ప్రతిపదార్థము : గ్రంథార్హస్య = (గ్రంథమునందలి అర్హము యొక్క; పరిజ్ఞానం = ఎటుక; 
(మరియు) తాత్సర్యార్ద నిరూపణం = తాత్సర్యార్థమును నిరూపించుట; (మరియు) 
ఆద్యంత మధ్య వ్యాఖ్యాన శక్తిః = గ్రంధముయొక్క ఆరంభము, మధ్య భాగము 
మరియు చివరిభాగములను వివరించగల సామర్థ్యము; శాస్త్రవిదః = శాస్త్రజ్ఞాని యొక్క; 
గుణాః: = గుణములు; 


తాత్సర్యము : గ్రంథమునందలి అర్హము యొక్క ఎణుక, (మరియు) తాత్సర్యార్థమును 
నిరూపించుట, (మరియు) (గ్రంథము యొక్క ఆరంభము, మధ్య భాగము, చివరి 
భాగములను (అనగా సంపూర్లగ్రంథాంశములను) వివరించ గల సామర్హ్యము ఇవి 


శాస్తజునియొకు. గుణవ 
శౌస్త్రజ్ఞ క్క గుణములు, 


). 
(3 (4 


314 


పూర్వాపరవిరోధానామజ్జ(తః?త్వ)మవిదగ్డతాః: । 

నిరుత్తరత్వం छदौ సంప్రదాయనిహీనతా ॥ 28 ॥ 
ప్రతిపదార్థము : పూర్వాపరవిరోధానాం అజ్ఞత్వం = పూర్వాపరముల విరోధములు 
(యొక్క) తెలియకపోవుట; అవిదగ్గతా = పాండిత్యములేకుండుట (మూర్ధత); एकी 
నిర్తురత్వం = |ప్రశ్నించునపుడు సమాధానము చెప్పక(లేక)పోవుట; సంప్రదాయ 
విీహీనతా = సంప్రదాయము తెలియకపోవుట; 


తాత్సర్యము : పూర్వాపరముల విరోధములు (యొక్క)తెలియకపోవుట, పాండిత్యము 
లేకుండుట, ' (మూర్భత) (ప్రశ్నించునపుడు సమాధానముచెప్పక (లేక)పోవుట, 
సంప్రదాయము తెలియకపోవుట; 

ఇత్యాదయస్తు శాస్రజ్జైర్థోషాః సద్భిరుదాహృతా: । 

లక్షలక్ష్యం చ యో వేత్తి మార్గదేశీసమాశ్రయమ్‌ ॥ 29 ॥ 
ప్రతిపదార్థము : ఇత్యాదయః = ఈమొదలైనవి; సద్ది: चू సహృదయులగు 
పండితులచే; దోషాః సముదాహృతాః = దోషములుగా ఉద్దరింపబడినవి; మార్గదేశీస 
మాశ్రయం = మార్గదర్శకత్వ మునకాధారమైన; లక్షలక్ష్యంచ = లక్షణోదాహరణములను; 
యః వేత్తి = ఎవడెజుగున్నో; 
తాత్పర్యము : ఈమొదలైనవి సహృదయులగు పండితులచే దోషములుగా 
ఉద్దరింవబడినవి. మార్గదర్శకత్వమునకాధారమైన లక్షణోదాహరణములను 
ఎవడెజుగునో; 

ఉత్తమః స పరిజ్జేయః శాస్త్రజ్ఞేషు మనీషిభి: । 

వేత్తి మార్గాశ్రయం లక్ష్యం లక్షణం యః స మధ్యమః ॥ 30 ॥ 
ప్రతిపదార్థము : సః = అతడు; శాస్త్రజ్ఞేషు = శా|స్త్రవేత్తలయందు; ఉత్తమః పరిజ్జ్ఞేయః 
= ఉత్తముడుగా తెలియవలెను; మార్గాశ్రయం = మార్గమునాశ్రయించిన; లక్ష్యం = 
లక్ష్యమును; లక్షణం చ = లక్షణమును; యః వేత్తి = ఎవడు తెలిసికొనునో; సః 
మధ్యమః = అతడు మధ్యముడు. 
తాత్సర్యము : అతడు శా|స్త్రవేత్తలయందు ఉత్తముడుగా తెలియవలెను. మార్గమునా 
శ్రయించిన లక్ష్యమును, లక్షణమును ఎవడు తెలిసికొనునో అతడు మధ్యముడు. 


315 


సమ్యగ్‌జానాతి యో దేశీలక్ష్మ లక్షం చ స్యోధముః । 

శాస్త్రవాదే సముత్సన్నే గుణదోషైప్తదీయకై: ॥ 31 ॥ 
ప్రతిపదార్థము : యః = ఎవడు; దేశీలక్ష్మ లక్షంచ = దేశీలక్ష్యలక్షణములను; సమ్యక్‌ 
జానాతి = బాగుగా నెణుగునో; సః అధమః = అతడు అధముడు; శా।స్త్రవాదే సముత్సన్నే 
= శాస్తవాదము జరుగగా; తదీయకై: గుణదోషైః = వాదిప్రతివాదుల గుణదోషములచే; 
తాత్పర్యము : ఎవడు ధేశీలక్ష్యలక్షణములను బాగుగా నెటుగునో అతడు అధముడు. 
శాస్త్రవాదము జరుగగా వాదిప్రతివాదుల గుణదోషములచే; 

తారతమ్యం తయోర్డ్హాత్వా దద్యాజ్ఞయ పరాజయౌ । 

శబ్దశా స్త్రసరిజ్ఞానం ఛందోవిచితినైపుణమ్‌ ॥ 32 ॥ 
ప్రతిపదార్థము : తయోః = వారిద్దరియందు; తారతమ్యం జ్ఞాత్వా = తేడాను గుర్తించి; 
జయపరాజయౌదద్యాత్‌ = జయపరాజయములనొసగును; శబ్దశా|స్తపరిజ్ఞానం = 
వ్యాకరణ శా స్రజ్ఞానము; ఛందోవిచితి నైపుణం = ఛందళ్ళాస్త్రమందలి నేర్చు. 
తాత్సర్యము : వారిద్దరియందు తేడాను గుర్తించి జయ పరాజయములనొసగును. 
వ్యాకరణశా|స్తజ్ఞానము ఛందళ్ళాస్రమందలి నేర్చు. 

అభిధానేసు దక్షత్వం కలానామపి కౌశలమ్‌ । 

సప్తగీతిప్రవీణత్వం చాతుర్యం రసభావయోః ॥ 33 ॥ 

అలంకారేషు చాతుర్యం సు(ర?)తాలత్వం సురాగతా । 

సుస్వరత్వం సుగేయత్వం దేశీరాగేష్వభిజ్ఞతా ॥ 34 ॥ 
ప్రతిపదార్థము : అలంకారేషు చాతుర్యం = అలంకారములయందు నేర్చరితనము; 
సుతాలత్వం = మంచితాలజ్ఞానము; సురాగతా = యోగ్యమైన రాగజ్ఞానము; 
సుస్వరత్త్వం = మంచిస్పరజ్ఞానము; సుగేయత్వం = చక్కటి గేయ (పాడదగియుండుట) 
జ్ఞానము; దేశీరాగేషు = దేశీరాగములయందు; అభిజ్ఞాతా = పాండిత్యము. 
తాత్సర్యము : అలంకారములయందు నేర్చరితనము, మంచి తాలజ్ఞానము, యోగ్యమైన 
రాగజ్ఞానము, మంచి స్వరజ్ఞానము, చక్కటి గేయ (పాడదగియుండుట) జ్ఞానము, 

మ = 

దేశీరాగములయందు పాండిత్యము. 


316 


దేశభాషాపరిజ్ఞానం ప్రభుచిత్తానునర్తనమ్‌ । 
నృత్తే వాద్యే ప్రవీణత్వం తథైవాస్థానశూరతా ॥ 35 ॥ 


ట్రతివదార్భము : దేళభాషావరిజ్ఞానం = దేశీయుభావలయందు విజ్ఞత; 
'ప్రభుచిత్తానువర్తనం = (ప్రభువుయొక్క మనస్సును తెలిసికొని మసలుట; నృత్తే = 
నృత్తమందును; వాద్యే = వాద్యమందును; |ప్రవీణత్వం = నైపుణ్యమును; తథైవ = 
అట్లే; ఆస్థానశూరతా = ఆస్థాన (సభా)శౌర్యమును; 

తాత్సర్యము : దేశీయభాషలయందు విజ్ఞత, ప్రభువుయ్ము మనస్సుతెలిసికొని 
మనలుట, నృత్తమందును, వాద్యమందును, నైవుణ్యము, అట్టే ఆస్థాన 
(సభా)శౌర్యమును; 


ప్రతిభానం వచస్విత్వం సభ్యచిత్తానురంజనమ్‌ । 
అనిబద్దస్వరజ్ఞానం చతుర్ధాతుషు సాటవమ్‌ ॥ 36 ॥ 


ప్రతిపదార్థము : ప్రతిభానం = ప్రతిభకల్లి యుండుట अ) వచస్విత్వం= 
చక్కగామాట్టాడు నేర్పుకల్లియుండుట; సభ్యచిత్తానురంజనం = సభాసదుల 
(సహృదయుల) మనస్సులను (4 सचय పాటవం = पल 
మర్హతయు; 
తాత్పర్యము : (ప్రతిభకల్గియుండుట (తే జోవంతుడగుట), చక్కగా మాట్లాడు 
నేర్చుకల్లియుండుట, సభాసదుల (సహృదయుల) మనస్సులను సంతోషపబచుట, 
చతుర్దాతుసమర్థతయు; 

సర్వప్రబంధబోధశ్చ ముక్తికాలే ప్రదక్షతా । 

త్రిస్థానవ్యాప్రిసుభగః ప్రయోగ: కోపవర్ణనమ్‌ ॥ 37 ॥ 


ప్రతిపదార్థము : సర్వప్రబంధబోధః = అన్ని ప్రబంధముల జ్ఞానమును; ముక్తికాలే 
'ప్రదక్షతా = మోక్షణ(విడుపు) కాలమందు సమర్థత; త్రిస్థానవ్యాప్తిసుభగః = छर 
లయందు వ్యాప్తి శోభమైన; (ప్రయోగః = (ప్రయోగమును; కోపవర్ణనం = కోప 
త్యాగమును; 

తాత్సర్యము : అన్ని ప్రబంధముల జ్ఞానమును మోక్షణ(విడుపు) కాలమందు సమర్థత 
'త్రిస్థానములయందు వ్యాప్పిప్రయోగమును కోపత్యాగమును; 


317 


ఆదిష్టార్థస్య నిర్వాహః సాశ్చర్యకవితా తథా । 

యథోచితపదన్యాస ప్రాగల్భ్యం వశ్యక(ర్ల?ణ్ఞతా) ॥ 38 ॥ 
ప్రతివదార్థము : ఆదిష్టార్దస్య నిర్వాహః = ఆదేశింపబడిన (ప్రయోజనమును 
నిర్వహించుట; సాశ్చర్యకవితా = అద్భుతయుత కవిత్వము; యథోచితపదన్యాస 
लेदर = యోగ్యమైన పదముల కూర్చునందలి పాటవము; వశ్యకంఠతా = 
తనకు లొంగిన కంఠము; 


తాత్సర్యము : ఆదేశింపబడిన ప్రయోజనమును నిర్వహించుట అద్భుతయుత 
కవిత్వము యోగ్యమైన పదముల కూర్చునందలి పాటవము, తనకు లొంగిన కంఠము; 


సావధానత్వమేకాంగ ప్రొఢిర్వ క్రే ప్రసన్నతా । 

ఏతే వాగ్గేయకారస్య గుణాః సద్భిరుదాహృతాః ॥ 39 
ప్రతిపదార్హము : సావధానత్వం = |ప్రణిధానమును కలిగియుండుట; ఏకాంగప్రాఢిత్వం= 
స్వవిషయమున నేర్చరితనము; (ई = ముఖమునందు; ప్రసన్నతా = ప్రశాంతత; 
ఏతే = ఇవి వాగ్గేయకారస్య = వాగ్గేయకారుని యొక్క; గుణాః = గుణములుగ; 
సద్భిః = విద్వాంసులచే; ఉదాహృతాః = చెప్పబడినది. 





తాత్పర్యము : (ప్రణిధానమును కలిగియుండుట, స్వవిషయమున నేర్చరితనము, 
ముఖమునందు ప్రశాంతత, ఇవి వాగ్గేయకారుని యొక్క గుణములుగ విద్వాంసులచే 
చెప్పబడినవి. 

గ్రామ్యోక్తిరపశబ్దశ్చ తద్వదప్రస్తుతస్తుతి: । 

గమకే చ పదే జాడ్యం ప్రబంధ జ్ఞానహీనతా ॥ 40 
ప్రతిపదార్థము : (గ్రామ్యోక్తి: = (గ్రామ్యశబ్దము, అపశబ్దః = అప(భ్రంశము; తద్వత్‌ = 
అట్టే; అప్రస్తుతస్తుతిః: = అ(ప్రకృతములైన విషయముల (ప్రస్తావన; గమకే = 
గమకమునందు; పదే చ = పదమునందును; జాడ్యం = అజ్ఞానము; (ప్రబంధ జ్ఞాన 
హీనతా = ప్రబంధములను గుటించి తెలియకపోవుట; 
తాత్సర్యము : (గ్రామ్యశబ్దము, అప(భ్రంశము, అట్లే అప్రకృతములైన విషయముల 
యొక్క (ప్రస్తావన, గమకమునందు, పదమునందును అజ్ఞానము, (ప్రబంధములను 
గుటించి తెలియక పోవుట. 

రసానురూపరాగాణా నుజ్జత్వనునిదగ్డతా । 

క్రియా నిర్వహణాజ్ఞత్వం మందశారీరతా తధా ॥ 41 


318 


ప్రతిపదార్థము : రసానురూపరాగాణాం = రసములకు అనుగుణమగు రాగముల 
యొక్క; అజ్ఞత్వమ్‌ = అజ్ఞానము; అవిదగ్గతా = చాతుర్యము లేకపోవుట; (క్రియా 
నిర్వహణాజ్ఞత్వం = (క్రియలను నిర్వహించుట తెలియకపోవడము; తధా = అట్టే; 
మందశారీరతా = బద్దకరూపమగు శరీరగుణము. 

తాత్సర్యము : రసములకు అనుగుణమగు రాగములయొక్క అజ్ఞానము, చాతుర్యము 
లేకపోవుట; క్రియలను నిర్వహించుట తెలియకపోవడము, అట్టే బద్ధకరూపమగు 
శరీరగుణము. 


మానే న్యూనాధికాజ్జత్వం రీతిభంగం తథా పునః । 
ఛాయాపరచ్యుతిస్తద్వద్‌ గానం చాసమయే తథా ॥ 42 ॥ 


ప్రతిపదార్థము : మానే న్యూనాధికాజ్ఞిత్వం = అభిమానము (గణనయందు) నందు 
హెచ్చుతగ్గులు తెలియకపోవుట; రీతిభంగం = రీతిభంగమును; ఛాయాపరిచ్యుతః= 
ఛాయాత్యాజ్యత; తద్వత్‌ = అట్టే అసమయే గానం = సమయము కానప్పుడు 
పాడుటయు; 
తాత్సర్యము : అభిమానము (గణనయందు)నందు హెచ్చుతగ్గులు తెలియకపోవుట, 
రీతిభంగమును, ఛాయాత్యాజ్యత, అట్లే సమయముకానప్పుడు పాడుటయు; 

అశ్రావ్యం లక్షణం త్యక్వా ధాతుత్రాతూకరోతి యః । 

దోషోేతైరుపేతో యో నింద్యవాగ్గేయకారకః ॥ 43 ॥ 
ప్రతిపదార్థము : అ(శ్రావ్యం = వినదగునట్టియు; లక్షణం త్యక్యా = లక్షణమును 
విడిచి; యః = ఎవడు; ధాతుత్రాతూకరోతి = ధాతు(త్రాతు (మాతు) వులను చేయునో; 
षः దోమై = ఇట్టి దోషములతో; ఉపేతః = కూడినవాడగునో; సః = అతడు; 
నింద్యవాగ్గేయ కారక: = నింద్యవాగ్గేయకారుడగును. 

గ్గ 

తాత్పర్యము : వినదగునట్టియు లక్షణమును విడిచి ఎవడు ధాతుత్రాతు(మాతు)వులను 
చేయునో ఇట్టిదోషములతో కూడినవాడగునో అతడు నింద్యవాగ్గేయకారుడగును. 

సూడక్రమవశాదేషాం తారతమ్యమధోచ్యతే । 

శుద్దసాలగయో: సూడం విషమం ప్రాంజలం తథా ॥ 44 ॥ 


ప్రతిపదార్థము : సూడ[క్రమాత్‌ = సూడ[క్రమముగా; ఏషాం = వీటియొక్క తారతమ్యం= 


319 


తేడా; ఉచ్యతే = చెప్పబడుచున్నది; శుద్దసాలగయో: సూడం = శుద్దసాలగ సూడము; 
విషమం = విషమముగను; (ప్రాంజలం = (ప్రాంజలముగను; యః = ఎవడు; కరోతి= 
చేయునో; 
తాత్పర్యము : సూడ(క్రమముగా వీటియొక్క తేడాను చెప్పబడుచున్నది. శుద్దసాలగ 
సూడము విషమముగను ప్రాంజలముగను ఎవడు చేయునో; 

కరోతి (బ?ే)యకారో యః సభవేదుత్తమోత్తమః । 

కర్తా విషమసూలస్య తయోరుత్తమమధ్యముః ॥ 45 ॥ 


ప్రతిపదార్థము : సః = అతడు; ఉత్తమోత్తమః గేయకారః భవేత్‌ = ఉత్తమోత్తమ 
గేయకారుడగును; విషమసూలస్య కర్తా = విషమసూడకర్త; ఉత్తమ మధ్యమఃస్యాత్‌ = 
ఉత్తమమధ్యముడగును. 
తాత్సర్యము : అతడు ఉత్తమోత్తమ గేయకారుడగును. విషమసూడకర్త 
ఉత్తమమధ్యముడగును, 

తయోః ప్రాంజలసూడస్య కర్తా స్యాదుత్తమాధము: । 

యః కుర్యాత్‌ సాలగే సూడం విషనుం ప్రాంజలం తథా ॥ 46 ॥ 
ప్రతిపదార్థము : తయోః = వాటిలో; ప్రాంజలసూడస్య కర్తా = ప్రాంజలసూడకర్త; 
ఉత్తమాధమః స్యాత్‌ = ఉత్తమాధముడగును; యః = ఎవడు; సాలగే = సాలగమందు; 
విషమం (ప్రాంజలం సూడం కుర్యాత్‌ = విషమ, (ప్రాంజలసూడము(ల)ను చేయునో; 
తాత్పర్యము : వాటిలో (ప్రాంజలసూడకర్త ఉత్తమాధముడగును. ఎవడు సాలగమందు 
విషము, ప్రాంజలసూడము (ల)ను చేయునో; 

జఘన్యేషూత్తమః స్యోయముద్దిష్టో(యం?గే)యకారక: । 

కర్తా విషనుసూడస్య సాలగే తేషు మధ్యమః ॥ 47 ॥ 
ప్రతిపదార్థము : స్యోయం= అతడు; జఘన్యేషు = నింద్యులలో; ఉత్తమః గేయకారః 
ఉద్దిష్టః = ఉత్తమ గేయకారుడుగ నిర్దేశింపబడెను; తేషు = వారిలో; సాలగే = 
సాలగమందు; విషమసూడస్య కర్తా = విషమసూడకర్త; మధ్యమః = మధ్యముడు. 





తాత్సర్యము : అతడు నింద్యులలో ఉత్తమగేయకారుడుగ నిర్దేశింపబడెను. వారిలో 
సాలగమందు విషమసూడకర్త మద్యముడు. 


320 


సాలగే ప్రాంజలస్వైన కర్తా ठकः స్మృతః 1 

అధమో మాతుకారశ్చ మధ్యను +++++ 1480 
ప్రతిపదార్థము : సాలగే = సాలగమందు; (ప్రాంజలస్య ఏవ కర్తా = (ప్రాంజలము 
యొక్కయే కర్త; తేషు = వారిలో; అధమః స్మృతః = అధముడగుచున్నాడు; మాతుకారః 
= మాతుకారకుడు; అధమః = అధముడు; ధాతుకారకః = ధాతుకారుడు (మా(త్రమే); 
మధ్యమః = మధ్యముడు. 


తాత్పర్యము : సాలగమందు (ప్రాంజలముయొక్కయే కర్త వారిలో అధముడగు 
చున్నాడు. మాతుకారకుడు అధముడు, ధాతుకారకుడు (మా;త్రమే) మద్యముడు. 


ధాతు(త్రా)తుక్రియాయుక్త ఉత్తనుః పరిక్తీర్తితః । 

వాగ్గేయకారయోర్వాదే సూడం గాతుం ప్రదాపయేత్‌ ॥ 49 ॥ 
ప్రతిపదార్థము : ధాతుమాతుక్రియాయుక్త: = ధాతు!త్రాతు క్రియాయుతుడు; ఉత్తమః 
పరికీర్తితః = ఉత్తముడుగా చెప్పబడుచున్నాడు; వాగ్గేయకారయోః వాదే = వాగ్గేయకారుల 
వాదమందు; సూడం గాతుం = సూడ(ప్రబంధము పాడుటకు; (ప్రదాపయేత్‌ = 
ఇప్పించవలెను. 
తాత్సర్యము :ధాతుత్రాతు (క్రియాయుతుడు ఉత్తముడుగా చెప్పుబడుచున్నాడు. వాగ్గేయ 
కారుల వాదమందు సూడ(ప్రబంధము పాడుటకు ఇప్పించవలెను. 

ఉత్తారం బంధగీతం వా పట్టాంతరముథాపి వా । 

కురుపుంగం తతస్తద్వద్‌ గుణదోషాన్‌ నిరూపయేత్‌ ॥ 50 ॥ 
ప్రతిపదార్థము : ఉత్తారం = ఉత్తారమును; బంధగీతం = బంధగీతమును; అథాపివా= 
లేక; కురుపుంగం = కురుపుంగమునుగాని; ప్రదాపయేత్‌ = ఇప్పించవలెను; తతః = 
తరువాత; గుణదోషాన్‌ నిరూపయేత్‌ = గుణదోషములను నిరూపించవలెను. 
తాత్పర్యము : ఉత్తారమును, బంధగీతమును, లేక కురుపుంగమును గాని ఇప్పించ 
వలెను. తరువాత గుణదోషములను నిరూపించవలెను. 

తారతన్యుం తయోర్ట్రాత్వా దద్యాజ్ఞ్జయపరాజయాౌ । 

అనింధ్యాళ్ళెన నింద్యాశ్చ ద్వివిధా గాయకా మతాః ॥ 51 ॥ 


321 


ప్రతిపదార్థము : తయో: తారతమ్యం జ్ఞాత్వా = వారిలో తేడానెణీగి; జయపరాజయౌ 
దద్యాత్‌ = జయపరాజయములు ఈయవలెను; అనింద్యాః: = అనింద్యులు; నింద్యాశ్చ 
= నింద్యులు అని; గాయకాః = గాయకులు; ద్వివిధా: మతా: = రెండు 
విధములగుచున్నారు. 

తాత్పర్యము : వారిలో తేడానెజీగి జయపరాజయములు ఈయవలెను. అనింద్యులు, 
నింద్యులు అని గాయకలు రెండువిధములగుచున్నారు. 


క్రమేణ నక్ష్యతే తేషాం లక్ష్మోద్దేశపురస్సరమ్‌ । 

క్రియాపరః క్రమస్థశ్చ 19: సుఘటస్తథా ॥ 52 ॥ 
ప్రతిపదార్థము : క్రమేణ = (క్రమముగా; తేషాం = వారియొక్క; లక్ష్మ = లక్షణము; 
ఉద్దేశపురస్సరం = లక్ష్యసహితముగా; వక్ష్యతే = చెప్పబడుచున్నది; (క్రియాపరః = 
క్రియాపరుడు; इषुः = (క్రమస్టుడు; గతిస్ట్‌ః = గతిస్టుడు; తథా = అట్లే, సుఘటః = 
సుఘటుడు. 


తాత్సర్యము : క్రమముగా వారియొక్క లక్షణము లక్ష్యసహితముగా చెప్పబడుచున్నది. 
(క్రియా పరుడు, (క్రమస్థుడు, గతిస్టుడు, సుఘటుడు. 


సుసంజః శికషన్టై(న) రసికో భావకస్తథా । 
రర్దకః పరరీతిజ్ఞః సుగంధ్యోనియముస్తథా ॥ 53 ॥ 


'ప్రతిపదార్థము : సుసంజుడు, శికషుడు (శికకారుడు), రసికుడు, భావకుడు, రర్దకుడు 
(రంజకుడు), పరరీతిజ్ఞుడు, సుగంధుడు, అనియముడు. 


తాత్సర్యము : సుసంజుడు, శికషుడు (శికకారుడు), రసికుడు, భావకుడు, రర్దకుడు 
(రంజకుడు), పరరీతిజ్ఞుడు, సుగంధుడు, అనియముడు. 

ఆలప్తిగాయనో గీతగాయనశ్ఫోపణస్తథా । 

వితాలశ్చ విబంధశ్చ మిశ్రశ్చానింద్యగాయకాః ॥ 54 ॥ 
ధ్రతివదార్భము : ఆలప్తిగాయనః = ఆలవ్రిగాయ కుడు; గీతగాయన; = 
రూపక(గీత)గాయకుడు; తథా ఉపణ: = అట్లే ఉపణుడు (చోపణుడు), వితాలుడు, 
విబంధుడు, మి(శ్రుడు(మిశ్రకుడు)అని; ఏతే = వీరు; అనింద్యగాయకాః = అనింద్య 
గాయకులు. 


322 


తాత్పర్యము : ఆలప్తిగాయకుడు, రూపక(గీత)గాయకుడు, ఉపణుడు (చోపణుడు), 
విలాపుడు, బిబంధుడు, మె(శ్రుడు(మిశ్రకుడు)అని వీరు అనింద్యగాయకులు. 


యథాశాస్త్రప్రయోగేణ మార్గదేశీయమేవ చ । 

యో గాయతి వినా దోషాన్‌ కథ్యతే న క్రియాపరః ५ 55 ॥ 
ప్రతిపధార్థము : యథాశా[స్త్రప్రయోగేణ = శా స్రోక్షప్రయోగముగా; మార్గదేశీయమేవ= 
మార్గదేశీయములను; వినా దోషాన్‌ = దోషరహితముగా; యః గాయతి = ఎవడు 
గానముచేయునో; సః |క్రియాపరః కథ్యతే = అతడు (క్రియాపరుడని చెప్పబడుచున్నాడు. 
తాత్సర్యము : శాస్రోక్షప్రయోగముగా మార్గదేశీయములను దోషరహితముగా ఎవడు 
గానము చేయునో అతడు (క్రియాపరుడని చెప్పబడుచున్నాడు. 

ఉత్తమోత్తమసూడాది సూడాన్‌ గాయతి యః క్రమాత్‌ । 

ప్రతిరూపకపర్యంతం క్రమస్థః స ఉదాహృతః ॥ 56 ॥ 
ప్రతివదార్థము : ఉత్తమోత్తమసూడాదిసూడాన్‌ = ఉత్తమోత్తమము మొదలగు 
'సూడ(ప్రబంధములను; (ప్రతిరూపకపర్యంతం = ప్రతిరూపకమువణుకు; యః = ఎవడు; 
క్రమాత్‌ = వరుసగా; గాయతి = గానముచేయునో; సః = అతడు; (इनः ఉదాహృతః 
= క్రమస్సుడుగా చెప్పబడుచున్నాడు. 





తాత్సర్యము : ఉత్తమోత్తమము మొదలగు సూడప్రబంధములను (ప్రతిరూపకమువటకు 
ఎవడు వరుసగా గానముచేయునో అతడు [క్రమస్స్టుడుగా చెప్పబడుచున్నాడు. 
వశ్యకంఠతయా సమ్యగ్‌ గమకాన్‌ యః పృథక్‌ పృథక్‌ । 
(> + గతిస్థః స తు క్రీర్తితః ॥ 57 ॥ 
ప్రతిపదార్థము : యః = ఎవడు; వశ్యకంఠతయా = వశమైన (లోబడిన) కంఠముచే; 
సమ్యక్‌ = బాగుగా; గమకాన్‌ = గమకములను; పృథక్‌ పృథక్‌ = వేరువేరుగా; 
లక్షణోపేతం = లక్షణయుతముగా; గమయేత్‌ = పలికించునో; సః = అతడు; గతిస్ట 
స్యాత్‌ = గతిస్టుడగును. 
తాత్పర్యము : ఎవడు వశమైన (లోబడిన) కంఠముచే బాగుగా గమకములను 
వేరువేరుగా లక్షణయుతముగా పలికించునో అతడు గతిస్టుడగును. 


323 


స్వరో వర్ణశ్చ తాలశ్చ వ్యక్తంపా యతిట త్రయమ్‌ । 

శోభనధ్వనిసంయుక్తం సుఘటం తం ప్రచక్షతే ॥ 58 ॥ 
ప్రతిపదార్థము : శోభనధ్వనిసంయుక్తం = యోగ్యమైన ధ్వనికల్లునట్టుగ; స్వరః = 
స్వరము; వర్లః = వర్లము; सष्ठ = తాళమును; వ్యక్తం = స్పష్టముగా; త్రయం = 
ఈ మూడింటిని; పాటయతి = సమర్థముగా వ్యక్తము (గానము) చేయునో; తం = 
అతడిని; సుఘటం (ప్రచక్షతే = సుఘటుడందురు. 
తాత్సర్యము : యోగ్యమైన ధ్వనికల్లునట్లుగ స్వరము, వర్లము, తాళమును స్పష్టముగా 
ఈ మూడింటిని సమర్థముగా వ్యక్తము (గానము)చేయునో అతడిని సుఘటుడందురు. 

సుశారీరవశాత్‌ తత్తద్రాగం చ (స్వ)కృతిక్ష(మ): । 

అనాయాసేన గీతజ్ఞః సుసంజ: పరిక్రీర్తితః ॥ 59 ॥ 


ప్రతిపదార్థము : సుశారీరవశాత్‌ = శోభనములైన అవయవముల వశమువలన; 
తత్తద్రాగం = ఆయారాగమును; అనాయాసేన = సులువుగా (తేలికగా); స్వకృతిక్షమః 
= స్ప్వకార్య(గేయ) దక్షుడు; గీతజ్ఞః = గానము (సాంప్రదాయమునెరిగిన)వాడు ఎవడో; 
= అతడు; సుసంజః పరికీర్తితః = సుసంజానిగా చెప్పబడుచున్నాడు. 





తాత్సర్యము ६ ~ అవయవముల వశమువలన ఆయా రాగమును సులువుగా 
(తేలికగా) స్వకార్య(గేయ) దక్షుడు గానము (సాంప్రదాయమునెరిగిన)వాడు ఎవడో 
అతడు సుసంజునిగా చెప్పబడుచున్నాడు. 


ద్రుతం యః శిక్షతే గీతం విషమం ప్రాంజలం తథా । 
శుద్దే ఛాయాలగే సమ్యక్‌ శికాకారః స కథ్యతే ॥ 60 ॥ 


ప్రతివదార్థము : యః = ఎవడు; శుద్దే = శుద్దమందును; ఛాయాలగే = 
ఛాయాలగమందును; సమ్యక్‌ = బాగుగా; విషమం గీతం = విషమ ప్రభేదగీతమును; 
ప్రాంజలం గీతం = |ప్రాంజలగీతమును; [ద్రుతం = శీఘ్రముగా; శిక్షతే = శిక్షించునో 
(బోధించునో); సః = అతడు; శికాకారః కథ్యతే = శికాకారుడని చెప్పబడుచున్నాడు. 
తాత్పర్యము : ఎవడు శుద్దమందును, ఛాయాలగమందును, బాగుగా విషమ ప్రభేద 
గీతమును ప్రాంజలగీతమును శీముముగా శిక్షించునో (బోధించునో) అతడు 
శికాకారుడని చెప్పబడుచున్నాడు. 


324 


సుశ్రయం గీతమాకర్ల్య భనేద్‌ యః పులకాన్వితః । 
ఆనందాశ్రుకణాకీర్ల: సోయం రసికగాయకః ॥ 61 ॥ 


ప్రతిపదార్థము : సుశ్రయం = చక్కని గాయకునాశ్రయించిన; గీతం ఆకర్ల్య = 
గీతమును విని; యః = ఎవడు; పులకాన్వితః = పులకాన్వితుడగునో; ఆనందా(శ్రుకణా 
క్రీర్ణః = ఆనంద బాష్పములతో వ్యాప్పుడగునో; సః అయం = ఆయితడు; రసికగాయకః 
స్యాత్‌ = రసికగాయకుడగును. 


తాత్పర్యము : చక్కని గాయకునాశ్రయించిన గీతమును వినిఎవడు పులకాన్వితుడగునో 
ఆనందబాష్ప్రములతో వ్యాప్పుడును అగునో ఆయితడు రసికగాయకుడగును. 


నిరసం సరసం కుర్వన్‌ నిభానం భావసంయుతమ్‌ । 

జ్రోతుశ్చిత్తం పరిజ్ఞాయ యో గాయేత్‌ సతు భావకః ॥ 62 ॥ 
ప్రతిపదార్థము : నిరసం = రసరహితమైన దానిని; సరసం = రసవంతముగను; 
నిభావం = భావరహితమును; భావసంయుతం = భావసహితమును; కుర్వన్‌ = 
చేయుచు; (శ్రోతుః = వినువానియొక్క (సామాజికునియొక్క); చిత్తం = మనస్సును; 
పరిజ్ఞాయ = గుర్తించి; యః = ఎవడు; గాయేత్‌ = గానముచేయునో; సః = అతడు; 
భావకః = భావకుడు. 


తాత్పర్యము : రసరహితమైన దానిని, రసవంతముగను, భావరహితమును 
భావసహితమును చేయుచు వినువానియొక్క (సామాజికునియొక్క) మనస్సును 
గుర్తించి ఎవడు గానముచేయునో అతడు భావకుడు. 


చేతోహరేణ గీతే విదిత్వా శ్రోతురాశ్రయమ్‌ । 

రంగం గీతే విధత్తే యో ర(జ?ంజ)కః స్యోభిధీయతే ॥ 63 ॥ 
ప్రతిపదార్థము : (శ్రోతుః ఆశయం విదిత్వా = సహృదయుని అభిప్రాయమునెటిగి; 
చేతోహరేణ గీతేన = మనోహరమైన గానముచే; యః = ఎవడు; గీతే = గానమందు; 
రంగం విధత్తే = (ప్రసాధనముచేయునో; సః = అతడు; రంజకః అభిధీయతే = 
రంజకుడుగా చెప్పబడుచున్నాడు. 
తాత్పర్యము : సహృదయుని అభిప్రాయమునెటిగి మనోహరమైన గానముచే ఎవడు 
గానమందు ప్రసాదనముచేయునో అతడు రంజకుడుగా చెప్పబడుచున్నాడు. 


325 


గీతశారీర చేష్టానా మాలస్తా చానుకారకృత్‌ । 

గీతోత్తమగుతైర్యుక్తః పరరీతిజ్ఞ ఇష్యతే 164 ॥ 
ప్రతిపదార్థము : గీతశారీర చేష్టానాం = గానముచేయునపుడు చేసెడి శరీర వికారముల 
యందును; ఆలప్తాచ = ఆలాపమునందును; అనుకారకృత్‌ = అనుకరణము 
చేయువాడు; గీతోత్తమగుతైః: = గానముయొక్క ఉత్తమ గుణములచే; యుక్తః = 
కూడినవాడై; పరరీతిజ్ఞః = పరరీతిజ్ఞుడుగ; ఇష్యతే = చెప్పబడుచున్నాడు. 


తాత్సర్యము : గానము చేయునపుడు చేసెడి శరీర వికారముల యందును, 
ఆలాపమునందును అనుకరణము చేయువాడు గానము యొక్క ఉత్తమ గుణములచే 
కూడినవాడై పరరీతిజ్ఞుడుగ చెప్పబడుచున్నాడు. 

విషమం ప్రాంజలం వ్యాపి సుచిరం యస్య గాయతః । 

కంఠే న యాతి మాధుర్యం సుగంధ: స తు కీర్తితః ॥ 65 ॥ 
ప్రతిపడార్థము : విషమం = విషమమైనను; అపిదా = లేక; (ప్రాంజలం = సరళమైనను; 
యస్య గాయతః = ఏ గాయకుని యొక్క; సుచిరం = దీర్పత్వము; కంఠే = 
కంఠమునందు; మాధుర్యం = మాధుర్యమును; న యాతి = పాందనిదైనచో; సః = 
ఆ గాయకుడు; సుగంధ; = 'సుగంధుడుగో; కీర్తితః = పిలవబడుచున్నాడు. 
తాత్సర్యము :' విషమమైనను లేక సరళమైనను ఏ గాయకునియొక్క దీర్హత్వము 
కంఠమునందు మాధుర్యమును పొందనిదైనచో ఆగాయకుడు 'సుగంధుడు'గ 
పిలవబడుచున్నాడు. 

విషమం ప్రాంజలం వాపి గతిస్ట్యవధివర్ణితా । 

వర్తతే యత్ర గీతజ్జైరనియము: స తు క్రీర్తితః ॥ 66 ॥ 
ప్రతిపదార్థము : విషమం = విషమమైనను; అపివా = లేక; (ప్రాంజలం = సరళమైనను; 
యతత్ర = ఏ గాయకునియందు; అవధివర్ణితా = అవధిరహితమగు; గతిః = గమనము; 
వర్తతే = ఉండునో; సః = అట్టి గాయకుడు; గీతజ్ఞైః = సంగీత శాస్త్రవిదులచే; 
అనియమః = 'అనియముడు'గ; కీర్తితః = పిలవబడుచున్నాడు. 
తాత్సర్యము : విషమమైనను, సరళమైనను, ఏ గాయకునియందు అవధిరహిత మగు 
గమనము ఉండునో అట్టి గాయకుడు సంగీతశాస్త్ర విదులచే 'అనియముడు'గ 
పిలవబడుచున్నాడు. 


326 


గీతాదపి యదాలప్రి: శ్రుతౌ సౌఖ్య విధాయినీ । 

ఆలిప్తగాయనః సోఒయం నిర్దిస్టో గీతవేదిభిః ॥ 67 ॥ 
ప్రతిపడార్థము : గీతాదపి = గీతముకంటెను; ఆలప్తిః = ఆలాపన; యదా = ఎప్పుడైతే; 
छलः = వినుటయందు; సౌఖ్యవిధాయినే = మిక్కిలి సుఖము నిచ్చునో; సః అయం 
= అటువంటిగాయకుడు; గీతవేదిభిః: = సంగీత శాస్త్రజ్ఞాలచే; ఆలిప్రగాయనః = 
“ఆలిప్తగాయకుడు'గ; నిర్దిష్టు = పేర్కొనబడుచున్నాడు. 
తాత్పర్యము : గీతముకంటెను ఆలాపన ఎప్పుడైతే వినుటయందు మిక్కిలి సుఖము 
నిచ్చునో, అటువంటి గాయకుడు సంగీతశాస్త్రజ్ఞాలచే 'ఆలిప్తగాయకుడు'గ పేర్కొన 
బడుచున్నాడు. 


ఆలస్తేరపి యర్గీతం భవేదతిమనోహరమ్‌ । 

ఉక్తో గాయకభేదణైః సోజయం రూపకగాయనః ॥ 68 ॥ 
ప్రతిపదార్థము : యత్‌ గీతం = ఏ గీతము; ఆలస్తేః అపి = ఆలాపముకంటెను; అతి 
మనోహరం = మిక్కిలి హృదయంగమము; భవేత్‌ = అగునో; సః అయం = అటువంటి 
గాయకుడు; గాయకభేదజ్జైః = గాయకుల తారతమ్యమునెటిగిన పండితులచే; 
రూపకగాయనః = 'రూపకగాయకుడు'గ; ఉక్తః = చెప్పబడుచున్నాడు. 
తాత్పర్యము : ఏ గీతము ఆలాపముకంటెను మిక్కిలి హృదయంగమమగునో, 
అటువంటి గాయకుడు, గాయకుల తారతమ్యము నెటిగిన పండితులచే, 
'రూపకగాయకుడు'గ చెప్పబడుచున్నాడు. 

दुं ఛాయలకే చైవ గీతమాలప్తి సంయుతమ్‌ । | 

యో గాయతి సవిజ్జేయశ్చోపణో గీతవేదిభి: ॥ 69 ॥ 
ప్రతిపదార్థము : శుద్దే = శుద్దమునండును; ఛాయలకే చైవ = ఛాయలకము నందును; 
ఆలప్తిసంయుతం = ఆలాపనతో కూడిన; గీతం = గీతమును; యః = ఎవడు; 
గాయతి = పాడునో; సః = అతడు; గీతవేదిభిః: = సంగీత విద్వాంసులచే; చోపణః = 
“చోపణుడు'గ; విజ్ఞేయః = తెలియబడవలయును. 
తాత్సర్యము : శుద్దమునందును, ఛాయలకమునందును ఆలాపనతో కూడిన 
గీతమును ఎవడు పాడునో అతడు సంగీత విద్వాంసులచే 'చోపణుడు'గ తెలియబడ 
వలయును. 


327 


ధ్వనిశారీరయోర్యస్య నానాదేశేషు రీతయః । 
విలగంతి స విజ్జేయో వితాలో గీతవేదిభిః ॥ 70 ॥ 





ప్రతిపదార్థము : యస్య = ఎవనియొక్క; ధ్వనిశారీరయోః = ధ్వని శరీరములందలి; 
నానాదేశేషు రీతయః = అనేక |ప్రదేశములందలి రీతులు (పద్దతులు); విలగంతి = 
కలసియుండునో; సః వితాలః విజ్జేయ: = అతడు వితాలుడని తెలియదగినది. 





తాత్పర్యము : ఎవనియొక్క ధ్వని- శరీరములందలి అనేక (ప్రదేశములందలి 
రీతులు(పద్దతులు) కలసియుండునో అతడు వితాలుడని తెలియదగినది. 
నానావిధం విభక్తం చ ధ్వనౌ యశ్చిం(త్ర?త) యేద్‌ గతిమ్‌ । 
విబంధః స పరిజ్జేయో सयुः ॥ 71 ॥ 
ప్రతిపదార్థము : యః = ఎవడు; ధ్వనౌ = ధ్వనియందు; నానావిధం = అనేకవిధమైన; 
విభక్తం = విభజన పూర్వకమైన; గతిం = గతిని; చింతయేత్‌ = ఆలోచించునో; సః 
అతడు; గీతతత్య్య విచక్షణైః: = సంగీతతత్త్యమునెటిగిన వారలచే; వింబధః పరిజ్లేయ:= 
విబంధునిగా గుర్తించవలెను. 





తాత్పర్యము : ఎవడు ధ్వనియందు అనేకవిధమైన విభజనపూర్వకమైన గతిని 
ఆలోచించునో అతడు సంగీతతత్యమునెణీగిన వారలచే విబంధునిగా గుర్తించవలెను. 

రాగే+ + + +++++5 దోషవర్డితమ్‌ । 

ప్రనీణత్వేన యో గాయేత్‌ సో(యం) మిశ్ర ఉదాహృతః ॥ 72 ॥ 
ప్రతిపదార్థము : రాగే = రాగమునందు; దోషవర్దితం = దోషరహితముగా; ప్రవీణత్వేన 
= నిపుణముగా; యః గాయేత్‌ = ఎవడు గానముచేయునో; సః =అతడు; మి(శ్ర 
ఉదాహృతః = మి(శ్రుడుగా చెప్పబడుచున్నాడు 
తాత్సర్యము : రాగమునందు దోషరహితముగా నిపుణముగా ఎవడు గానముచేయునో 
అతడు మి(శుడుగా చెప్పబడుచున్నాడు. 

సందష్టః కఫిలో భీతః శంకితః సానునాసికః । 

ఉద్దృష్టశ్చ తథా కాకీ శూత్కారీ చావ్యవస్థితః ॥ 73 ॥ 

కరాలీ 29००95४ (నక్షీ ప్రసారీ చ)నిమీలకః । 

తథా నిరనధానశ్చ వి(త్త?తా)లశ్చోష్టకీ తథా ॥ 74 ॥ 


328 


ఉద్దడో మిశ్రకశ్ళేతి నింద్యా ఏకోనవింశతి: । 
(సద)స్తసందష్టలో గాతా సందష్టః 5648: ॥ 75 ॥ 


ప్రతిపదార్డము : సందష్పుడు, కపిలుడు, భీతుడు, శంకితుడు, సానునాసికుడు, 
ఉద్దస్టుడు, కాకీ, శూత్కారీ, అవ్యవస్థితుడు, కరాలి, యఎోంబకుడు, (३, (ప్రసారి, 
నిమీలకుడు, నివరధానుడు, వితాలుడు, ఉ॥ష్టకుడు, ఉద్దకుడు, మి(శ్రకుడు అని, 
నింద్యాః ఏకోనవింశతి: = నింద్యులు 19 మంది; దంతసందష్ట్రతః: = దంతములను 
కరచుచు (తాకుచు); గాతా = గానముచేయువాడు; సందష్టః పరిక్రీర్తితః = సందుష్టుడని 
చెప్పబడుచున్నాడు. 
తాత్సర్యము : సందష్టుడు, కపిలుడు, భీతుడు, శంకితుడు, సానునాసికుడు, ఉద్దృష్టుడు, 
కాకి, శూత్కారి, అవ్యవస్థితుడు, కరాలి, రభంబకుడు, २३, (तत, నిమీలకుడు, 
నివరదానుడు, వితాలుడు, ఉగష్టకుడు, ఉద్దకుడు, మిశ్రకుడుఅని నింద్యులు 19 
మంది దంతము కరచుచు(తాకుచు) గానముచేయువాడు నందష్టుడని 
చెప్పబడుచున్నాడు. 

న్యూనాదికై: స్వరైర్లాతా इः సముదాహృతః । 

యో గాయ(తి?భ)యానిష్టస్తం భీతం గాయనం విదుః ॥ 76 ॥ 


ప్రతిపదార్థము : న్యూనాధికై: స్వరైః గాతా = తక్కువ ఎక్కువ స్వరములతో 
గానముచేయువాడు; కపిల: సముదాహృతః: = కపిలుడనబడుచున్నాడు; యః = ఎవడు; 
భయావిష్టః గాయతి = భయముతో పాడునో; తం గాయనం = ఆగాయకుడిని; 
భీతం విదుః = భీతుడని తెలియుదురు. 


తాత్పర్యము : తక్కువ ఎక్కువ స్వరములతో గానముచేయువాడు. కపిలుడన 
బడుచున్నాడు. ఎవడు భయముతో పాడునో ఆ గాయకుడిని భీతుడని తెలియుదురు. 


శంకాకులన్తు యో గాయేత్‌ స శంకిత ఉదాహృతః । 

గీతం నాసికయా గాయేద్‌ విజ్జేయః సానునాసికః ॥ 77 ॥ 
ప్రతిపదార్థము : యః శంకాకులః గాయేత్‌ = ఎవడు సందేహముతో పాడునో; సః = 
అతడు; శంకితః ఉదాహృతః= శంకితుడనబడును; గీతం = గీతమును; నాసికయా 
యో గాయేత్‌ = ముక్కుతో పాడువాడు; సానునాసికః शदः = సానునాసికునిగా 
తెలియబడవలెను. 


329 


తాత్సర్యము : ఎవడు సందేహముతో పాడునో అతడు శంకితుడనబడును. గీతమును 
ముక్కుతో పాడువాడు సానునాసికునిగా తెలియబడవలెను. 

ఉద్దృష్టః సర్వతః క్షబ్దో గాయన్‌ గాయన ఇష్యతే । 

కాకస్యేన స్వరో యస్య స కాకీ 0302: ॥ 78 ॥ 
ప్రతిపదార్థము : సర్వతః = అంతట; క్షుబ్దః = క్షోభ(పెట్టుచు) బడుచు; గాయన్‌ = 
పాడుచు; चदु గాయనః ఇష్యతే = ఉద్దృష్టగాయకుడు అగుచున్నాడు. 
न : అంతట క్షోభపెట్ట(పెట్టుచు)బడుచు పాడుచు ఉద్దృష్టగాయకుడు 
అగుచున్నాడు. 

శూత్కారీ శూత్కృతిప్రాయో గాయకః కథితో బుధైః । 

అవ్యవస్థిత ఇత్యుక్తః స్థానకేష్వవ్యవస్థితః ॥ 79 ॥ 
ప్రతిపదార్థము : బుధైః = పండితులచే; శూత్మృతిప్రాయః = శూత్కారప్రాయుడు; 
శూత్కారీ గాయక: కథిత = శూత్కారి గాయకుడని చెప్పబడెను; స్థానకేషు 
స్థాన(క)ములందు; అవ్యవస్థీతః = అసావధానుడు; అవ్యవస్థితః ఉచ్యతే 
అవ్యవస్థితునిగా చెప్పబడుచున్నాడు. 


॥ 


తాత్సర్యము : పండితులచే శూత్కారప్రాయుడు శూత్కారిగాయకుడని చెప్పబడెను. 
స్థాన(కుములందు అసావధానుడు అవ్యవస్థితునిగా చెప్పబడుచున్నాడు. 


ఉద్నాట్య వదనం గాయన్‌ కరాలీతి నిగద్యతే । 
ఉత్పుల్లగల్లనయననాసికో రెఖాంబకః స్మృతః ॥ 80 ॥ 


'ప్రతిపదార్థము : ఉత్పుల్లగల్లనయననాసికః = వికసించి (వెడల్బయిన) గొంతు, కండ్లు 
ముక్కులు కలవాడు; యోంబకః స్మృతః = యోంబకుడగుచు న్నాడు; వదనం ఉద్భాట్య= 
నోరుతెఅచి; యః గాయేత్‌ = ఎవడు పాడునో; సః కరాలీ ఇతి నిగద్యతే = అతడు 
కరాలీయని చెప్పబడుచున్నాడు. 





తాత్పర్యము : వికసించి(వెడల్చయిన) గొంతు, కండ్లు, ముక్కులు కలవాడు. రోంబకు 
డగుచున్నాడు. నోరుతెజుచి ఎవడు పాడునో అతడు కరాలీయని చెప్పబడు చున్నాడు. 
గాయన్‌ నక్రీకృతగ్రీనో నాన్నూ నక్రీ ప్రకీర్తితః । 
గీతస్యాతిప్రసారేణ ప్రసారీతి నిగద్యతే ॥ 81 ॥ 


330 


ప్రతిపదార్థము : గాయన్‌ = పాడుచు; दथः = మెడ వంకరగా చేసినవాడు; 
> ఇతి ప్రకీర్తితః = వక్రియని పిలువబడెను; గీతస్య = గీతముయొక్క: అతిప్రసారేణ= 
మిక్కిలి ప్రసారము(సాగదీయుట)చే; (ప్రసారీ ఇతి నిగద్యతే = ప్రసారియని చెప్పబడును. 





తాత్పర్యము : పాడుచు మెడ వంకరగా చేసినవాడు వక్రియని పిలువబడెను. గీతము 
యొక్క మిక్కిలి ప్రసారము (సాగదీయుట)చే ప్రసారియని చెప్పబడును. 


నిమీల్య నయనే గాయన్‌ కథిత్యోసొ నిమీలకః । 
గీతానధానరహితః స స్యాన్నిరవధానకః ॥ 82 ॥ 


ప్రతిపదార్థము : నయనే నిమీల్య = కండ్లుమూసికొని; గాయన్‌ = పాడుచు; నిమీలకః 
కథితః = నిమీలకుడనబడుచున్నాడు; గీతావధానరహితః = పాడుచున్న గీతమందు 
అవధానములేనివాడు; నిరవధానకః స్యాత్‌ = నిరవధానకుడగుచున్నాడు. 


తాత్పర్యము : కండ్గుమూసి పాడుచు, నిమీలకుడనబడుచున్నాడు.పాడుచున్న 
గీతమందు అవధానములేనివాడు నిరవధానకుడగుచున్నాడు. 

వితాలో గాయక: ప్రోకో వితాలం యస్తు గాయతి । 

గాయన్నుష్టవదాసీన ఉష్టకీ సంప్రకీర్తితః ॥ 83 ॥ 
ప్రతివదార్థము : యః = ఎవడు; వితాలం = తాళరహితముగా; గాయతి = 
గానముచేయునో; సః వితాలః గాయకః = అతడు వితాలుడనబడు గాయకుడు; 
గాయన్‌ = పాడుచు; ఉష్ట్రవదాసీనః =ఒంటెవలె కూర్చున్నవాడు; ఉష్టకీ సంప్రకీర్తితః 
= ఉష్టకియని చెప్పబడుచున్నాడు. 
తాత్పర్యము : ఎవడు తాళరహితముగా గానముచేయునో అతడు వితాలుడనబడు 
గాయకుడు. పాడుచు ఒంటెవలె కూర్చున్నవాడు ఉ॥ష్టకియని చెప్పబడుచున్నాడు. 


హనుసంచలనాద్‌ గాయన్‌ ఛాగవద్‌ గమకాన్వితః । 
ఉద్దడః సోపహా + + +కీర్తితో గీతనేదిభిః ॥ 84 ॥ 


ప్రతిపదార్థము : ఛాగవత్‌ = మేకవలె; హనుసంచలనాత్‌ = దవడల కదలికవలన; 
సోపహాసైః = అపహాస్యములతో (అపహసింపబడుచు); గమకాన్సితః గాయన్‌ = 
గమకముతో పాడుచు; గీతవేదిభిః: = సంగీతజ్ఞాలచే; ఉద్దడః క్రీర్తితః = ఉద్దడుడని 
చెప్పబడుచున్నాడు. 


331 


తాత్పర్యము : దవడల కదలికవలన అపహాస్యములతో (అపహసింపబడుచు) 
గమకులతో పాడుచు, సంగీతజ్ఞులచే ఉద్దడుడని చెప్పబడుచున్నాడు. 


కరోతి శుద్ధరాగస్య చాయాగలవిమి శ్రణమ్‌ । 
మిశ్రకః స పరిజ్జేయో గీతతత్వార్థదర్శిభిః ॥ 85 ॥ 


ప్రతిపదార్దము : శుద్దరాగస్య = శుద్ధరాగమునకు; చాయాగలవిమిశ్రణం = 
ఛాయలగముతో కలిపి (పాడి)నవాడు; గీతత త్యార్థదర్శిభిః: = సంగీతమర్మముల నెటిగిన 
వారిచే; మి(శ్రకః పరిజ్జేయః = మిశ్రకుడుగ తెలియబడవలెను. 


తాత్పర్యము : శుద్దరాగమునకు ఛాయలగముతో కలిపి (పాడి)నవాడు సంగీత 
మర్మములనెటీగినవారిచే మిశ్రకుడుగ తెలియబడవలెను. 


(వా?ఏ)కలో యములౌ చైవ సాముదాయిక ఇత్యపి । 
గాయత్యన్యాసపేక్షో యః సుగీతం లక్షణాన్వితమ్‌ ॥ 86 ॥ 


'ప్రతిపదార్థము : ఏకలః = ఒక గాయకుడు; యమలౌ = ఇద్దరు గాయకులు; 
సాముదాయక ఇత్యపి = సముదాయము (గా)కూడ; యః = ఎవడు; లక్షణాన్సితం = 
లక్షణోపేతమైన; సుగీతం = సుగీతమును; (దోషరహితగీతమును); అన్యానపేక్షః = 
మరిదేనిని అసేక్షింపక; గాయతి = గానముచేయునో (స,వరః = అతడు శ్రేష్టుడు) 
అదిశ్రేష్టము. 
తాత్సర్యము : ఒకగాయకుడు ఇద్దరు గాయకులు సాముదాయకము (గా)కూడ ఎవడు 
లక్షణోపేతమైన సుగీతమును (దోషరహిత గీతమును) మరిదేనిని అపేక్షింపక 
గానముచేసిన (అతడుశ్రేష్టుడు) అదిశ్రేష్టము. 

ఏకలో గాయక: స స్యాద్‌ ద్వౌ చేద్యమలగాయకౌ । 

మిలిత్వా బహుబిర్యస్తు గీతం గాయతి గాయనః ॥ 87 ॥ 
ప్రతిపదార్థము : ఏకలః గాయకః = ఏక(ల)ిగాయకుడు; సః స్యాత్‌ = అతడగును; 
ద్వౌచేత్‌ = ఇద్దరయినచో; యమలగాయకౌ = యమలగాయకులు; బహుభిః గాయనః 
చాలామంది గాయకులతో కలసి; యః గీతం గాయతి = ఎవడు గీతమును 
; సః = అది; సాముదాయిక ఇతి = సాముదాయకమని; ఉక్తః = చెప్పబడినది. 





తాత్సర్యము : ఏక(ల)గాయకుడు అతడగును. ఇద్దరయినచో యమలగాయకులు. 


332 


చాలామంది గాయకులు కలసి ఎవడు గీతమును పాడునో అది సాముదాయకమని 
చెప్పబడినది. 

స బృందగాయనస్తేషాం పూర్వ: పూర్వో భవేద్వరః । 

గుడైర్భహుభిరల్రైశ్చ తారతమ్యమభోచ్యతే ॥ 88 ॥ 
'ప్రతిపదార్థము : తేషాం = ఆముగ్గురిలో; పూర్వ: పూర్వః వరః = వెనుక వెనుకశ్రేష్టము 
(సాముదాయికము కంటె; యమలము, యమములముకంటె ఏకలముశ్రేష్టము;) 
బహుభిః గుణై: = అనేక గుణములచే; అల్బై: = తక్కువ గుణములచేతను; అథ = 
తరువాత; తారతమ్యం = భేదము; ఉచ్యతే = చెప్పబడుచున్నది. 
తాత్సర్యము : ఆ ముగ్గురిలో వెనుకవెనుక శ్రేష్టము (సాముదాయికము కంటె 
యమలము, యమలముకంటె ఏకలము శ్రేష్టము) అనేక గుణములు తక్కువ 
గుణములచేతను తరువాత భేదము(ను) చెప్పబడుచున్నది. 

వివిధాలప్తిచాతుర్యం గ్రహే మోక్షే చ దక్షతా । 

స్థాన్నత్రయ ప్రయోగళశ్చ గంభీరముధురధ్వని: ॥ 89 ॥ 
ప్రతిపదార్థము : వివిధాలప్తిచాతుర్యం = వివిధములైన ఆలప్తలయందు నిపుణత; 
గ్రహే మోక్షే చ దక్షతా = (గ్రహణమోక్షములందు సమర్థత; స్థాన్నత్రయ(ప్రయోగః = 
మంధద్ర-మధ్య-తారస్థాయిల (ప్రయోగము; గంభీరమధుర ధ్వనిః = గంభీరమైన 
మధురమైన ధ్వనియు; 
తాత్సర్యము : వివిధములైన ఆలప్పుల నిపుణత (గ్రహణమోక్షములందు సమర్థత, 
మంద్ర-మధ్య-తారస్థాయిల ప్రయోగము గంభీరమైన మధురమైన ధ్వనియు; 

సర్వవస్తుషు గాతృత్వం తాలజ్ఞత్వం సురేఖతా । 

ప్రయోగే (షు?సు) ఘటత్వం చ రాగరాగాంగకౌశలమ్‌ ॥ 90 ॥ 
'ప్రతిపదార్థము : సర్వ్వవస్తుషు గాతృత్వం = సర్వవస్తులయందు గాతృత్వము; తాలజ్ఞత్వం 
= తాలజ్ఞానము; సరేఖతా = సురేఖత్వము; ప్రయోగేసు ఘటత్వం = ప్రయోగ 
మందును యోజనము; రాగరాగాంగకౌశలం = రాగరాగాంగ నైపుణ్యము. 
తాత్సర్యము క సర్వ్వవస్తువులయందు గాతృత్వము, తాలజ్ఞానము, సురేఖత్వము, 
ప్రయోగమందును యోజనము, రాగరాగాంగ నైపుణ్యము. 


333 


జితశ్రమత్వం కంఠస్య వశ్యత్వనువధారణా । 
మధ్యే మధ్యే చ రాగస్య ప్రొఢౌచిత్యోపవేశనమ్‌ ॥ 91 ॥ 


ప్రతిపదార్థము : జితశ్రమత్వం = (శ్రమను జయించుట; కంఠస్య వశ్యత్వం = 
గొంతునదుపులోనుంచుకొనుట; అవధారణా = (గ్రహణశక్తి; రాగస్య మధ్యేమధ్యే = 
రాగమునకు మధ్యమధ్యన; ప్రాఢౌచిత్యనివేశనం = ప్రాఢత్వఉచితత్వాదుల ప్రవేశనము. 


తాత్సర్యము : (శ్రమనుజయించుట, గొంతునదుపులోనుంచుకొనుట, (గ్రహణశక్తి, 
రాగముకు మధ్యమధ్యన (ప్రొఢత్వఉచితత్వాదుల |ప్రవేశనము. 

శిక్షా చ తదుపాధ్యాయాదుత్తమే గాయకే గుణాః: । 

(యే?ఏ)షాం మధ్యే గుతైర్ద్వితైర్విీహీనో మధ్యమః స్మృతః ॥ 92 ॥ 


ప్రతిపదార్థము : తదుపాధ్యాయాత్‌ = ఆ ఉపాధ్యాయునివలన; శిక్షా చ = శిక్షణయు; 
ఉత్తమే గాయకే గుణాః = ఉత్తమగాయకునియందలి గుణములు; ఏషాం మధ్యే = 
వీటిలో; దితై: గుణైః విహీనః = రెండుమూడు గుణములచే హీనుడైన వాడు (తక్కువ 
అయిన వాడు). 





తాత్సర్యము : ఆ ఉపాధ్యాయునివలన శిక్షణయు ఉత్తమ గాయకునియందలి గుణ 
ములు వీటిలో రెండుమూడు గుణములచే హీనుడైన వాడు (తక్కువ అయినవాడు). 


చతుర్భిః పంచభిర్వాపి గుతైర్హీనః కనిష్టకః । 

ఉత్తమోత్తమపూర్వం చ భేదజాతమథోచ్యతే ॥ 93 ॥ 
ప్రతివదార్థము : చతుర్భిః పంచభిః వా గుణైః హీనః = 45, గుణములు 
తక్కువఅయినవాడు; కనిష్టకః = కనిష్టుడు; ఉత్తమోత్తమపూర్వం = ఉత్తమోత్తమ 
పూర్వకమైన; భేదజాతం = భేదసముదాయము; అథ = తరువాత; ఉచ్యతే = చెప్పబడు 
చున్నది. 


తాత్సర్యము : 4,5, గుణములు తక్కువఅయినవాడు కనిష్టుడు, ఉత్తమోత్తమ 
పూర్వకమైన భేదసముదాయము తరువాత చెప్పబడుచున్నది. 

శుద్ధం ఛాయాలగం చైవ గీతమాలప్తిసంయుతమ్‌ । 

స్థానత్రయేణ యో గాయేద్‌ గీతౌ స్యాదుత్త్రమోత్తమః ॥ 94 ॥ 


334 


ప్రతిపదార్థము : శుద్ధం = శుద్దమును; ఛాయాలగం చ గీతం = ఛాయాలగగీతమును 
కూడ; ఆలప్తి సంయుతం = ఆలప్తి సహితముగా; స్థానత్రయేణ = స్థాన్నత్రయముచేతను; 
యః గాయేత్‌ = ఎవడు గానముచేయునో; సః ఉత్తమోత్తమ: స్యాత్‌ = అతడు 
ఉత్తమోత్తమ గాయకుడగును. 
తాత్సర్యము : శుద్దమును ఛాయాలగగీతమునుకూడ ఆలప్తిసహితముగా స్థానత్రయము 
చేతను ఎవడు గానము చేయునో అతడు ఉత్తమోత్తమ గాయకుడగును. 
స్థానకద్వితయేనైతద్‌ గాయన్నుత్తమమధ్యముః । 
స్థానేనైకేన యో గాయేత్‌ స భనేన్మధ్యమాధముః ॥ 95 ॥ 
ప్రతిపదార్థము : స్థానకద్దితయేన = రెండుస్థానములచేతనే; ఏతత్‌ = -ఈగీతమును; 
గాయన్‌ = పాడుచు; సః = అతడు; ఉత్తమమధ్యమః = ఉత్తమమధ్యముడగును; 
ఏకేన స్థానేన యః గాయేత్‌ = ఒకస్థానముచేతనే ఎవడు పాడునో; సః = అతడు; 
మధ్యమాధమః స్యాత్‌ = మధ్యమాధముడగును. 





తాత్పర్యము : రెండు స్థానము చేతనే ఈగీతమును పాడుచు, అతడు ఉత్తమమధ్యము 
డగును. ఒకస్థానముచేతనే ఎవడు పాడునో అతడు మధ్యమాధము - డగును. 


గీతంన ఛాయాలగం సమ్యక్‌ సమ్యగాలప్రిమీదృశీమ్‌ ॥ 

స్థానత్రయేణ యో గాయేత్‌ స కనిష్టోత్తమః స్మృతః ॥ 96 ॥ 
ప్రతిపదార్థము : ఛాయాలగం గీతం = చాయాలగగీతమును; సమ్యక్‌ = బాగుగా; 
ఆలప్రిం ఈదృశీం = ఆలప్తిసదృశముగా; స్థాన్నత్రయేణ = స్థాన్నత్రయముచేతను; 
యః గాయేత్‌ = ఎవడు పాడునో; సః కనిష్టోత్తమః స్మృతః = అతడు కనిష్టోత్తముడుగా 
చెప్పబడుచున్నాడు. 
తాత్సర్యము : ఛాయాలగగీతమును బాగుగా ఆలప్తిసదృశముగా స్థాన్నత్రయముచేతను 
ఎవడు పాడునో అతడు కనిస్థోత్తముడుగా చెప్పబడుచున్నాడు. 

స్థానద్వయేన యో గాయేత్‌ స కన్నోషు మధ్యమః । 

స్థానేనైకేన యో గాయేత్‌ స కనిష్థాధమః స్మృతః ॥ 97 ॥ 
ప్రతిపదార్థము : స్థానద్వయేన యః గాయేత్‌ = స్థానద్దయముతో ఎవడు పాడునో; 
సః = అతడు; కనిస్థేషు మధ్యమధ్యమః = కనిష్టులలో మధ్యముడు; ఏకేన స్థానేన 


335 


యః గాయేత్‌ = ఒకస్థానముచే ఎవడు పాడునో; సః కనిష్థాధమః స్మృతః = అతడు 
కనిష్టాధముడగుచున్నాడు. 


తాత్పర్యము : స్థానద్వయముతో ఎవడు పాడునో అతడు కనిష్ట లలో మధ్యముడు. 
ఒక స్థానముచే ఎవడు పాడునో అతడు కనిష్ణాధముడగుచున్నాడు. 


జాతే నాయకయోర్వేదే శుద్దచ్చాయాలగ్యేథవా । 

సూడౌ ఠాయౌ తయోరత్ర ప్రవక్ష్యేతే యథా(క్రమమ్‌ ॥ 98 ॥ 
ప్రతిపదార్థము : నాయకయోః వాదే జాతే = వాద(ప్రతివాదనాయకులకు వాదము 
జరుగగా; శుద్దచ్భాయాగే అథవా = శుద్దచ్చాయాలగములందు గాని లేక; సూడౌ = 
సూడములు; ఠాయౌ = ఠాయములు; తయోః = ఆరెండిటికి; అత్ర = ఇక్కడ; 
యధథాక్రమం = వరుసగా; తారతమ్యం = భేదము; सनु = చెప్పబడుచున్నది. 
తాత్సర్యము : వాదప్రతివాదనాయకులకు వాదము జరుగగా శుద్ధ్దచ్చాయాలగములందు 
గాని లేక సూడములు, ఠాయములు ఆరెండింటికి ఇక్కడ వరుసగా భేదము 
చెప్పబడుచున్నది. 

ఏలా విషమకాలస్య రెఖాంబడం చ ప్రదాపయేత్‌ । 

ఆలప్తిం తాదృశీమేన థాయీమేకాదశాంగులమ్‌ ॥ 99 ॥ 
'ప్రతిపదార్థము : ఏళా విషముకాలస్య = ఏళావిషమకాలముయొక్క; యోంబడం 
'ప్రదాపయేత్‌ = రభాంబడమును ఇప్పించవలెను; ఆలప్తిం = ఆలప్తిని; తాదృశమేవ = 
అటువంటిదానినే; థాయీం = థాయిని; ఏకదశాంగుళం = 12 అంగుళములను 
'ప్రదాపయేత్‌ = ఇప్పించవలెను. 
తాత్పర్యము : ఏళావిషమకాలముయొక్క రయొూంబడమును ఇప్పించవలెను. ఆలప్తిని 
అటువంటిదానినే దాయిని 12 అంగుళములను ఇప్పించవలెను. 


'సూడం ఛాయాలగే దద్యాద్‌ ధ్రువాదివిషముం తథా । 

+ + + ++ +++ థాయీనుపి ధశాంగులమ్‌ ॥ 100 ॥ 
ట్రతివదార్థము : ఛాయాలగే = ఛాయాలగమందు; నూడం దద్యాత్‌ = 
సూడమునీయవలెను; తథా = అట్టే; (ధ్రువాదివిషయం = (ధ్రువాదివిషయమును; 
థాయీమపి = థాయినికూడ; దశాంగులం దాపయేత్‌ = 10 అంగుళములను 
ఈయవలెను. 


336 


తాత్సర్యము : ఛాయాలగమందు సూడమునీయవలెను. అట్టే ధ్రువాదివిషయమును 
థాయినికూడ 10 అంగుళములను ఈయవలెను. 


గాయన్యా యది వాదః స్యాచ్ళుద్దే ఛాయాలగ్యేథవా । 
స్థాయ్యామేన విశేష్యోస్తి సూడాలప్రిస్తు పూర్వవత్‌ ॥ 101 ॥ 


ప్రతిపదార్థము : గాయన్యా = గాయకితో; వాదః యది స్యాత్‌ =వాదమైన యెడల; 
శుద్దే = శుద్దమందు; అథవా =లేక; ఛాయాలగే = ఛాయాలగమందుగాని; స్థాయ్యామేవ= 
స్థాయియందే; విశేష అస్తి = విశేషముకలదు; సూడాలప్తిస్తు = సూడ ఆలప్తిమా(త్రము; 
పూర్వవత్‌ స్యాత్‌ = పూర్వమువలెనగును. 
తాత్సర్యము : గాయకితో వాదమైన యెడల శుద్దమందు లేక ఛాయాలగమందు 
గాని స్థాయియందు విశేషము కలదు. సూడ ఆలప్తి మాత్రము పూర్వమువలెనగును. 

చతుర్దశాంగులా స్థాయీ శుద్దే దద్యాద్‌విచక్షణైః । 

£ ट £ 

శ్రావ్యే ఛాయాలగే దద్యాద్‌ ద్వాదశాంగులసమ్మితా ॥ 102 ॥ 
ప్రతిపదార్థము : శుద్దే = శుద్దమందు; చతుర్ణశాంగులస్థాయీ దద్యాత్‌ = 14 
అంగుళముల స్థాయినీయవలెను; (శ్రావ్యే ఛాయాలగే = (శ్రావ్యమైన ఛాయాలగమందు; 
ద్వాదశాంగులసమ్మితా దద్యాత్‌ = 12 అంగుళములతో కూడిన స్థాయిని 
కల్పించవలెను. 
తాత్పర్యము : శుద్ధమందు 14 అంగులముల స్థాయినీయవలెను. (శ్రావ్యమైన 
ఛాయాలగమందు 12 అంగుళములతో కూడిన స్థాయిని కల్పించవలెను. 

అత్యుచ్చస్థానకం గీతం తాలపాదైరలంకృతమ్‌ । 

ప్రయోగబహులం రూక్షనిషమం వాదివల్లభమ్‌ ॥ 103 ॥ 
ప్రతిపదార్థము : అత్యుచ్చస్థానకం గీతం = మిక్కిలి ఉచ్చస్థానకగీతము; తాలపాదై- 
రలంకృతం = తాలపాదములతో నలంకరింపబడినదియు; (ప్రయోగబహులం = 
బహుళ ప్రయోగముగలదియు; రూక్షవిషమం = రూక్షవిషమమై నదియు; వాదివల్లభం= 
వాదిప్రియమైనదియును. 
తాత్పర్యము : మిక్కిలి ఉచ్చస్థానక గీతము తాలపాదములతోనలంకరింపబడినదియు 
బహుళ (ప్రయోగముగలదియు రూక్షవిషమమైనదియు వాది(ప్రియమైనదియును. 


337 


జయశ్చ నిజయో నందో నుహానందాభిధస్తథా । 
వంశాశ్చత్వార ఇత్యుక్తా వాదేషు భరతర్షిణా ॥ 104 ॥ 


ప్రతిపదార్థము : జయః = జయము; విజయః = విజయము; నందః = నందము; 
మహానందాభిదః = మహానందమను; వంశాః = వంశములు; వాదేము = 
వాదములయందు; చత్వారః ఇతి = 4 అని; భరతర్షిణా ఉక్తాః = భరతమునిచేత 
చెప్పబడినవి. 

తాత్పర్యము : జయము, విజయము, నందము, మహానందమను వంశములు 
వాదములయందు 4 అని భరతమునిచేత చెప్పబడినవి. 


అథ (> థార్యళశ్చ వామే నియనుకల్పనా । 
ఇత్యుక్తేన ప్రకారేణ + + ++ నిరూప్య చ 1- 105 ॥ 


ప్రతిపదార్థము : అథ = తరువాత; సూడాళశ్ళ = సూడలు; థార్యః = థారులు; వామే= 
వామమందు; నియమకల్పనా = నియమప్రకల్పనము; ఇత్యుక్తేన ప్రకారేణ = ఈ 
చెప్పబడిన రీతిగా; సుపామర్థ్యం = ఉత్తమమైన యోగ్యతను; నిరూవ్య చ = 
నిరూపించియు; 


తాత్సర్యము : తరువాత సూడలు థారులు వామమందు నియమ(ప్రకల్పనము ఈ 
చెప్పబడిన రీతిగా ఉత్తమమైన యోగ్యతను నిరూపించియు; 

తారతమ్యం తయోర్ట్డాత్వా प ' 

= & 

జితేంద్రియః: ప్రగల్ళశ్చ స్థిరాసనపరిగ్రహః ॥ 106 ॥ 
ప్రతిపదార్థము : తయోః = వాద(ప్రతివాదులలో; తారతమ్యం జ్ఞాత్వా = తేడాను 
తెలిసికొని; జయపరాజయౌ దద్యాత్‌ = విజయమును ఓటమిని ఈయవలెను; 
జితేంద్రియః = ఇంద్రియజయము గలవాడును; ప్రగల్భః = గంభీరుడును; స్థిరాసన 
పరిగ్రహః = ఆసనశుద్దిగలవాడును; 
తాత్సర్యము : వాదప్రతివాదులలో తేడాను తెలిసికొని విజయమును ఓటమిని 
ఈయవలెను. ఇం[ద్రియజయముగలవాడును, గంభీరుడును ఆసనశుద్దిగలవాడును; 

శరీరసౌష్టవోపేతః కరయోర్విజిత శ్రమః । 

సావధానో భయత్యక్తో రాగరాగాంగతత్త్వవిత్‌ ॥ 107 ॥ 


338 


ప్రతిపదార్థము : శరీరసౌష్టవోపేతః = శరీరసొస్టవము కలవాడును; కరయోః విజిత శ్రమః= 
'హస్తములందు(శ్రమను జయించినవాడును; సావధాన: = సావధానుడును; భయత్యక్తః= 
భయమును విడిచిన వాడును; రాగరాగాంగతత్త్యవిత్‌ = రాగరాగాంగములయధథార్థ 
ए 





తాత్సర్యము 1 శరీరసౌష్టవము కలవాడును, హస్తములందు (శ్రమను జయించినవాడును, 
సావధానుడును, భయమును విడిచినవాడును, రాగరాగాంగముల యధథార్డ 
స్వరూపమునెణీగినవాడును; 

గీతవాదనదక్షశ్చ వైణికః కథితో వరః । 

వృత్తిత్రయాననగతిరవధానవిహీనతా ॥ 108 ॥ 


ప్రతిపదార్థము : గీతవాదనదక్షః = గీతమువాదించు(యించు) సమర్దుడు; వైణికః 
వరః కథితః = (్రేష్టుడైన వైణికుడుగా చెప్పబడుచున్నాడు; వృత్తిత్రయానవగతి: = 
వృత్తిత్రయము తెలియకపోవుట; (అభిదాలక్షణావ్యంజనావృత్తులు 3); అవధాన విహీనతా 
= అవధానరాహిత్యము. 

తాత్పర్యము : గీతమువాదించు (యించు) సమర్శుడు శ్రేష్టుడైన వైణికుడుగా 
చెప్పబడుచున్నాడు. వృత్తిత్రయము తెలియకపోవుట అవధానరాహిత్యము. 


అలంకారస్వరాజ్ఞత్వం వికలాంగత్వమేన చ । 
రాగగీతస్వరాణాం చ వాదనేష్వసమర్దతా ॥ 109 


ప్రతిపదార్థము : అలంకారస్వ రాజ్ఞత్వం = అలంకారములు మరియు స్వరములు 
తెలియకుండుట; చ = మరియు; వికలాంగత్వమేవ = వికలాంగత్వమును; 
రాగగీతస్వరాణాం చ = రాగము, గీతము మరియు స్వరముల యొక్క; వాదనేషు = 
వాదనములందు; అసమర్హతా = సామర్హ్యము లేకపోవుట; 
తాత్సర్యము : అలంకారములు మరియు స్వరములు తెలియకుండుట, మరియు 
వికలాంగత్వమును, రాగము, గీతము మరియు స్వరముల యొక్క వనాదనములందు 
సామర్థ్యము లేకపోవుట. 

ఇత్యాదయః సముద్దిస్టా దోషా వైణికసంశ్రయాః । 

పౌరత్వం సుస్వరత్వం చ ఘనత్వం పూత్కృతే గుణాః ॥ 110 ॥ 


339 





ప్రతిపదార్థము : ఇత్యాదయః దోషాః = ఈమొదలగు దోషములు; వైణిక సంశ్రయాః 
సముద్ధిష్టాః = వైణికునిగా ఆశ్రయించినవిగా ఉద్దేశింపబడినవి; పౌరత్వం = పౌరత్వము; 
సుస్వరత్వం =సుస్పరత; ఘనత్వం = గాంభీర్యము; పూత్కృతే = పూత్కృతి యందలి; 
గుణాః = గుణములు. 
తాత్పర్యము : ఈమొదలగు దోషములు వైణికుని ఆశ్రయించినవిగా ఉద్దేశింపబడినవి. 
పౌరత్వము, సుసరత, గాంభీర్యము, పూత్కృతియందలి గుణములు. 

అర్థముక్తిరముక్తిశ్చ ముక్తిశ్చేత్యంగులీనహా: । 

అంగులీసారణా గమ్యగమకేషు చ సప్తను ॥ 111 ॥ 
ప్రతిపదార్థము : అర్దముక్తి, అముక్తి, ముక్తి, అంగుళీవహము, అంగుళీ, సారణ, 
¢ థి [= ~ > (~ । 
గమ్యగమకములనబడు, సప్తసు = ఏడింటియందును; 
తాత్పర్యము : అర్దముక్తి, ७०६, ముక్తి, అంగుళీవహము, అంగుళీ, సారణ, 
గమ్యగమకములనబడు ఏడింటియందును; 

స్వస్థానతా సురాగత్వం దక్షతా గీతవాదనే । 

క్రియాభాషావిభాషాసు రాగరాగాంగయోరపి ॥ 112 ॥ 
ప్రతిపదార్థము : స్వస్థానతా = స్వస్థానత్వము; సురాగత్వం = సురాగత; గీతవాదనే 
దక్షతా = గీతవాదనాస మర్దతయు; క్రయాభాషావిభాషాసు = (క్రియ, భాష, 
విభాషలయందు; రాగరాగాంగయోః అపి = రాగ-రాగాంగములందును; 
తాత్పర్యము : స్వస్థానత్వము, సురాగత, గీతవాదనాసమర్ద్హతయు, క్రియ, భాష 
విభాషలయందు రాగ-రాగాంగములందును; 

స్వస్థానే చాప్యవస్థానే రాగనిర్మాణనైపుణ్యమ్‌ 1 

గాత్యాణాం స్థానదాతృత్వం తద్దోషచ్చాదనం తథా ॥ 113 ॥ 
డ్రతివదార్థము : స్వస్థానే = న్వస్థానమందు; అవస్థానే = అవస్థానమందు; 
రాగనిర్మాణనైపుణం = రాగనిర్మాణకౌశలమును; षष्ट = గాయకులకు; 
స్థానదాతృత్వం = స్థానదానముచేయుట; తద్దోషః దనం = వారి దోషములను కప్పి 
పుచ్చుట. 


340 


తాత్సర్యము : స్వస్థానమందు, అవస్థానమందు, రాగనిర్మాణకౌశలము, గాయకులకు 
స్థానదానము చేయుట వారి దోషములను కప్పిపుచ్చుట. 
ఏవమాదిగుణైర్యుక్షో నాంశికః ప్రవరో మతః । 
పూత్కారస్థలితస్తోకయనులస్ఫూత్కృ తస్తథా ॥ 114 ॥ 
ప్రతిపదార్థము : ఏవమాదిగుతై: యుక్తః = ఈ మొదలగు గుణములు కలవాడు; 
వాంశికః ప్రవర: స్మృతః = వాంశికోత్తముడుగా చెప్పబడుచున్నాడు; పూత్కార = 
పూత్కారము; స్థలితః = స్థలితము; స్తోక = అల్పము; యనులః = యమలము; 
ष्टः = పూత్కృతము. 
తాత్పర్యము : ఈమొదలగు గుణములు కలవాడు వంశికోత్తముడుగా 
చెప్పబడుచున్నాడు. పూత్కారము స్థలితము, స్తోకము, యమలము పూత్కృతము. 
నిందనీయా ఇమే ప్రోక్తా నంశవిద్యావిశారదైః । 
వహణి: కంపితో మూర్దస్వస్థానా ప్రాప్తిరేవ చ ॥ 115 ॥ 
ప్రతిపదార్థము : ఇమే = ఇవి; వంశవిద్యావిశారదై: = వంశవిద్యయందు నిష్లాతులచే; 
నిందనీయాః एडम నింద్యములుగా చెప్పబడినవి; వహణి: = వహణి; కంపితః = 
కంపము; మూర్దస్పస్థానాప్రాప్తిః = మూర్హ(మునుండి) స్వస్థానమును పొందకుండుట. 
తాత్సర్యము : ఇవి వంశవిద్యయందు నిష్టాతులచే నింద్యములుగా చెప్పబడినవి. 
వహణి, కంపము, మూర్హ(మునుండి) స్వస్థానమును పొందకుండుట. 
మిధ్యాప్రయోగప్రాచుర్యమజ్జత్వం గీతవాదనే । 
ఏతే దోషా విశేషేణ వాంశికస్య ప్రక్రీర్తితాః ॥ 116 ॥ 
ప్రతిపదార్థము : మిధ్యాప్రయోగప్రాచుర్యం = మిథ్యాప్రయోగాధిక్యము; గీతవాదనే = 
గీతవాదనమందు; అజ్ఞత్యం = తెలియనితనము; ఏతే దోషా = ఈ దోషములు; 
విశేషేణ = (ప్రత్యేకముగా; వాంశికస్య = వాంశికునికి; (ప్రకీర్తితాః = చెప్పబడినవి. 
తాత్పర్యము : మిథ్యాప్రయోగాధిక్యము, గీతవాదనమందు తెలియనితనము 
ఈదోషములు (ప్రత్యేకముగా వాంశికునికి చెప్పబడినవి. 


రాగం చ గనముకం గీతం శుద్దే ఛాయాలగ్యేథవా | 
యో వాదటేత్‌ స విక్లేయో వాదకైరుత్త్రమోత్తనుః ॥ 117 ॥ 





341 


'ప్రతిపదార్థము : శుద్దే = శుద్దమందు; అథవా = లేక; ఛాయాలగే = ఛాయాలగమందు; 
రాగం = రాగమును; గమకం = గమకమును; గీతం చ = గీతమును; యః వాదయేత్‌= 
ఎవడు వాయించునో; సః వాదకైః ఉత్తమోత్తమఃవిజ్ఞేయః = అతడు వాదకులచే 
ఉత్తమోత్తమునిగా తెలియబడవలెను. 
తాత్పర్యము : శుద్ధమందు లేక ఛాయాలగమందు రాగమును, గమకమును, గీతమును 
ఎవడు వాయించునో అతడు వాదకులచే ఉత్తమోత్తమునిగా తెలియబడవలెను. 

వాద్యంతే రాగగమకా యేన రాగస్య కేవలాః । 

తావుభౌ చ క్రమాజ్‌జ్టేయావుత్తమే ముధ్యమాధమౌ ॥ 118 ॥ 
ప్రతిపదార్థము : యాభ్యాం = ఏయిద్దరిచేతను అనవలెను; యేన = ఎవనిచేతను; 
రాగగమకాః = రాగగమకములును; కేవలాః = కేవలములుగ; రాగస్య = రాగమునకు; 
వాద్యంతే (వాద్యతే) = వాదింపబడునో; తావుభౌ = వారిద్దరు; (క్రమాత్‌ = క్రమముగా; 
ఉత్తమే = ఉత్తమమందు; మధ్యమాధమౌ = మద్యమ - అధములు. 
తాత్సర్యము : ఏయిద్దరిచేతను అనవలెను. ఎవనిచేతను రాగగమకములును కేవలము 
రాగమునకు మాత్రము వాదింపబడునో వారిద్దరు క్రమముగా ఉత్తమమందు మధ్యమ- 
అధములు. 

రాగం చ గమకం గీతం శుద్దే యో వాదయేత్‌ తథా । 

వాదకః స పరిజ్జేయో గీతజ్జెర్మధ్యమోత్తమః ॥ 119 ॥ 

కో & = 

ప్రతిపదార్థము : రాగం = రాగమును; గమకం = గమకమును; గీతం = గీతమును; 
శుద్దే = శుద్దమందు; యః వాదయేత్‌ = ఎవడు వాయించునో; సః వాదకః = ఆ 
వాదకుడు; మధ్యమోత్తమః పరిజ్జేయః = మధ్యమోత్తమునిగా గుర్తింపబడవలెను. 


తాత్పర్యము : రాగమును, గమకమును, గీతమును, శుద్ధమందు ఎవడు వాయించునో 
ఆ వాదకుడు మధ్యమోత్తమునిగాగుర్తింపబడవలెను. 

వాద్యంతే రాగగమకాః యేన ठया) కేనలాః । 

తావుభౌ చ క్రమాజ్‌ జ్లేయా మధ్యమే మధ్యమాధమౌ ॥ 120 ॥ 
ప్రతిపదార్థము : రాగగమకాః = రాగ, గమకములు; యేన = ఎవనిచేతను; కేవలాః = 
కేవలముగా; రాగశ్ళ్చ = రాగము; వాద్యంతే = వాదింపబడునో; తావుభౌ = వారిద్దరు; 


342 


(క్రమాత్‌ = (క్రమముగా; మధ్యమే = మధ్యమమందు; మధ్యమాధమౌ స్యాతాం = 
మధ్యమ, అధములగుచున్నారు. 

తాత్సర్యము : రాగ, గమకములు, ఎవనిచేతను కేవలముగా రాగము వాదింపబడునో 
వారిద్దరు (క్రమముగా మధ్యమమందు మధ్యమ, అధములగుచున్నారు. 


రాగం చ గమకం గీతం (తా?సా)లగే యశ్చ వాదయేత్‌ । 
వాదకః స పరిజ్జేయో జఘన్యేషూత్తమో బుదైః ॥ 121 ॥ 


ప్రతిపదార్థము : రాగం = రాగమును; గీతం = గీతమును; గమకం చ = గమకమును; 
సాలగే = సాలగమందు; యః వాదయేత్‌ = ఎవడువాయించునో; సః 
వాదకుడు; బుధైః = పండితులచే; జఘన్యేషు ఉత్తమః పరిజ్జేయః = అధములలో 
ఉత్తముడని తెలియబడవలెను. 





వాదకః = ఆ 


తాత్సర్యము : రాగమును, గీతమును, గమకమును సాలగమందు ఎవడు వాయించునో 
ఆ వాదకుడును పండితులచే అధములలో ఉత్తముడని తెలియబడవలెను. 


వాద్యంతే రాగగమకా యేన एदु) కేవలాః । 
తావుభౌ చ క్రమాజ్‌జ్జేయౌ జఘున్యే మధ్యమాధమౌ ॥ 122 ॥ 


ప్రతిపదార్థము : యేన = ఎవనిచే; రాగగమకాః = రాగగమకములును; యేన = 
ఎవనిచే; కేవలాః एकु = కేవలము రాగము మాత్రము; వాద్యంతే = వాదించబడునో; 
తావుభౌ = వారిద్దరు; జఘన్యేషు (క్రమాత్‌ మధ్యమాధమౌ జ్ఞేయౌ = అధములలో 
(క్రమముగ మధ్యమాధములుగ తెలియబడవలెను. 

తాత్సర్యము : ఎవనిచే రాగ గమకములును ఎవనిచే కేవలము రాగముమాత్రము 
వాదించబడునో వారిద్దరు అధములలో (క్రమముగ మధ్యమాధ ములుగ 
తెలియబడవలెను. 


ప్రత్యేకం నవధా జ్ఞేయానిశ్థం వైణికవాంశికౌ । 

నాదే వైణికయోర్డాతే తథా వాంశికయోరపి ॥ 123 ॥ 
ప్రతిపదార్థము : व्यत = ఈవిధముగా; వైణికవాంశికౌ = వైణికులును, వాంశికులును; 
ప్రత్యేకం = ప్రత్యేకముగా; నవధా జ్ఞేయౌ = తొమ్మిదివిధములుగా తెలియబడవలెను; 
వైణికయోః: వాదే జాతే = వైణికులకు వాదము కాగా; 


343 


తాత్పర్యము : ఈవిధముగా వైణికులును, వాంశికులును, ప్రత్యేకముగా 
తొమ్మిదివిధములుగా తెలియబడవలెను. వైణికులకు వాదముకాగా; 

వాదనే రాగగమకౌ తాలపాఠ్యాః ప్రదాపయేత్‌ । 

శుద్ధసాలగయో: సూడౌ పూర్వవచ్చ పరస్సరమ్‌ ॥ 124 ॥ 
ప్రతిపదాద్ధము : వాదనే = వాదనమందు; రాగగమకౌ = రాగమును, గమకమును; 
తాలపాఠ్యాః = తాలగీతములను; ప్రదాపయేత్‌ = ఈయవలెను; శుద్ధసాలగయోః = 
శుద్దసాలగములయందు; సూడౌ = సూడమందును; పూర్వవత్‌ = పూర్వమువలెనే 
(గాయకులందువలె); పరస్పరం = అన్యోన్యము. 





తాత్సర్యము : వాదనమందు రాగమును, గమకమును, తాలగీతములను ఈయవలెను. 
శుద్దసాలగములయందు సూడమందును పూర్వమువలెనే (గాయకులందువలె) 
అన్యోన్యము. 

తారతమ్యం తయోర్ట్యాత్వా దద్యాజ్ఞయపరాజయాౌ । 

జై. జో 

విద్వాన్‌ కులీనో మతిమాన్‌ నీరోగో రూపవాంఛుచిః ॥ 125 ॥ 
ప్రతిపదార్థము : తారతమ్యం = తేడాను; తయోః = వారియందు; జ్ఞాత్వా = తెలిసికొని; 
జయపరాజయౌ దద్యాత్‌ = జయపరాజయములను ఈయవలెను; విద్వాన్‌ = 
పండితుడు; కులీన: = సత్కలప్రసూతుడు; మతిమాన్‌ = బుద్ధిమంతుడు; నీరోగః= 
ఆరోగ్యవంతుడు; రూపవాన్‌ = అందగాడు; శుచిః = శుభ్రత(పవిత్రత)కలవాడును; 
తాత్పర్యము : తేడాను వారియందు తెలిసికొని జయపరాజయములను ఈయవలెను. 
పండితుడు, సత్కల(ప్రసూతుడు, బుద్దిమంతుడు,ఆరోగ్యవంతుడు, అందగాడు, 
శుభ్రత (పవిత్రత)కలవాడును; 

షణ్మార్గకాలభేదజ్ఞో యతి గ్రాహవిశారదః । 

ఆలాపాది క్రియాజ్ఞశ్చ తథైన ద్రువకాదినత్‌ ॥ 126 ॥ 
ప్రతిపదార్థము : షణ్మార్గకాలభేదజ్ఞః = షణ్మార్గకాలభేదములనెతీ గినవాడు; 
యతిగ్రాహవిశారద: = యతులందును, (గ్రాహములందును పండితుడైనవాడును; 
ఆలాపాది(క్రియాజ్ఞశ్ళ = ఆలాపము మొదలగు (క్రియలను తెలిసినవాడును; తథైవ = 
అట్టే; (ధ్రువకాదివిత్‌ = ధ్రువాదులను తెలిసినవాడును; 


344 


తాత్పర్యము : షణ్యార్గకాలభేదములనెటిగినవాడు, యతులందును, గ్రాహములందును, 
పండితుడైనవాడును ఆలాపము మొదలగు (క్రియలను తెలిసినవాడును అట్టే 
ధ్రువాదులను తెలిసినవాడును; 


యథా వాద్యాక్షరాణాం చ సాటప్రకటనే పటుః । 
కర్తా కులకవాద్యస్య తాలవాద్యవిధానవిత్‌ ॥ 127 ॥ 


ప్రతివదార్థము : వాద్యాక్షరాణాం = వాద్యాక్షరములయొక్క; పాట(ప్రకటనే = 
పాట(ప్రకటనమందు; పటు; = సమర్థ్జుడును; కులకవాద్యస్య కర్తా = కులకవాద్యమునకు 
నిర్మాత; తాలవాద్యవిధానవిత్‌ = తాలవాద్యపద్దతులను తెలిసినవాడును; 


తాత్పర్యము : వాద్యాక్షరములయొక్క ((ప్రకటనమందు) పాట(ప్రకటనమందు 
సమర్జుడును, కులక వాద్యమునకు నిర్మాత, తాలవాద్యపద్దతులను తెలిసినవాడును; 

యధాక్షర వినిష్పత్తిస్తతైన యతి పూరకః । 

చతురశ్రాదితాలేసు బంధవాద్య కృతిక్షనుః ॥ 128 ॥ 
ప్రతిపదార్థము : యథా = ఏవిధముగ; అక్షరవినిష్ణత్తిః: = అక్షరము లయొక్క 
విభాగముండునో; తథైవ = అట్టే, యతిపూరకః = యతి పూరణము; చతురశ్రాది 
తాలేషు = చతురశ్రము మొదలగు తాళములందు; బంధవాధ్యకృతి క్షమః = బంధము 
మరియు వాద్య(క్రియలందు నేర్చరియెనవాడు; 
తాత్సర్యము : ఏవిధముగ అక్షరములయొక్క విభాగముండునో అట్లే యతి పూరణ 
చతురశ్రము మొదలగు తాళములందు, బంధము మరియు వాద్య(క్రియలయందు 
నేర్చరియెనవాడు; 

వాద్యాక్షరాణాం సంబంధేష్యర్లోత్సాదనకోవిదః 1 

ప్రశస్త కవితాకారో గుతైరేభిః సమన్వితః ॥ 129 ॥ 
ప్రతిపదార్థము : వాద్యాక్షరాణాం = వాద్యాక్షరములయొక్క; సంబంధేషు = పరస్పర 
సంబంధముల యందు; అర్జోత్సాదన కోవిదః = అర్హమును కల్పించుట యందు 
పండితుడైన వాడు; |ప్రశస్తకవితాకారః = (శ్రేష్టమైన కవితాశక్తిగలవాడు; ఏభిః గుణైః = 
ఈ గుణములచే; సమన్వితః = కూడినవాడు; 


తాత్సర్యము : వాద్యాక్షరములయొక్క పరస్పర సంబంధములయందు, అర్థమును 


345 


1 
॥ 


ఏభ్యో యే విపరీతాస్తే దోషాః సద్భిరుదాహృతాః । 

అర్థయుక్తస్య వాద్యస్య కర్తా స్యాదుత్తమాభిధః ॥ 130 1 
'ప్రతిపదార్థము : ఏభ్యః = ఈ చెప్పబడిన గుణములకంటె; యే = ఏవి; విపరీతాః = 
విపరీతములో; తే = అవి; దోషాః ఉదాహృతాః = దోషములుగా చెప్పబడినవి; అర్థయుక్తస్య 
వాద్యస్య కర్తా = అర్థవంతమైన వాద్యమును చేయువాడు; ఉత్తమాభిధః స్యాత్‌ = 
ఉత్తముడగును, 
తాత్పర్యము : ఈ చెప్పబడిన గుణములకంటె ఏవి విపరీతములో అవి దోషములుగా 
చెప్పబడినవి. అర్థవంతమైన వాద్యమును చేయువాడు ఉత్తముడగును. 

सद्धं బంధవాద్యస్య కర్తా మధ్యమ ఇష్యతే । 

కర్తా కులకవాద్యస్య కనిష్టః కథితో+ + ॥ 131 ॥ 
ప్రతిపదార్థము : తథైవ = అట్టే; బంధవాద్యస్య కర్తా = బంధవాద్యనిర్మాత; మధ్యమః 
ఇష్యతే = మధ్యముడుగా ఇష్టుడు; కులకవాద్యస్య కర్తా = కులకవాద్యకర్త; కనిష్ట: 
కథితః = కనిష్టుడుగా చెప్పబడెను. 
తాత్సర్యము : అట్టే బంధవాద్యనిర్మాత మధ్యముడుగా ఇష్టుడు కులక వాద్యకర్త 
కనిష్టుడుగా చెప్పుబడెను. 

కవితాకారయోర్వాదే గుణదోషైస్తదీయకై: । 

తారతమ్యం తయోర్డ్డాత్వా దద్యాజ్ఞయపరాజయౌ ॥ 132 ॥ 

డై జ్‌ 

ప్రతిపదార్థము : కవితాకారయోః వాదే = కవితాకారులకు (కవులకు) వాదము 
జరుగగా; తదీయకైః గుణదోషైః = వారి గుణదోషములచే; తారతమ్యం = భేదమును; 
తయోః = వారిద్దరియందు; జ్ఞాత్వా = తెలిసి) జయపరాజయా దద్యాత్‌ = 
గెలుపుఓిటముల నీయవలెను. 
తాత్సర్యము : కవితాకారులకు (కవులకు) వాదము జరుగగా వారి గుణదోషములచే 
భేదమును వారిద్దరియందు తెలిసి గెలుపు- ఓటములనీయవలెను. 


సర్వేంద్రియేష్వవికలో నిపుణో నిశ్చల: స్వయమ్‌ । 

అంగదోషసరిత్యక్త ఆలాపస్య ప్రమాణే విత్‌ ॥ 133 ॥ 
ప్రతిపదార్థము : సర్వేంద్రియేషు అవికల:= అన్ని ఇంద్రియములయందును వికలత్వము 
లేనివాడును; నిపుణః = నేర్పరియు; న్వయం= న్వయముగా; నిళ్ళలః = 
స్టిరమైనవాడును; అంగదోషపరిత్యక్తః: = అంగదోషములచే త్యాజ్యాడును; ఆలాపస్య 
ప్రమాణవిత్‌ = ఆలాపముయొక్క (ప్రమాణమును తెలిసినవాడును; 
తాత్పర్యము : అన్ని ఇంద్రియములయందును వికలత్వములేనివాడును, నేర్చరియు, 
స్వయముగా స్థిరమైనవాడును, అంగదోషములచే త్యాజుడును, ఆలాపముయొక్క 
ప్రమాణమును తెలిసినవాడును; 


సుస్వరాతోద్య(వాదిత్ర)వాదితా సాంప్రదాయిక: । 

నాదవృద్ధిక్షయజ్ఞశ్చ గ్రహమోక్ష్యేప్యలక్షితః ॥ 134 ॥ 
ప్రతిపదార్థము : సుస్పరాతోద్య(వాది(త్ర) వాదితాదసాంప్రదాయికః = చక్కని స్వరముగల 
ఆతోద్యవాద్యములను వాదించు సంప్రదాయమునెటిగినవాడును; నాదవృద్దిక్షయజ్ఞశ్చ= 
నాదముయొక్క వృద్దిక్షయములను తెలిసినవాడును; గ్రహే = (గ్రహ(ణ)మందును; 
మోక్ట్యేపి = మోక్షణ(విడుపు, విడుచుట)మందును; అలక్షితః = అలక్షితుడును; 
తాత్పర్యము : చక్కనిన్వరముగల ఆతోద్యవాద్యములను వాదించు 
సంప్రదాయమునెటిగినవాడును నాదముయొక్క వృద్దిక్షయములను తెలిసినవాడును 
గ్రహణమందును మోక్షణ (విడుపు, విడుచుట)మందును అలక్షితుడును; 


తాలప్రపంచకుశల: సమాది గ్రహనేదితా । 

న్యాసాపన్యాసకాలజ్ఞస్తాలకోణ ప్రహారవిత్‌ ॥ 135 ॥ 
ప్రతివదార్భము : తాల(ప్రపంచకుళలః = తాళప్రపంచము(సముదాయము) 
నందునేర్చరియు; సమాదిగ్రహనేదితా = షడ్డమధ్యమాది గ్రహములను తెలిసినవాడును; 
న్యాసావ న్యాస కాలజ్ఞః = న్యాస- అవన్యాన- సమయములను తెలిసినవాడు; 
తాలకోణ(ప్రహారవిత్‌ = తాలకోణ(ప్రహారములను గుర్తించువాడు. 
తాత్సర్యము : తాళప్రంపచము(సముదాయము)నందు నేర్చరియు, షడ్డమద్యమాది 
(గ్రహములను తెలిసినవాడును, న్యాస- అపన్యాస- సమయములను తెలిసినవాడు 
తాలకోణ |ప్రహారములను గుర్తించువాడు. 


347 


అఘుహస్తో వితానజ్ఞః కాలవేత్తా జితశ్రమః । 
తాలానుగో లయజ్ఞశ్చ తాలగీతానుగస్తథా ॥ 136 ॥ 


ప్రతిపదార్థము : లఘుహస్తః = లాఫువమైన హస్తముకలవాడు; వితానజ్ఞః = 
వితానజ్ఞుడును; కాలవేత్తా = కాలవేత్తయును; బిత(శ్రమః = (శ్రమను జయించినవాడును; 
తాలానుగః =తాళముననుసరించువాడును; లయజ్ఞః= లయతెలిసినవాడును; 
తాలగీతానుగః = తాళగీతములననుసరించువాడును; తథా =అట్టే; 


తాత్సర్యము : లాఘవమైన హస్తముకలవాడు, వితానజ్ఞుడును, కాలవేత్తయును, (శ్రమను 
జయించినవాడును, తాలముననుసరించువాడును, లయతెలిసినవాడును, 
తాళగీతములననుసరించువాడును అట్లే; 


జ్ఞాతా కులకవాదస్య న్యాసాపన్యాసకోవిదః । 

గీతే వాద్యే చ నృత్తే చచ్చి ద్రావరణపండితః ॥ 137 ॥ 
ట్రతివదార్దము : కులకవాద్యన్య జ్ఞాతా = కులకవాద్యమునెణే గినవాడు; 
న్యాసాపన్యాసకోవిదః = న్యాస- అపన్యాసములందుదక్షుడు; గీతే = గీతమునందు; 
వాద్యే = వాద్యమునందు; నృత్తే చ = నృత్తమందును; ఛి(ద్రావరణపండితః 
ఛిద్రములను తెలియు పండితుడును; 





తాత్పర్యము : కులకవాద్యమునెటిగినవాడు, న్యాస-అపన్యాసములందు దక్షుడు, 
గీతమునందు వాద్యమునందు నృత్తమందును ఛి[ద్రములను తెలియుపండితుడును, 
ధృఢప్రహార్యోఫ్యక్షుబ్దో రంజకో వాదకః శుభ: । 
స్విన్నాంగత్వం జడత్వం చ భీతిర్నిరవధానతా ॥ 138 ॥ 
చంచలత్వమదక్షత్వము ప్రగల్బత్వమేన చ । 
రాగరాగాధికత్వం చ శాస్త్ర శ్రవణహీనతా ॥ 139 ॥ 
ప్రతివదార్థను : దృఢప్రహార్యోపి = దృఢ(ప్రహారము గలవాడైనను; అక్షుబ్దః = 
కలతపడనివాడును; రంజకః = సహృదయులను రంజింప (సంతోషపెట్టు)జేయు వాడు; 
శుభః వాదకః = ఉత్తమవాదకుడు; స్విన్నాంగత్వం = స్వేదముతో తడసిన శరీరము 
గలవాడు; జడత్వం = జడత్వమును; భీతిః = భయము; నిరవధానతా = అ(శ్రద్దయు; 
చంచలత్వం = అస్థిరత్వము; అదక్షత్వం = అసమర్థత; అప్రగల్భత్వం = గంభీరత 


348 


లేకుండుటయు; రాగరాగాధికత్వం = రాగరాగాధికత; శాస్ర శ్రవణహీ నతా = 
శాస్త్రముయొక్క వినికిడి లేకపోవుట; 
తాత్పర్యము : దృఢప్రహారముగలవాడైనను, కలతపడనివాడును, సహృదయులను 
రంజింప (సంతోషపెట్టు) జేయువాడు ఉత్తమవాదకుడు. స్వేదముతో తడసిన శరీరము 
కలవాడు, జడత్వము, భయము, అశ్రద్దయు, అస్థిరత్వము, అసమర్థత, గంభీరత 
లేకుండుటయు రాగరాగాధికత శాస్త్రముయొక్క వినికిడి లేకపోవుట; 

ఇత్యాదయః సముద్ధిష్టా దోషా వాదకసంశ్రయాః । 

స్కంధస్య మణిబంధస్య కూర్చ్పరాంగుష్టయోరపి ॥ 140 ॥ 
ప్రతిపదార్థము : ఇత్యాదయః = ఈమొదలగునవి; వాదకసం(శ్రయాః దోషాః 
సముద్దిష్టాః: = వాదకులనాశ్రయించిన దోషములుగా నుద్దేశింపబడినవి; స్కంధస్య = 
భుజము యొక్క; మణిబంధస్య = మోచేయియొక్క; కూర్చరాంగుష్ట్రయోః అపి = 
పాణిమూలాంగుష్టములయొక్కయు; 
తాత్పర్యము : ఈవెుదలగునవి వాద కులనా(శ్రయించిన దోవషములుగా 
నుద్దేశింపబడినవి. భుజముయొక్క మోచేయియొక్క పాణిమూలాంగుష్టముల 
యొక్కయు; 

వామస్య చరణస్యాపి కంపాత్‌ సంచస్తు పంచధా । 

సంచభేదాత్‌ పాటహికస్రీధా హౌడుక్కక్యోపి చ ॥ 141 ॥ 
ప్రతిపదార్థము : వామస్య చరణస్య అపి = ఎడమపాదముయొక్కయు; కంపాత్‌ = 
కంపనమువలన; సంచస్తు పంచధా = సంచ ఐదువిధములు; సంచభేదాత్‌ = 
సంచభేదమువలన; పాటహికః = పటహము మోగించువాడును; హౌడుక్కుకః అపి= 
హౌడుక్కుకుడుకూడ; (త్రిధా = మూడు విధములు. 
[त కంపనమువలన పంచ ఐదువిధములు. 
సంచభేదమువలన పటహముమోగించువాడును, హౌడుక్కుకుడు కూడ మూడు 
విధములు. 

ఉత్తమాది ప్రకారేణ తత్స్ప్వరూపం నిరూప్యతే । 

అంగుష్టమణిబంధోద్యత్సంచాత్‌ పాటహికః శుభః ॥ 142 ॥ 


349 


ప్రతిపదార్థము : ఉత్తమాదిప్రకారేణ = ఉత్తముడు మొదలగువిధముగా; తత్స్యరూపం 
నిరూప్యతే = వారి స్వరూపము నిరూపింపబడుచున్నది; అంగుష్టమణిబంధోద్యత్‌ = 
అంగుష్ట మణిబంధములనెత్తుటవలన; సంచాత్‌= కదలికవలన (సంచవలన); శుభః 
పాటహికః = ఉత్తమపాటహికుడు. 
తాత్పర్యము : ఉత్తముడు మొదలగు విధముగా వారి స్వరూపము నిరూపింపబడు 
చున్నది. అంగుష్ట మణిబంధములనెత్తుటవలన, కదలికవలన, (సంచవలన), ఉత్తమ 
పాటహికుడు. 

సంచాత్‌ కూర్చ(తో?జో) జాతాన్మణిబంధాచ్చ మధ్యమః । 

స్కంధకూర్చరసంచేన యో వాదయతి స్యోధమః ॥ 143 ॥ 
ప్రతిపడార్థము : కూర్చరతో జాతాత్‌ మణిబంధాత్‌ సంచాత్‌ = కూర్చరమువలన 
కలిగిన మణిబంధనంచమువలన; మధ్యమః = మద్యముడగును; 
స్కంధదకూర్చరసంచేన = స్కంధకూర్చరసంచముచే; యో వాదయతి = ఎవడు 
వాదనచేయునో; సః అధమః = అతడు అధముడు. 
తాత్సర్యము : కూర్చరమువలన కలిగిన మణిబంధసంచము వలన మధ్యముడగును. 
స్కంధకూర్చర సంచముచే ఎవడు వాదన చేయునో అతడు అధముడు. 

త్రిసంధిచాలనాజ్ఞాతసంచాద్దాడుక్కుకః శుభః । 

సంచాత్‌ కూర్చరతో జాతాన్మణిబంధాచ్చ మధ్యమః ॥ 144 ॥ 
ప్రతిపదార్హము : త్రిసంధిచాలనాత్‌ జాతసంచాత్‌ = త్రిసంధిచాలనవలన కలిగినసంచము 
వలన; శుభః బౌడుక్కుకః = ఉత్తమ బౌడుక్కుకుడు; కూర్చరతో జాతాత్‌ = 
కూర్చరమునుండి పుట్టిన; మణిబంధాత్‌ సంచాత్‌ = మణిబంధసంచమునుండి; 
మధ్యమః = మధ్యముడు. 
తాత్సర్యము : (త్రిసంధిచాలనవలన కలిగినసంచమువలన ఉత్తమ జొడుక్కుకుడు, 
కూర్చరమునుండి పుట్టిన మణిబంధసంచమునుండి మధ్యముడు. 

నామపాద ప్రకంసోత్ససచాద్దాడుక్కిక్యోధమః । 

దక్షిణే వార్తికే తాలవాద్యం నైవావగచ్చతి ॥ 145 ॥ 


ప్రతిపదార్థము : వామపాదప్రకంపోత్డసంచాత్‌ = ఎడమపాదకంసనమువలన పుట్టిన 


350 


సంచమువలన; బౌడుక్కుకః అధమః = బౌడుక్కుకఅధముడు; దక్షిణే వార్తికే = 
దక్షిణవార్తికమందు; తాలవాద్యం నైవ అవగచ్చతి = తాలవాద్యమును తెలిసికొనడు. 
తాత్పర్యము : ఎడమ పాదకంపనమువలన పుట్టిన సంచమువలన బౌడుక్కుక 
అధముడు, దక్షిణవార్తికమందు తాలవాద్యమును తెలిసికొనడు. 


శేషలక్షణసంయుక్తః స భవేదుత్తదమాధమః । 
శుద్దసాలగగీతానాం యేన నృత్తత్రయన్య చ ॥ 146 ॥ 


ప్రతిపదార్థము : శేషలక్షణసంయుక్తః = శేషలక్షణముగలవాడు; ఉత్తమాధమః = 
ఉత్తమాధముడు; భవేత్‌ = అగును; శుద్దసాలగగీతానాం = శుద్దసాలగ 
గీతములయొక్కయు; నృత్తత్రయస్య చ = నృత్తత్రయముయొక్కయు; 
తాత్పర్యము : శేషలక్షణముగలవాడు, ఉత్తమాధముడు అగును. శుద్దసాలగ 
గీతములయొక్కయు నృత్త త్రయముయొక్కయు; 

తత్త(ల్ల)క్షానుసారేణ స స్యాన్మధ్యమమధ్యమః । 

యేన సాలగగీతానాం నృత్తానాం ప్రతికౌశలమ్‌ ॥ 147 ॥ 

వాద్యతే లక్షణోపేతం స భవేన్మధ్యమాధము: । 

+ + + పేరణాఖ్యస్య గుండల్యాః పేక్టణస్య చ ॥ 148 ॥ 
ప్రతిపదార్థము : తత్తలక్ష్మానుసారేణ = ఆయా లక్షణానుసారముగా; యేన = ఎవనిచేత 
వాద్యమగునో; సః = అతడు; మధ్యమమధ్యమః = మధ్యమధ్యముడు; యేన = 
ఎవనిచేతను; సాలగగీతానాం = సాలగగీతములకు; నృత్తానాం ప్రతి = నృత్తములను 
గూర్చి; కౌశలం = నేర్పుగా; లక్షణోపేతం వాద్యతే = లక్షణయుతముగా 
వాయించబడునో; సః = అతడు; మధ్యమాధమః భవేత్‌ = మధ్యమాధముడగును; 
పేరణాఖ్యన్య గుండల్యాః = పేరణయొక్క గుండలియొక్క; పేక్టణస్యచ = 
పేక్షణయుతముగా; వాద్యతే = వాదించబడునో; 
తాత్సర్యము : ఎవనిచేత వాద్యమగునో అతడు మధ్యమ మధ్యముడు. ఎవనిచేతను 
సాలగ గీతములకు నృత్తములను గూర్చి నేర్చుగా లక్షణయుతముగా వాయించబడునో 
అతడు మధ్యమాధముడగును. పేరణ యొక్క గుండలి యొక్క పేక్షణయుతముగా 
వాదించ బడునో; 


351 


యేన లక్షణసం + + + జఘన్యోత్తమః స్మృతః । 

సేరణస్య చ గుండల్యాః వాదకస్తేషు మధ్యమః ॥ 149 ॥ 
ప్రతిపదార్థము : స జఘన్యోత్తమః స్మృతః = అతడు జఘున్యులలో ఉత్తముడగును; 
పేరణస్య = పేరణమునకు(యొక్క); గుండల్యా: = గుండలికి; వాదకః = వాదకుడు; 
తేషు = వారిలో; మధ్యమః = మధ్యముడగుచున్నాడు. 
తాత్సర్యము : అతడు జఘన్యులలో ఉత్తముడగును. పేరణమునకు యొక్క గుండలికి 
వాదకుడు వారిలో మధ్యముడగు చున్నాడు. 

+ + + + +కస్తజ్జైరధమః పరికీర్తితః । 

యది వాదో భవేత్‌ తాలవాద్యవాదకయోస్తదా ॥ 150 ॥ 
ప్రతిపదార్థము : గుండల్యాః వాదక; = గుండలీవాదకుడు; అధమః పరికీర్తితః = 
అధముడుగా చెప్పబడుచున్నాడు; తాలవాద్యవాదకయోః = తాలవాద్యవాదకులకు; 
యది వాదః భవేత్‌ = వాదమైనయెడల; 
తాత్సర్యము : గుండలీ వాదకుడు అధముడుగా చెప్పబడుచున్నాడు. తాలవాద్య 
వాదకులకు వాదమైనయెడల; 

తాలవాద్యం చంద్రకలాం త్రిగుణాం చ ప్రదాపయేత్‌ । 

గీతవాదకయోర్వాదే సూడమేకాదిసంజ్ఞకమ్‌ ॥ 151 ॥ 
ప్రతిపదార్థము : తాలవాద్యం చం|ద్రకలాం = తాలవాద్యమైన చం(ద్రకళను; (త్రిగుణాం= 
తిగుణమైనదానిని; ప్రదాపయేత్‌ = ఇప్పించవలెను; గీతావాదకయో: వాదే = 
గీతావాదకుల వాదమందు; ఏకాదిసంజ్ఞకం సూడం= ఏకసూడమును; 
తాత్సర్యము : తాలవాద్యమైన చంద్రకళను త్రిగుణమైన దానిని ఇప్పించవలెను. 
గీతావాదకుల వాదమందు ఏకసూడమును; 

చిత్రాం చ పద్దతిం దద్యాద్‌ వాదన్యాయః పురోదితః । 

నృత్తనాదకయోర్వాదే వాద్యమోతాది దాపయేత్‌ ॥ 1521 

తత్తద్విద్యావశాదేన మాన్యానపి పరీక్ష్య చ । 

తారతమ్యం తయోర్డ్హాత్వా దద్యాజ్ఞయపరాజయౌ ॥ 153 ॥ 

त & 


352 


ప్రతిపదార్థము : చిత్రాం పద్దతిం చ దద్యాత్‌ = చిత్రపద్దతిని కూడనీయవలెను; 
వాదన్యాయః వురా ఉదితః = వాదన్యాయము పూర్వము చెవ్పబడి నది; 
నృత్తవాదకయోర్వాదే = నృత్తవాదకుల వాదమందు; ఓతాదివాద్యం దాపయేత్‌ = 
ఓతాదివాద్యమిప్పించవలెను; తత్తద్విద్యావశాత్‌ ఏవ = ఆ యా విద్యలవలననే; మాన్యాన్‌ 
అపి పరీక్ష్య = నిపుణగణనను పరీక్షించి; తయోః తారతమ్యం జ్ఞాత్వా = వారి తేడాను 
తెలిసికొని; జయ పరాజయౌ దద్యాత్‌ = గెలుపు ఓటములనీయవలెను. 
తాత్పర్యము : చిత్రపద్దతిని కూడ నీయవలెను. వాదన్యాయము పూర్వ ముచెప్పబడినది. 
నృత్తవాదకుల వాదమందు ఓతాదివాద్యమిప్పించవలెను. ఆయా విద్యలవలననే 
నిపుణగణనను పరీక్షించి వారితేడాను తెలిసికొని గెలుపు ఓటముల నీయవలెను. 

సర్వప్రయోగకుశలః సురేఖాతముఖస్తథా (?) । 

ప్రాజ్ఞః కలాజ్ఞస్తాలోజ్ఞో నర్తనాసు విశారదః ॥ 154 ॥ 
ప్రతిపదార్థము : సర్వప్రయోగకుశల: = అన్ని ప్రయోగములందు నిపుణుడు; 
సరేఖత్వముపాగతః = సురేఖతను పాందినవాడును; (ప్రాజ్ఞః = మనీషియు; 
కలాజ్ఞ్జః = కళాభిజ్ఞాడు; తాలజ్ఞః = తాళవేత్త; నర్తనాసు విశారదః = నర్తనములందు 

& र & ర్త ర్త 

కోవిదుడును. 
తాత్పర్యము : అన్ని ప్రయోగములందు నిపుణుడు సురేఖతను పొందినవాడును, 
మనీషియు కళాభిజ్ఞుడు తాళవేత్త నర్తనములందు కోవిదుడును. 

(గీతితాలకలాభిజ్ఞో అయవిన్నిర్దితేంద్రియః । 

పాత్తసం క్రమణోపా(య)కుశలో నర్తకః స్వయమ్‌ ॥ 155 ॥ 

సంక్రామతః ప్రయోగాణాం ముఖనృ్ఫత్తస్య వేదితా । 

శిష్యనిష్పాదకో న్యూనాధికవిద్‌ గతమత్సరః ॥ 156 ॥ 

చార్యంగహారకుశల: ఖండమండలపండితః । 

నానాదేశసముత్సస్య దేశీనృత్తస్య వేది(తా) ॥ 157 ॥ 

స గీతాద్యోతనిపుణో నర్తకః ప్రవరః స్మృతః । 
ప్రతిపదార్థము : గీతితాలకలాభిజ్ఞః = గీత తాళకళలను తెలిసినవాడును; లయవిత్‌= 
లయవేత్రయు; నిర్జితేంద్రియః= ఇం(ద్రియుములను జయించినవాడును; 


353 


పాత్తసం[క్రమణో పాయకుశలః = పాత్తసంక్రమణ ఉపాయకుశలుడును; స్వయం 
నర్తకః = స్వయముగా నర్తకుడును; ప్రయోగాణాం సం(క్రమతః = (ప్రయోగ మేళనము 
వలన; ముఖనృత్తస్య వేదితా = ముఖనృత్తమునెటిగినవాడును;  శిష్యనిష్పాదకః = 
శిష్యులను ఉత్పాదనచేయువాడును; న్యూనాధికవిత్‌ = అల్పఆధి క్యములను 
తెలిసినవాడును; గతమత్సరః = మాత్సర్యములేనివాడును; చార్యంగహారకుశలః = 
చారిఅంగహారములయందు నేర్చరియు; ఖండమండలపండితః = ఖండమండల 
పండితుడు; నానాదేశ సముత్థస్య = అనేకదేశములందు పుట్టిన; దేశీనృత్తస్య వేదితా= 
దేశీనృత్తమునెటీగినవాడును; గీతాద్యోతనిపుణ: = గీతమును వ్యక్తీకరించుటలో 
నేర్చరిఅయిన; సః = అతడు; (ప్రవరః నర్తకః స్మృతః = నర్తక(శ్రేష్యుడుగా 
చెప్పబడుచున్నాడు. 

తాత్సర్యము : గీత-తాళకళలను తెలిసినవాడును, లయవేత్తయు ఇంద్రియములను 
జయించినవాడును, పాత్తసం[క్రమణ ఉపాయకుశలుడును, స్వయముగా నర్తకుడును, 
ప్రయోగ మేళనముకలవాడును, ముఖనృత్తమునెటిగినవాడును, శిష్యులను ఉత్సాదన 
చేయువాడును, అల్పఆధిక్యములను తెలిసినవాడును, మాత్సర్యము లేని వాడును, 
చారిఅంగహారములయందు నేర్చరియు, ఖండమండలపండితుడు, అనేక దేశములందు 
పుట్టిన దేశీనృత్తము నెణీగినవాడును గీతమును వ్యక్తీకరించుటలో నేర్చరి అయిన 
అతడు నర్తక ऊद చెప్పబడుచున్నాడు. 

వాధ్యతాలయతీనాం చ మానే న్యూనాధిక్యేజ్ఞతా ॥ 158 ॥ 


స్వరో లాస్యవిహీనత్వం రసహావావివేకితా । 
వైరూప్యమంగవైకల్యం ప్రయోగేస్వప్యకౌశలమ్‌ ॥ 159 ॥ 


దేశీమార్గవిభేదేన నృత్తశిక్షాస్వనైపుణమ్‌ । 
ఇత్యాదయః సముద్దిస్టా దోషా నర్తకసంశ్రయాః ॥ 160 ॥ 


ద్రతివదార్భము : వాద్యతాలయతీనాం = వాద్యతాళయతుల; మానే = 
ప్రమాణమునందు; న్యూనాధికే అజ్ఞితా = తక్కువ ఎక్కవలు తెలియకుండుట; స్వరః 
= స్వరము; (+ = లాస్యరాహిత్యము; రసహావఅవివేకితా = రసము 
హావములందు అజ్ఞానము; వైరూప్యం = కురూపము; అంగవైకల్యం = అంగవికలత్వము; 
ప్రయోగేషు అపి = (ప్రయోగములందు కూడ; అకౌశలం = నేర్పులేకుండుట; 


354 


దేశీమార్గవిభేదేన = దేశీమార్గభేదముచేత; నృత్తశిక్షాసు = నృత్తశిక్షణలయందు; 
అనైపుణం = కౌశలములేకుండుట; ఇత్యాదయః = ఈమొదలగునవి; నర్తకసం(శ్రయాః 
దోషాః సముద్దిష్టాః = నర్తకునాశ్రయించి దోషములుగా ఉద్దేశింపబడినవి. 





తాత్పర్యము : వాద్యతాళయతుల (ప్రమాణమునందు తక్కువ ఎక్కువలు 
తెలికుండుట, స్వరము, లాస్యరాహిత్యము, రసము, హావములందు అజ్ఞానము, 
కురూపము, అంగవికలత్వము, ప్రయోగములందు కూడ నేర్చులే కుండుట 
దేశీమార్గభేదముచేత నృత్తశిక్షణలయందు కౌశలములేకుండుట ఈ మొదలగునవి 
నర్తకునాశ్రయించిన దోషములుగా ఉద్దేశింపబడినవి. 


యధథోక్తలక్షణోపేతం మార్గదేశీయమేవ చ । 

నృత్తం సుశిక్షయేద్‌ (యస్తు) స భనేన్నర్తకోత్తమః ॥ 161 ॥ 
ప్రతివదార్థము : యథోక్తలక్షణోపేతం = చెప్పబడినరీతిలో లక్షణయుతమైన; 
మార్గదేశీయమేవ నృత్తం = మార్గదేశీనృత్తమును; యః సుశిక్షయేత్‌ =ఎవడు బాగా 
శిక్షణ నిచ్చునో; సః నృత్తకోత్తమః భవేత్‌ = అతడు ఉత్తమనృత్తకుడగును. 
తాత్పర్యము : చెప్పబడినరీతిలో లక్షణయుతమైన మార్గదేశినృత్తమును ఎవడు బాగా 
శిక్షణ నిచ్చునో అతడు ఉత్తమనృత్తకుడగును. 

కేవలం మార్గనృత్తం యః శిక్షయేత్‌ స తు నుధ్యమః । 

అధమః స పరిజ్జేయో దేశీనృత్తస్య శిక్షకః ॥ 162 ॥ 
ప్రతిపదార్థము : కేవలం = కేవలముగా; మార్గనృత్తం = మార్గనృత్తమును; యః 
శిక్షయేత్‌= ఎవడు శిక్షణనిచ్చునో; స తు మధ్యమః = అతడు మధ్యముడు; దేశీనృత్తస్య 
శిక్షకః అధమః = దేశీనృత్తశిక్షకుడు అధముడు. 
తాత్పర్యము : కేవలముగా మార్గనృత్తమును ఎవడు శిక్షణనిచ్చునో అతడు మధ్యముడు. 
దేశినృత్త శిక్షకుడు అధముడు. 

భావకత్వం రసికతా నానాభాషాసు నైపుణమ్‌ । 

నానాదేశసుచారి త్రవ్యవహారేషు దక్షతా ॥ 163 ॥ 

పంచాంగపరిపూర్ణత్వం రంజకత్వం విదగ్డతా । 

ప్రొ (ఢి?ఢిః) ప్రస్తానవాక్యేసు వికృతాంశవిదగ్గతా ॥ 164 ॥ 


355 


ఆలాపనం (र) తథారాగరాగాజ్లాది ప్రవీణతా 1 

ఇత్యాదయః సముద్ధిష్టా(గుణాః) పేరణిసంశ్రయాః ॥ 1651 
ప్రతిపదార్థము : భావకత్వం = భావకత; రసికతా = రసికత్వము; నానాభాషాసు 
నైపుణం = అనేక భాషలయందు నేర్చరితనము; నానాదేశసుచారిత్రవ్యవహారేషు దక్షతా= 
అనేక దేశముల యోగ్యమైన చరిత్రకు సంబంధించిన వ్యవహారములందు సమర్హత; 
పంచాంగ పరిపూర్ల్ణత్వం = పంచాంగపూర్లత; రంజకత్వం = సంతోషపఅచుట; 
విదగ్దతా= పాండిత్యము; (ప్రస్తావవాక్యేషు (लेषे = (ప్రస్తావవాక్యములందు వాక్పటిమ; 
వికృతాంశవిదగతా = వికృతాంశములందు కోవిదత్వము; ఆలాపనం = ఆలాపన; 
తథా = అట్టే; రాగరాగాంగాది (ప్రవీణతా = రాగరాగాంగాదుల నైపుణ్యము; 
ఇత్యాదయః = ఈ మొదలగునవి; పేరణి సంశ్రయాః గుణాః సముద్దిష్టా = సేరణిని 
ఆడ్రయించిన గుణములుగా నుద్దేశింపబడినవి. 


తాత్సర్యము : భావకత, రసికత్వము, అనేక భాషలయందు నేర్చరితనము, అనేక 
దేశముల యోగ్యమైన చరిత్రకు సంబంధించిన వ్యవహారములందు సమర్థత, పంచాంగ 
పూర్ణత సంతోషపఅచుట, పాండిత్యము (ప్రస్తావవాక్యములందు వాక్ప్సటిమ; 
వికృతాంశములందు కోవిదత్వము, ఆలాపన, అట్లే రాగ రాగాంగాదుల నైపుణ్యము 
ఈ మొదలగునవి పేరణిని ఆశ్రయించిన గుణములుగానుద్దేశింపబడినవి. 

ఏభ్యో యే విపరీతాస్తే దోషాః సద్భిరుదాహృతాః । 

+ + + ++విజ్టేయః పంచాంగైః: సమ్యగన్వితః ॥ 166 ॥ 

ఘర్షరాగీతకైనారప్రాఢో మధ్యమ ఇష్యతే । 

నృత్తం వాగంధ(?) కైవారనిపుణస్వధమో మతః ॥ 167 ॥ 
ప్రతిపదార్థము : ఏభ్యః = వీటికంటె; యే విపరీతాః తే = విపరీతమైనవి; దోషాః 
ఉదాహ్నతాః= దోషములుగానుద్దే శింపబడి నవి; పంచాంగ! సనమ్యగన్వితః = 
పంచాంగములతో కూడనదిగ; విజ్ఞేయః = తెలియదగినది; ఘర్థరాగీతకైవారప్రాఢః = 
ఘర్థరాగీతకైవాప్రాఢిమ కలవాడు; మధ్యమః = మధ్యముడగును; నృత్తం = నృత్తము; 
० = వాక్కు; అంధకైవార నిపుణ: = అంధకైవారమునందు నిపుణుడు; అధమః 
మతః = అధముడగును, 


తాత్పర్యము : వీటికంటె వివరీతమైనవి దోషములుగానుద్దే శింవబడి నవి. 


356 


పంచాంగములతో కూడినదిగ తెలియదగినది. ఘర్దరాగీతకైవార(ప్రాఢిమకలవాడు 
మధ్యముడగును. నృత్తము వాక్కు అంధకైవారమునందు నిపుణుడు అధముడగును. 


పేరణీనోరే + + + +ర్గుణే + భా ++ తి (2)! 
తారత్యమం తయోర్డ్హాత్వా దద్యాజ్ఞయపసరాజయౌ ॥ 168 ॥ 


ప్రతిపదార్థము : పేరణీ నర్తకయోర్వాదే = పేరణీ నర్తకుల వాదమందు; తారతమ్యం 
తయోర్భ్యా = తారతమ్యమును వారిలో గుర్తించి; జయపరాజయౌ దద్యాత్‌ = గెలుపు 
ఓటములను నిర్ణయించవలెను. 


తాత్సర్యము : పేరణీ నర్తకుల వాదమందు తారతమ్యమును వారిలో గుర్తించి గెలుపు 
ఓటములను నిర్ణయించవలెను. 
ప్రాగల్భ్యం సౌష్టవం రూపం యౌననం చ సురేఖతా । 
లాఘనం గాత్రవశ్యత్వం గీతావాద్యానునర్తనమ్‌ ॥ 169 ॥ 
సౌమునస్యమరోగిత్వం స్మితపూర్వాభిభాషణమ్‌ ' 
నాత్యు(చ్చవామన)స్థూలకృశదేహత్వమేవ చ ॥ 170 ॥ 
నలనం వర్తనం గాత్రే దక్షత్వం గ్రహమోక్షయోః । 
చారీతాలగతిజ్ఞత్వం శ్యామత్వం గౌరతాథవా ॥ 171 ॥ 


అన + + సుమేధత్వం దీర్షలోచనతా తథా । 
చరణన్యాసచాతుర్యం ములపాదిషు కౌశలమ్‌ ॥ 172 ॥ 


= రంగశోభా నానాదేశప్రదర్శితా । 

ఏనం గుణగణోపేతా ప్రశస్తా నర్తకీ ముతా ॥ 173 ॥ 
ప్రతిపదార్థము : ప్రాగల్భ్యం = ప్రగల్భత; సౌష్టవం = శరీరసౌష్టవము; రూపం = 
రూపము; యౌవనం = వయస్సు; సురేఖతా = సురేఖత్వము; లాఘవం = లఘుత్వము; 
గాత్రవశ్యత్వం = శరీరము వశములోనుండుట; గీతవాద్యానువర్తనం = గీత వాద్యములు 
అనువర్తించుట; సౌమనస్యం = సుమనస్కత్వము; అరోగితా = ఆరోగ్యము; 
స్మితపూర్వాభిభాషణం = చిరునవ్వుతో కూడిన సంభాషణము; నాత్యుచ్చవామన = 
అతిపొడవు అతిపొట్టికాని; స్టూలకృశదేహత్వం = అతిస్థూలము; అతికృశమునొందని 
(సమానమైన) శరీరముకల్గియుండుట; यं = గాత్రమందు; వలనం = వలనము; 


357 


వర్తనం = వర్తనము; గ్రహమోక్షయోః దక్షత్వం= (గ్రహణమోక్షములందు సమర్హత; 
చారీతాలగతిజ్ఞత్వం = చారితాలగతులను తెలిసియుండుట; శ్యామత్వం = శ్యామత; 
అథవా = లేక; గౌరత్వం = గౌరత; खर = బుజత్వము; అవసుమేధత్వం = 
శోభనమైన బుద్దియు; దీర్జాలోచనతా = దీర్ణనేత్రత్వము; చరణన్యాసచాతుర్యం = 
పాదన్యాస చతురత; మలపాదిషు కౌశలం = మలపాదులందు నేర్పు; పాటజ్ఞాతా = 
పాటజ్ఞత్వము; రంగశోభా = అలంకారమువలన శోభయు (రంగమునకు శోభయును), 
నానాదేశ(ప్రదర్శితా = అనేకప్రదేశములందు ప్రదర్శనలను ఇచ్చుట; ఏవం గుణ 
గణోపేతా = ఈవిధమైన గుణసముదాయముతో కూడినది; ప్రశస్తా నర్తకీ మతా = 
ఉత్తమనర్తకిగా సమ్మతము. 


తాత్పర్యము : 'ప్రగల్భత, శరీరసోష్ట్రవము, రూపము, వయస్సు, సురేఖత్వము, 
లఘుత్వము, శరీరము వశములోనుండుట, గీతవాద్యములను అనువర్తించుట, 
సుమనస్కత్వము ఆరోగ్యము చిరునవ్వుతో కూడిన సంభాషణము, అతిపాడవు, అతిపొట్టి 
కాని అతిస్టూలత, అతికృశత్వమునొందని (సమానమైన) శరీరము కల్గియుండుట 
గాత్రమందు వలనము, నర్తనము, గ్రహణ మోక్షములందు సమర్థత, చారితాల 
గతులను తెలిసియుండుట, శ్యామత లేక గౌరత, బుజత్త్వము, శోభనమైన బుద్దియు, 
+ పాదన్యానచతురత, మలపాదులందు నేర్చు, పాటజ్ఞత్వము 
అలంకారమువలన శోభయు (రంగమునకు శోభయును) అనేక (ప్రదేశములందు 
ప్రదర్శనలను ఇచ్చుట ఈవిధమైన గుణ సముదాయముతో కూడినది ఉత్తమ నర్తకిగా 
సమ్మతము. 


అంచితాద్ర్యెశ్చ విషమం ప్రాంజ + + + + + +1 
యానృత్యతి సమీచీనం పేజ్థణే సోత్తమా మతా ॥ 174 ॥ 


యానృత్యతి సమీచీనం నృత్తగీతసమాశ్రయమ్‌ । 

విషనుత్వం సమీచీనం षटु సా తు మధ్యమా ॥ 175 ॥ 
ప్రతిపదార్థము : रषु = పేజ్థణమందు; అంచితాద్ద్యెః: = అంచితాదులచే; విషమం= 
విషమమును; ప్రాంజలం = ప్రాంజలము; నృత్తగీతగం = నృత్తగీతానుసారముగా; 
యా = 9 (స్తీ; సమీచీనం = బాగుగా; నృత్యతి = నాట్యముచేయునో; సా ఉత్తమా 
మతా = ఆమె ఉత్తమ నర్తకిగా సమ్మతము; యా = ఏ స్తీ; సమీచీనం = యోగ్యముగా; 
నృత్తగీత సమాశ్రయం = నృత్తగీతాశ్రయముగా; విషమత్వ్యం = విషమముగా; నృత్యతి= 


358 


నాట్యముచేయునో; సా =ఆమె; మధ్యమా = మధ్యమయగును. 
తాత్పర్యము : సేజ్ఞణమందు అంచితాదులచే విషమమును (ప్రాంజలము, 
నృత్తగీతానుసారముగా ०& బాగుగా నాట్యముచేయునో ఆమె ఉత్తమనర్తకిగా 
సమ్మతము. స్తీ యోగ్యముగా నృత్తగీతాశ్రయముగా విషమముగా నాట్యముచేయునో 
ఆమె మధ్యమయగును. 

విషమం తు సమీచీనం సా మా + + +++ + । 

++ + + + రిక్టేయో పేజ్థణే సా కనీయసీ ॥ 176 ॥ 
ప్రతిపదార్థము : విషమం = విషమమును; సమీచీనం = బాగుగా; సా = ఆమె; 
పేజ్ఞణే= పేజ్థణమందు; కనీయసీ జ్ఞేయా = కనిష్టగా తెలియదగినది. 


తాత్సర్యము : విషమమును బాగుగా ఆమె పేజ్థణమందు కనిష్టగా తెలియదగినది. 

నర్తసోయ్య + +++ పేబ్ధణే తద్గుణాగుడైః । 

తారతమ్యం తయోర్టాత్వా దద్యాజ్ఞయపరాజయౌ ॥ 177 ॥ 
ట్రతివదార్థము : నర్తసోయ్య षतं =ఫేజ్థణమందు; తద్దుణాగుణై: = వారి 
గుణదోషములచే; తయోః = వారియందలి; తారతమ్యం = తేడాను; జ్ఞాత్వా = 
తెలిసికొని; జయపరాజయౌ = గెలుపు-ఓటములను; దద్యాత్‌ = ఈయవలెను. 
తాత్పర్యము : పేజ్థణమందు వారిగుణదోషములచే వారియందలి తేడాను తెలిసికొని 
గెలుపు ఓటములను ఈయవలెను. 

తతో బహులికత్వం చ రంజకత్వం విదగ్గతా । 

అంగానంగపరిజ్ఞాన ప్రాఢిర్మత్సరహీనతా ॥ 179 ॥ 

+ నిశ్రేష్టం చ శారీరతారే గానం మనోహ(రమ్‌) । 

+ + ++ + ++ + యేపాఠశ్సాంశకపూర్వకః ॥ 180 ॥ 

ఇత్యాదయస్తు గుండల్యా గుణాః సద్భిరుదాహృతాః । 

ఏభ్యో యే విపరీతాస్తే దోషాస్తకైరుదాహృతాః ॥ 181 ॥ 
ప్రతిపదార్థము : తతః బాహులికత్వం = తరువాత బహుత్వము; రంజకత్వం = 
రంజకత; విదగ్గతా = పాండిత్యము; అంగానంగపరిజ్ఞానప్రోఢిః:= అంగ- 


359 


అనంగపరిజ్ఞానసమర్థత; మత్సరహీనతా = అసూయారాహిత్యము; ధ్వని శ్రేష్టం = 
శబ్ద శ్రేష్టతయు; శారీరతారమందు; మనోహరం గానం = అందమైన గానము; 
రాయేపశ్చాంకపూర్వకః = ఠతాయపశ్ళాంక పూర్వకము; ఇత్యాదయః = ఈమొదలగునవి; 
సద్భిః = పండితులచే; గుండాల్యాః గుణాః ఉదాహృతాః = గుండలీ గుణములుగా 
చెప్పబడినవి; ఏభ్యః = వీటికంటె; యే విపరీతాః = ఏవి విపరీతములో; తే దోషాః = 
ఆ దోషములు; తజ్జైః ఉదాహృతాః = పండితులచే చెప్పబడినవి. 

తాత్సర్యము : తరువాత బహుత్వము రంజకత, పాండిత్యము, అంగఅనంగ పరిజ్ఞాన 
సమర్థత, అసూయారాహిత్యము, శబ్ద(శ్రేష్టత శారీరతారమందు అందమైన గానము, 
లాయపశ్చాంశకపూర్వకము ఈమొదలగునవి పండితులచే గుండలీగుణములుగా 
చెప్పబడినవి. వీటికంటె ఏవి విపరీతములో ఆ దోషములు పండితులచే చెప్పబడినవి. 


యత గీతం చ నృత్తం చ ++ ముతినునో + + । 

++++++++++లీషూత్తమా బుధైః ॥ 182 ॥ 
ప్రతివదార్థము : య(త్ర = ఎక్కడ; నృత్తం = నృత్తము; గీతం = గీతము; 
మతిమానః = మనీషులు; గుండలీషు = గుండలులలో; ఉత్తమా = ఉత్తమమైనది. 
తాత్పర్యము : ఎక్కడ నృత్తము గీతము మనీషులు గుండలులలో ఉత్తమమైనది. 

సామాన్యనర్తనం య(త్ర సమ్యగ్గీతం ప్రవర్తతే । 

మధ్యమా ख సేయం గుండలీతి మనీషిభిః ॥ 183 ॥ 
ప్రతిపదార్థము : యత్ర = ఎక్కడ; సామాన్యనర్తనం = సామాన్యనర్తనము; సమ్యక్‌ = 
బాగుగా; గీతం = గానము; (ప్రవర్తతే = (ప్రవర్తించునో; సాఇయం = ఆ ఈమె; 
గుండలీషు = గుండలులలో; మధ్యమా కథితా = మధ్యమనర్తకిగా చెప్పబడినది. 
తాత్సర్యము : ఎక్కడ సామాన్యనర్తనము బాగుగా గానము (ప్రవర్తించునో ఆ ఈమె 
గుండలులలో మధ్యమనర్తకిగా చెప్పబడినది. 

యత్ర ప్రవర్తతే సద్యో నృత్తగీతం తు మధ్యమః । 

అధమా సా పరిజ్ఞేయా + + + + + ++ +++: ॥ 184 ॥ 
ప్రతిపదార్థము : య(త్ర = ఎక్కడ; సద్యః = వెంటనే; నృత్తగీతం (ప్రవర్తతే = 
నృత్తగీతములు (ప్రవర్తించునో; సః మధ్యమః = అది మధ్యమము (నృత్తమా(త్రం 


360 


యత్రప్రవర్తతే = నృత్తమాత్రము ఎక్కడప్రవర్తించునో); సా = ఆమె; అధమా = 
అధమనర్తకి, 
తాత్పర్యము : ఎక్కడ వెంటనే నృత్తగీతములు (ప్రవర్తించునో అది మధ్యమము. 
(నృత్తమా'త్రము ఎక్కడ (ప్రవర్తించునో) ఆమె అధమనర్తకి. 

గుండల్యోర్యది వాదః స్యాదేభిరేన గుణాగుతైః । 

తారతమ్యం తయోర్డాత్వా దద్యాజ్ఞయాపరాజయౌ ॥ 185 ॥ 
'ప్రతిపదార్థము : గుండల్యోః = గుండలులకు; యది వాదః స్యాత్‌ = వాదమైనయెడల; 
ఏభిరేవ గుణాగుణైః = ఈగుణదోషములచేతనే; తయోః = వారిద్ద రియందు; 
తారతమ్యం జ్ఞాత్వా = తేడానుతెలిసికొని; జయపరాజయౌ దద్యాత్‌ = గెలుపు- 
ఓటములనీయవలెను. 
తాత్పర్యము : గుండలులకు వాదమైనయెడల ఈ గుణదోషములచేతను 
వారిద్దరియందు తేడాను తెలిసికొని గెలుపు- ఓటములనీయవలెను. 

మతేన పణబంధేన వాదినోర్వాదకల్పనా । 

क + 11 +++ ++ పణశేషతః ॥ 186 ॥ 
ప్రతిపదార్థము : మతేన = మతముచేతను; పణబంధేన = పణబంధముచేతను; 
०65१ = 56 ~ (ప్రతివాదులకు; వాదకల్పనా = వాదమును కల్పించుట 
(జరుగవలెను); పణశేషతః = పణశేషమువలన; 
తాత్సర్యము : మతముచేతను, పణబంధముచేతను వాది-ప్రతివాదులకు వాదమును 
కల్పించుట (జరుగవలెను) పణశేషమువలన; 

అత్యుక్తిం దేహదండం చ సర్వస్వహరణం తథా । 

దుర్వాక్యం చైవ కైనారం వాదకాలే సబాపతిః ॥ 187 ॥ 

మీమాంసాద్వయనేదాంతన్యాయవైశేషికాగమైః । 

++ ++ ++ + గమ్యో గీతేన సంకరః ॥ 188 ॥ 
ప్రతివదార్థము : అత్యుక్తిం = అత్యుక్తిని; దేహదండం = దేహదండమును; 
సర్ప్వస్వహరణం = వాదులయొక్క ధనమంతటిని హరించుట; దుర్వాక్యం = దురుక్తి; 


361 


కైవారం = కైవారము; వాదకాలే = వాదనసమయమందు; సబాపతిః = రాజు; 
మీమాంసాద్వయ వేదాంతన్యాసవైశేషికాగమైః: = మీమాంసాదిసకలశా(స్త్రములచేతను; 
గీతేన = గీతముచేతను; సంకరః = సాంకర్యము (కలయిక); గమ్య: = గమ్యము. 


తాత్పర్యము : అత్యుక్తిని, దేహదండమును, వాదులయొక్క ధనమంతటిని హరించుట, 
దురుక్తి, కైవారము, వాదనసమయమందు రాజు మీమాంసాది సకలశా(స్త్రముల చేతను, 
గీతముచేతను, సాంకర్యము (కలయిక) గమ్యము. 


పారాశర్యపరాశరౌ భృగుమయౌ సంవర్తకార్యాయనా ~ 
వాపస్తంబబ్బృ హస్పతీ సలిఖితౌ హారితదక్షౌ మనుః । 


విష్వగ్రీవసగౌత(మ)+ + + ++ + పి దిక్షాయ + 

సర్వే మోక్షదమిత్యు (ఛ?శ)న్తి మునయో గీతం తదేవోక్తితః ॥ 189 ॥ 
ప్రతిపదార్థము : పారాశర్యపరాశరౌ = పరాశర- పరాశరాత్మజులు; భగుమయౌ = 
బృగుమ హర్ష, మయుడును; నంవర్తకర్తాయనౌ = నంవర్తకార్హ్యాయనులు; 
ఆపస్తంబబృహస్పతీ = ఆపస్తంబ బృహస్పతులు; సలిఖితౌ హారితదక్షా = హారితదక్షులు: 
మనుః = మనువు; విష్పగ్రీవసగౌతమ = విష్పగ్రీవగౌతములతో కూడ; దాక్షాయణాః= 
దాక్షాయణాదులు; సర్వే = అందణు; మనయః = మహర్షులు; తదేవ ఉక్తితః = 
ఏకకంఠముతో; గీతం = గీతము; మోక్షదమితి ఉశంతి = మోక్షప్రదమని చెప్పుచున్నారు. 





తాత్పర్యము : పరాశర -వరాశరాత్మజులు, कत మయుడును, 
సంవర్తకార్హ్యాయనులు, ఆపస్తంబ - బృహస్పతులు, హారితదక్షులు, మనువు, 
విప్పు గ్రీవగౌతములతో కూడ దాక్షాయణాదులు అందరు మహర్షులు ఏకకంఠముతో 
గీతము మోక్షప్రదమని చెప్పుచున్నారు. 


ఇతి సంగీతాకరనానుదేయ శ్రీ పార్భ్వదేనవిరచితే సంగీతసమసారే 
గీతాదికరణనుష్టనుమ్‌ 


362 


అథ నవమమధికరణమ్‌ 


తాలస్య లక్షణం + + + + +++ + + + । 

తథా సలక్షణం వక్ష్యే పూర్వశా స్రానుసారతః ॥ 1 ॥ 
ప్రతిపదార్థము : తాలస్య లక్షణం = తాళముయొక్క లక్షణమును; తథా = అట్టే; 
పూర్వశాస్తానుసారత; = పూర్వశా|స్త్రములననుసరించి; సలక్షణం వక్ష్యే = (దాని) 
లక్షణమును చెప్పు(చున్నాను)దును. 
తాత్పర్యము : తాళముయొక్కలక్షణమును అట్టే పూర్వశా(స్త్రములననుసరించి 
(దాని)లక్షణమును చెప్పు(చున్నాను) దును. 

శ్రీసోమేశ్వరదత్తిల ప్రభృ తిభిస్తాలస్వరూపం పురా 

ప్రోక్తం సర్వజగద్దితాయ చతురశ్రాదిప్రభేదా + + । 

+ + + (తాది)తాదిభేదసహితం తాలస్య షట్ర్రత్యయమ్‌ 
సంగీతాకరసూరిణా నిగదితం చిత్రాయమానం భువి (?) ॥ 2 ॥ 
ప్రతిపదార్థము : శ్రీసోమేశ్య్వరదత్తిలప్రభృతిభిః = శ్రీసోమేశ్వరుడు; దత్తిలుడు 
మొదలగువారిచే; పురా పూర్వము జగద్దితాయ = లోకోపకారము కొఅకు; తాలస్వరూపం 
(ప్రోక్తం = తాలస్వరూపము చెప్పబడినది; తాదిభేదసహితం = తాదిభేదముతో; తాలస్య 
షట్‌ప్రత్యయం = తాలముయొక్క ష(ట్సత్యయము; భువి = భూలోకమునందు; 
చిత్రాయమానం = విచిత్రమగునటుల; సంగీతాకరసూరిణా = పార్భదేవునిచే; 

నిగదితం= చెప్పబడినది. 





తాత్సర్యము : శ్రీసోమేశ్వరుడు, దత్తిలుడు మొదలగువారిచే లోకోపకారముకొణుకు 
తాలస్వరూపము చెప్పబడినది. (తాది) భేదముతో తాలముయొక్క షట్రత్యయము 
భూలోకమునందు విచిత్రమగునటుల పార్భదేవునిచే చెప్పబడినది. 
తాలద్వయం కంసమయం (छ శాఖాంత + + ద్యవమానపిండమ్‌ । 
గుంజా ప్రమాచ్చి ద్రితనిమ్నమధ్యం + + + +మేవ చ॥ 3॥ 
పరస్పరం సన్నిభవర్తులాననం ప్రచిత్రపట్టానలిబంధితమ్‌ । 
కనిష్టికానామికమధ్యమాంగులీ: ప్రసార్య సాంగుష్టకతర్ణనీధృతమ్‌ ॥ 4 ॥ 


363 


ప్రతిపదార్థము : పరస్పరం = అన్యోన్యము; సన్నిభవర్తులాసనం = సమానవర్తుల 
గుండ్రనిముఖమును; ప్రచిత్రపట్టావలి బంధితం = విచిత్రముఖపట్టమందలి ముడుతల 
వరసచే బంధింపబడినదియు; కనిష్థికానామికమధ్యమాంగులీ: = కనిష్థిక; అనామిక, 
మధ్యమాంగుళులు; (ప్రసార్య = చాచి; సాంగుష్టకతర్దనీధృతం = అంగుష్టముతో 
తర్ణనిని పట్టుకొన్నదియు; 

తాత్పర్యము : అన్యోన్యము సమానవర్తులగుం([డ్రని)ముఖమును విచిత్రముఖ 
పట్టమందలి ముడుతల వరసచే బంధింపబడినదియు కనిష్టిక, అనామిక, 
మధ్యమాంగుళులు, చాచి అంగుష్టముతో తర్ణనిని పట్టుకొన్నదియు. 


సవ్యేన హస్తేన తుతాణ+++ ++++++రమణీయనాదమ్‌। 
బిందూద్భవం శక్తిశినస్వరూపమాధారకా++++ శాదనింత్యమ్‌? ॥ 5 ॥ 


ట్రతివదార్దము : నవ్యేన వాస్తేన = కుడిచేతితో; - ~ - = - 
రమణీయబిందుజనితమును; బిందూద్భవం = బిందుజనితమును; శక్తి శివస్వరూపం= 
పరమేశ్వర రూపమును; ఆధారకా- - ~ ~ - శాదనింత్యం = ఆధారకమైన---- 


తాత్సర్యము : కుడిచేతితో అందమైన నాదము(కలదియు)ను బిందుజనితమును 
పరమేశ్వర రూపమును ఆధారకమైన------ 





మనోగా హస్తగా చాస్య ద్వివిధా మానకల్పనా । 

ప్రమాణం మానసం యత్తు చతుర్భాగ ఇతీరిత: ॥ 6 ॥ 
ప్రతిపదార్థము : అస్య = దీనికి; మనోగా = మనోగము; హస్తగా = హస్తగములఅని; 
మాన కల్పనా = మానకల్పన; ద్వివిధా = రెండు విధములైనది; యత్‌ మానసం 
ప్రమాణం = మానస ప్రమాణము; చతుర్భాగః ఇతి ఈరితః = నాల్గుభాగములని 
చెప్పబడినది. 


తాత్సర్యము : దీనికి మనోగము, హస్తగము అని మానకల్పన రెండు విధములైనది. 
మానసప్రమాణము నాల్గ్లుభాగములని చెప్పబడినది. 


హస్తగనునమానం యత్‌ తదర్ధాద్‌ ద్రుతముచ్యతే?। 
అంగులీద్వయసంయోగాన్మనోగః సార్హపాదకః ॥ 7 ॥ 


ధ్రతివదార్భము : యత్‌హాస్తాగమనమానం = కరాగవునము వచ్చు 


364 


కాలపరిమితియేదికలదో; తదర్దాత్‌ = దాని సగభాగము వలన; (ద్రుతం ఉచ్యతే = 
'ద్రుతము చెప్పబడుచున్నది; అంగులీద్వయసంయోగాత్‌ = రెండు గ్రేళ్లకలయిక వలన; 
మనోగః= మనోగము; సార్హపాదకః = ఒకటిన్నర పాద (కాలపరిమితి కలది) మగును. 


తాత్సర్యము : కరాగమనము వచ్చు కాల పరిమితియేదికలదో దాని సగభాగము 
వలన ద్రుతము చెప్పబడుచున్నది రెండు ద్రేళ్లకలయికవలన మనోగము ఒకటిన్నర 
పాద(కాలపరిమితి కలది)మగును. 


ఛోటికానపమానం యద్‌ బిందుస్తాలస్తతస్తతః । 

బిందుభ్యాం తు లఘు ప్రోక్తం లఘుభ్యాం తు గురుః స్మృతః ॥ 8 ॥ 
ప్రతిపదార్థము : ఛోటికావపమానం = రెండు ఛోటికలకంటె తక్కువ కాలము; యత్‌= 
ఏదియో; తత్‌ = అది; బిందుః = బిందువు; తతః = తరువాత; బిందుభ్యాం = 
'రెండుబిందువులచే; లఘు ప్రోక్తం = లఘువు చెప్పబడినది; లఘుభ్యాం గురుః 
స్మృతః = రెండు లఘువులతో గురువు చెప్పబడినది. 





తాత్సర్యము : రెండు ఛోటికలకంటె తక్కువ కాలము ఏదియో అది బిందువు. 
తరువాత రెండు బిందువులచే లఘువు చెప్పబడినది. రెండు లఘువులతో గురువు 
చెప్పబడినది. 

లైస్రిభిశ్చ ఫ్లుతో జ్లేయ ఇతి మాన ఉదాహృతః । 

సమతాలసుమధ్యవివర్దితః సమయ్యోయమభూల్లయాలయ:ః n9n 
ప్రతిపదార్థము : లైః[త్రిభిః = మూడు లఘువులచే; ప్లుతఃజ్ఞేయః = ప్పుతముగా 
తెలియదగినది; ఇతి = ఈవిధముగా; మానః ఉదాహృతః = మానము చెప్పుబడినది; 
అయం సమయః = ఈకాలము; లయాలయః అభూత్‌ = లయాలయమగును. 
తాత్పర్యము : మూడు లఘువులచే ఫ్లతముగా తెలియదగినది. ఈ విధముగా మానము 
చెప్పబడినది. ఈకాలము లయాలయమగును. 


ద్రుతమధ్యవిలంబితమాన స్తివిధో లయభేద ఉదాహృతః । 


ప్రోక్తా యతి: స్యాల్లయయా సమానా త్రేధే + పశ్చాదనతిక్రమేణ । 
చిత్రాదిమార్లేషు యతి: సమా స్యాత్‌ స్రోత్రోవహా గోకులపుచ్చికేతి ॥ 10 ॥ 


365 


ప్రతిపదార్హము : ధ్రుతమధ్య విలంబితమానః = ద్రుతము; మధ్య(మ)ము, విలంబితము 
అని; లయభేదః (త్రివిధ: ఉదాహృతః = లయ భేదము మూడువిధములని చెప్పబడినది; 
లయయా సమానా = లయతో సమానమగు; యతిః స్యాత్‌ = యతియగును; 
త్రిధే= మూడువిధములైన లయయందు; పశ్చాత్‌ = తరువాత; అనతిక్రమేణ = 
మించ కుండ; యతిః (ప్రోక్తా = యతిచెవ్పబడినది; చి(త్రాదిమార్లేషు = 
చిత్రాదిమార్గములందు; యతి = యతి; సమా = సమము; (స్రోతోహా = స్రోతోవహము; 
గోకులపుచ్చికా ఇతి = గోకులపుచ్చికయని; భిధ్యతే = భిన్నమగుచున్నది. 
తాత్సర్యము : ధ్రుతము, మధ్య(మ)ము, విలంబితము అని లయభేదము మూడు 
విధములని చెప్పబడినది. లయతో సమానమగు యతియగును. మూడు విధములైన 
లయయందు తరువాత మించకుండ యతిచెప్పబడినది. చిత్రాది మార్గములందు 
యతిసమము (స్రోతోవహము గోకులపుచ్చికయని భిన్నమగుచున్నది. 
ప్రస్తారసంభఖ్యయా యుక్తం (నష్ట) ముద్దిష్టమేన చ ॥ 11 ॥ 
ఏకద్వ్యాదిలఘూఫేతనముధ్వయోగం ప్రచక్ష్మహే । 
దలగపపిండం ప్రాక్తనపిండం భిత్వా యథాక్షరం రచయేత్‌ । 
తత్ప్సమమాలిఖ పురతో యావల్లఘు బిందుతామేతి ॥ 12 ॥ 
ప్రతిపదార్థము : (ప్రస్తారసంఖ్యయా = |ప్రస్తారసంఖ్యతో; యుక్తం = కూడినది; నష్టం 
ఉద్దిష్టం = నష్టముగా ఉద్దిష్టము; ఏకద్వ్యాదిలఘూపేతం = ఒకటి రెండు మొదలుగల 
లభుువులతో కూడినది; अ = మధ్యయోగముగా 
(మధ్య)చెప్పుచున్నాము; దలగప పిండం = (ద్రుతము, లఘువు, గురువు, పుతము 
పిండం; ప్రాక్రన పిండం = ప్రాక్‌తగణ నగణ (పిండం); యథాక్షరం భిత్వా = 
యధథాక్షరముగా ఛేదించి; రచయేత్‌ = రచించవలెను; యావత్‌ లఘుబిందుతాం 
ఏతి= లఘువు బిందుత్వమునొందువటకు; పురతః = ఎదుట; తత్సమం = 
తత్సమమును; ఆలిఖ = (వ్రాయుము. 
తాత్పర్యము : ప్రస్తారసంఖ్యతో కూడినది. నష్టముగా ఉద్ధిష్టము. ఒకటి రెండు 
మొదలుగల లఘువులతో కూడినది. మధ్వయోగముగా (మధ్య)చెప్పుచున్నాము. 
ద్రుతము, లఘువు, గురువు, ప్లతము పిండం, ప్రాక్‌ తగణ, నగణ (పిండం) 
యధథాక్షరముగా ఛేదించి రచించవలెను. లఘువు బిందుత్వము నొందువరకు ఎదుట 
తత్సమమును వ్రాయుము. 


366 


పీయుష ద్యుతిలోచన త్రిపురజిద్ధిన్యాంబరం దిన్యదృగ్‌ | 

(గ్రంథోపేతదశాంకమాలిఖ పురా తత్రాంతిమాంగద్వయమ్‌ । 

ఏకైకాంతరితైకరాశిసహితం రాశిం విదధ్యాత్‌ సుధీః । 

సంగీతాకరదేననిర్మిత ద్రుతో త్సంఖ్యార్థమాప్తోక్తితః ॥ 13 ॥ 

॥ ద్రుతసంభఖ్యా ॥ 

ప్రతిపదార్థము : పీయూగద్యుతిలోచనత్రిపురజిత్‌ = అమృతకాంతివంటి కండ్లుకల 
ఈశ్వరుడు (మూడుసంఖ్య); దివ్యాంబరం = దివ్యమైన ఆకాశము(స్వర్గము) 
(ఒకటిసంఖ్య); దివ్యదృక్‌ = ఆత్మదృష్ట్రి (రెండుసంఖ్య); గ్రంథోపేతదశాంకం = 
ध పురా = ముందు; ఆలిఖ = (వ్రాయుము; త(త్ర = అందు; 
అంతిమాంగద్వయం = చివరి అంగద్వయము; ఏకైకాంతరితైకరాశిసహితం = 
ఒక్కొక్కటి అంతరముగా కలరాశితో కూడిన; రాశిం = రాశిని; సుధీ: = పండితుడు; 
విదధ్యాత్‌ = చేయవలెను; (1-3-5-7-9-11)(3-1-2); ఆపోక్తితః = హితోక్రిననుసరించి; 
సంగీతాకరదేవ నిర్మిత |ద్రుతోత్సంభఖ్యార్థం = పార్భదేవునిచే నిర్మింపబడిన; ద్రుతగణన 
కొజుకు; విదధ్యాత్‌ = చేయవలెను. 
తాత్పర్యము : అమృతకాంతివంటి కండ్డుకల ఈశ్వరుడు (మూడుసంఖ్య), 
దివ్యఆకాశము (స్వర్గము) (ఒకటిసంఖ్య) ఆత్మదృష్టి (రెండుసంఖ్య). గ్రంథసహిత 
దశసంఖ్యను ముందువాయుము. అందు చివరి అంగద్వయము ఒక్కొక్కటి 
అంతరముగా కలరాశితో కూడిన రాశిని పండితుడు చేయవలెను. (1-3-5-7-9-11) 
(3-1-2) హితోక్తిననుసరించి పార్శదేవునిచే నిర్మింపబడిన (ద్రుతగణన కొకు 
చేయవలెను. 


హిమకరనయనాంభోరాశిసంభ్యాం లిఖేత్‌ తత్‌- 

త్రయమిలితమధస్తాత్‌ తద్వదాసన్నసంస్థమ్‌ । 

ఉపరితననివిష్టామంకమాలాం (క్రమేణ 

త్యజ లఘుగణనార్థం యావదస్తి ప్రయోగః ॥ 14 ॥ 
ప్రతిపదార్థము : హికరనయనాంభోం రాశిసంఖ్యాం = విష్ణు అంబోధిసంఖ్యను (147) 
(2-7); లిఖేత్‌ = వ్రాయవలెను; తత్‌ (త్రయమిలితం అధస్తాత్‌ = దాని(క్రిందుగా 
మూడును కలసినది యగును; (2-7-3); తద్వదాసన్న సంస్థం ఉపరితననివిష్టాం = 


367 


అట్లే దగ్గరలో నున్నపైన ఉన్నట్టి; అంకమాలాం = సంఖ్యామాలను; (క్రమేణ = (క్రమముగా; 
= దగ్గ దైన;ఆన్నట్ట: 

లఘుగణనార్భం = లఘువును లెక్కించుటకొఅుకు; యావత్‌ ప్రయోగః అస్తి = 

'ప్రయోగముండు వజకు; త్యజ = విడువుము. 


తాత్పర్యము : విష్ణుఅంబోధిసంఖ్యను (1+7)(2+7) వాయవలెను. దాని (క్రిందుగా 
మూడును కలసినది యగును. (2+7+3) అట్టే దగ్గరలోనున్న సైన ఉన్నట్టి 
సంభఖ్యామాలను (క్రమముగా లఘువును లెక్కించుటకొటుకు ప్రయోగముండువరకు 
విడువుము. 


॥ అఘుసం: ఖ్యా॥ 


సంఖ్యారాశావసహర తథా నష్టతాల ప్రమాణమ్‌ 

శేషం తస్మిన్నపిచ సదృశే లేఖ్యహీనే చ తత్ర । 

వర్లఃకార్యః స్వపరసహితం చేన్నవర్ణః పరేణ 

ప్రాగంకేన ద్వయముపి పునర్జీర్షమేతత్‌ ప్లుతం వా ॥ 15 ॥ 
ప్రతిపదార్థము : సంఖ్యారాశౌ = సంఖ్యారాశియందు; తథా न నష్టతాల ప్రమాణం 
అపహర = నష్టతాల ప్రమాణమును అపహరించుము (తీసివేయుము); శేషం = 
మిగిలినది; తస్మిన్‌ సదృకే లేఖ్య హీనే = సదృశమైన ఆలేఖ్యహీనమందు; తత్ర = 
అక్కడ; స్వపరసహితం = తన ప్రక్కనున్న దానితో కలసి; వర్లః కార్యః చేత్‌ = 
వర్లముచేయదగినదైన యెడల; వర్లః = వర్లము; పరేణ |ప్రాగంకేన = రెండవ అంకెకు 
ముందజిీ సంఖ్యతో, ద్వయ మపి ఏతత్‌ దీర్భం పతం వాన = రెండును దీర్హపతములు 
గాని కాకపోవును, 
తాత్సర్యము క సంభఖ్యారాశియందు అట్టే నష్టతాల (ప్రమాణమును అపహరించుము 
(తీసివేయుము). మిగిలినది సదృశమైన ఆలేఖ్యహీనమందు అక్కడ తనప్రక్కనున్న 
దానితో కలసి వర్లము చేయదగినదైన యెడల వర్ణము రెండవ అంకెకు ముందటి 
సంఖ్యతో రెండును దీర్భస్లుతములు గాని కాకపోవును. 


॥ నష్టమ్‌ ॥ 


అగపానామధస్తాద్‌ యత్‌ తదంశకం లోప్యమేవ చ । 
సంఖ్యాతం తు తదుద్దిష్టం నిర్దిష్టం శేషదర్భనాత్‌ ॥ 16 ॥ 


368 


ప్రతిపదార్థము : లగపానాం అధస్తాత్‌ = లఘు-గురు-పతముల (క్రిందుగా; యత్‌ 
అంశకం = ఏఅంశమో; తత్‌ = అది; లోప్యమేవ = లోపింపదగినదియే; శేషదర్భనాత్‌= 
శేషము కనబడుట వలన; తత్‌ = అది; సంఖ్యాతం ఉద్దిష్టం = లెక్కింపదగినదిగా 
ఉద్దేశింపబడినది. 


తాత్పర్యము : లఘు-గురు- ప్లృుతముల (క్రిందుగా ఏ అంశమో ७6 లోపింపదగినదియే. 
శేషము కనబడుటవలన అది లెక్కింప దగినదిగా ఉద్దేశింపబడినది. 


॥ & 685 ॥ 


బిందుప్రస్తరణాత్‌ పరం లిఖ తథా ద్వ్యంతం (క్రమాద్‌ ద్వాదినా 
యత్తత్‌ తద్ద్వయమేకళశ్యోప్యపహృతం ద్వంద్వం మిలిత్వాధునా । 
ఆసన్నద్వయమేలనాత్‌ (ద్రుతలఘు ప్రాంతం తదూర్ద్యక్రమా 

దేకైకాంతారత్యోంకతః: సరిమితం దీర్చం ప్లుతం ధీనుతా ॥ 17 ॥ 


ప్రతిపదార్థము : బిందుప్రస్తరణాత్‌ పరం = బిందుప్రస్తరము తరువాత; (క్రమాత్‌ = 
క్రమముగా; ద్వ్యాదినా = (2రెండు మొదలుకొని; ద్వ్యంతం = ద్వి అంతమువణకు; 
లిఖ = వ్రాయుము; తద్ద్వయం ఏకశ్యోపి అపహృతం = ఆద్వయము ఒకసారి కూడా; 
అపహృతం = తొలగించబడును; అధునాద్వంద్వం మిలిత్వా = ఇప్పుడు ద్వంద్వము 
కలసి; ఆసన్న ద్వయమేలనాత్‌ = సమీపద్వ యమేలనమువలన; ద్రుతలఘు ప్రాంత 
ద్రుత లఘుప్రాంతమును; తదూర్యక్రమాత్‌ = దానిపై (క్రమముగా; ఏకైకాంతరత: = 
ఒక్కొక్కటి అంతరముగా; అంకతః = లెక్కగా; ధీమతా = కోవిదునిచే; ధీర్భం 
పతంచ= 6दु సతమును; పరిమితం = హద్దుకలదిగా చేయబడినది. 





తాత్సర్యము : బిందు(ప్రస్తరము తరువాత (క్రమముగా (2) రెండు మొదలుకొని ద్వి 
అంతము వరకు (వ్రాయుము. ఆ ద్వయము ఒకసారి కూడ తొలగించ బడును. 
ఇప్పుడు ద్వంద్వము కలసి సమీపద్వయమేలనమువలన (€ లఘు ప్రాంతమును 
దానిసై క్రమముగా ఒక్కొక్కటి అంతరముగా లెక్కగా కోవిదునిచే దీర్భమును, 
పుతమును హద్దుకలదిగా చేయబడినది. 


॥ ద్రుతస్యైక ద్వ్యాదిలఘు క్రియా ॥ 


ఏకం ద్విపంచక్రముతో మిలిత్వా లఘు ప్రసంభ్యాద్వితయాదియుక్తమ్‌ । 
అధో విఖాసన్నగతిత్రిరాశలఘ్యాది (సం)భ్యాపరిమాణహేతోః: ॥ 18 ॥ 





369 


॥ లఘ్వే! కద్వ్యాదిలఘు క్రియా॥ 


ప్రతిపదార్థము : ఏకం = ఒకటి; ద్వి = రెండు; పంచ = ఐదు; (క్రమతః = (ఈ) 
(క్రమముగా; మిలిత్వా = కలిపి; లఘుప్రసంఖ్యా ద్వితయాదియుక్తం = లఘు సంఖ్యచే 
రెండు రెట్టు చేయబడిన దానితో కూడినదియు; అధః = (క్రిందుగా; విఖాసన్నగతి = 
విఖాససమీప గతిని; (త్రి = మూడు; ఆశ = దిక్కు (10); లఘ్వాది సంఖ్యా = లఘువు 
మొదలగు సంఖ్య(4); పరిమాణ = లెక్క; హేతోః = కారణముగా (అగును). 


తాత్పర్యము : ఒకటి, రెండు, ఐదు (ఈ) (క్రమముగా కలిపి లఘుసంఖ్యచే రెండురెట్టు 
చేయబడిన దానితో కూడినదియు (క్రిందుగా విభాసమీపగతిని మూడు దిక్కు(1) 
లఘువు మొదలగు సంఖ్య (4) లెక్క కారణముగా (అగును). 

ఆలిఖ్యతాలసంభ్యాం తత్ప్సంఖ్యాం ద్విగుణయేత్‌ పునర్జీమాన్‌ ॥ 

తతైకవిహీనం చేదంగుల్య: रेणुः క్రమాదధ్వే (2) ॥ 19 ॥ 

॥ అధ్వయోగః ॥ 
ప్రతిపదార్థము : తాలసంఖ్యాం ఆలిఖ్య = తాలసంఖ్యను(వ్రాసి (101); ధీమాన్‌ = 
మనీషి, తత్సంఖ్యాం = ఆతాళసంఖ్యను; ద్విగుణయేత్‌ = రెండు రెట్లు చేయవలెను; 
తత్ర = అందు; అంగుళ్యః = వ్రేళ్లు; ఏకహీనం = ఒకటితక్కువ; (క్రమాత్‌ = (క్రమముగా; 
అధ్వే = మార్గమందు; స్యాః = అగుచున్నవి. 
తాత్పర్యము : తాల్లసంఖ్యనువ్రాసి (101) మనీషి ఆతాళసంఖ్యను రెండు రెట్లు 
చేయవలెను. అందు थ ఒకటితక్కువ. (క్రమముగా మార్గమందు అగుచున్నవి. 
స हि 

ద్వాదశాంగులిభిస్తు వితస్తిస్తద్ద్యయేన తు హస్త ఇతి స్యాత్‌ | 

తచ్చతుర్ణండ తద్విసహగస్రక్రోశతద్వార్థయోజన ఏకః ॥ 20 ॥ 
ప్రతిపదార్థము : ద్వాదశాంగులిభి: = 12 అంగుళములచే; వితస్తిః = వితస్తియు; 
తద్వయేన = ఆవితస్తిద్ద్యయముచే; హస్తః ఇతిస్యాత్‌ = హస్తప్రమాణమగును; 
తచ్చతుః = అవి నాల్గు అయిన; దండః = ఆ దండము; తత్‌ద్విసహస్ర = ఆ 
దండములు 2000 అయిన; (క్రోశతద్వా = (క్రోశములచేగాని; అర్హయోజనః ఏకః = 
ఒక అర్హయోజనము (?) 


370 


తాత్పర్యము : 12 అంగుళములచే వితస్తియు, ఆవితస్తిద్ద్వయముచే హస్తప్రమాణమగును. 
అవినాల్లు అయిన దండము, దండములు 2000 అయిన (క్రోశములచేగాని ఒక 
అర్హయోజనము (?) 

నానారాజసభాంతరాల (సరి?రసి)కస్తుత్య శ్రుతిజ్ఞాన స 

చ్చక్రేశో రసభానభేదనిపుణః సాహిత్యవిద్యాపతిః । 

సంగీతాకరనామధేయవిబుధ శ్రీపార్చదేవో + + 

చిత్రం సర్వజగత్రియం వ్యరచయత్‌ తాలస్య షృట్సత్యయమ్‌ ॥ 21 ॥ 


ప్రతిపదార్థము : నానారాజసభాంతరాలరసికస్తుత్యశ్రుతిజ్ఞానసచ్చ[క్రోశః = అనేక 
రాజసభలలో రసికజనముచే స్తోత్రార్హమైన |(శ్రుతిజ్ఞానముచే (సంపాదింపబడిన) 
సంచక్రోశము కలవాడును; రసభావ భేదనిపుణః = రసభావభేదములందు నిపుణుడు; 
సాహిత్యవిద్యాపతిః = సాహత్యవిద్యకుఅధికారియు; సంగీతాకరనామధేయ శ్రీపార్యదేవః = 
సంగీతాకరుడు అనే పేరుగల శ్రీపార్యదేవుడు; చిత్రం = చిత్రమైన; సర్వజగ(త్రియం= 
సమస్త లోకమునకు ఇష్టమైనట్టి; తాలన్య షట్ర్రత్యయం = తాలముయొక్క 
షట్‌ప్రత్యయమును; వ్యరచయత్‌ = రచించెను. 

తాత్పర్యము : అనేక రాజ సభలలో రసికజనముచే స్తోత్రార్హమైన (శ్రుతిజ్ఞానముచే 
(సంపాదింపబడిన) సంచక్రోశము కలవాడును, రసభావభేదములందు నిపుణుడు, 
సాహిత్య విద్యకు అధికారియు సంగీతాకరుడు అనే పేరుగల శ్రీపార్ట్యదేవుడు చిత్రమైన 
సమస్త లోకమునకు ఇష్టమైనట్టి తాలముయొక్క షట్‌ ప్రత్యయమును రచించెను. 
ఇతి శ్రీమదభిననభరతాచార్య సరవిమలహేర్మణార్యవిద్యాపుత్రశ్రుతిజ్ఞానచ(క్ర)నర్తి 

సంగీతాకరనానుధేయపార్చ్వదేవవిరచితే సంగీతసనుయసారే 
తాలషట్సత్యయలక్షణం నామ ననమమధికరణమ్‌ । 


గ్రంథకర్త శ్రీ ద్వారం భావనారాయణరావు గారు 
వారి శ్రీమతి ద్వారం వెంకట వరదమ్మ 


జననం : 15-6-1924 

తల్లిదండ్రులు : పద్మశ్రీ సంగీత కళానిధి డా॥ ద్వారం వేంకటస్వామి నాయుడు శ్రీమతి 
ద్వారం జగ్గయమ్మ గారలు 

గురువు : పితృపాదులు (వైలిన్‌, గాత్ర సంగీతం) ఆచార్యులు ప్రొఫెసర్‌ పి. 
సాంబమూర్తి, మద్రాసు విశ్వవిద్యాలయ సంగీత శాభాధ్యక్షులు. 


అధివహెంచిన పదువులు : 

ప్రిన్సిపాల్‌, బెజవాడ గోపాలరెడ్డి సంగీత నృత్య కళాశాల, కావలి 

. ప్రిన్సిపాల్‌, మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, విజయనగరం 

. ్రిన్సీపాల్‌, జి.వి.ఆర్‌. ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, విజయవాడ 

ప్రిన్సిపాల్‌, డి.వి.ఎస్‌. కళాక్షేత్రం, విశాఖపట్నం 

గాత్ర సంగీత శాఖాధిపతి, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ 

మద్రాస్‌, కేరళ, శ్రీ చేంకటేశ్వర, నాగార్దన, ఆంధ్ర, ఉత్కళ, శ్రీ పద్మావతీ మహిళా 

విశ్వవిద్యాలయాల సంగీత పరీక్షాధికారి. 

7. ఢిల్లీ విశ్వవిద్యాలయం సంగీతంలో పి.హెచ్‌.డి. పరీక్షలకు Adjudicator. 

విద్యా ప్రదర్శనలు : 

1. వివిధ సంగీత సభల్లో, ఆలిండియా రేడియోలో గాత్ర, వైలిన్‌ సంగీత సభలు, దేశ 
విదేశాల్లో (15) సంగీతోపన్యాసాలు. 

2. విస్కాన్సిన్‌ యూనివర్శిటీ తరపున ఆంధ్రరాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో అనేక సంగీత 
సాంస్కృతిక సభల్లో సోదాహరణ ప్రసంగాలు. 

3. మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీ మొదలైన సభల అఖిలభారత సమావేశాల్లో Lec-demonstrations. 

4. నాట్యకళ, గానకళ, మ్యూజిక్‌ అకాడమీ జర్నల్స్‌ మొదలైన ప్రముఖ పత్రికలు, సంచికల్లో 
సంగీత వ్యాస రచన. 


sm = ‰ १ ~ 


సంగీత రచన, దర్శకత్వం : 

1. వివిధ వర్ణాలు, కృతులు 

2. శ్రీకృష్ణ పారిజాతం 

3. కళ్యాణ శాకుంతలం సంక్రాంతి సంబరాలు మొదలైన నృత్య నాటకాలకు, సంగీత 
దర్శకత్వం వహించారు, 





